


ఆంధ్రకవయిత్రులు 


మదరాసు [పభుత్వ పక్షమున 
తెలుగు భాషాసమితి బహూక్ళతి పొందిన 
రమణీ రమణీయ సాహితీ విమర్శ [గంథము 





కళ్ళాపపూర్ణ, ఆం|ధసరస్యతి, సాహితీర్ముదమ, ఉభయభాషా (పవీణ, 
ఊటుకూరి లత్మీకా నమ్మ 


ANDHRA KAVAYITRULU 


by Dr. (Smt.) Utukuri Lakshmikanthamma 
(Pen - portraits of nearly 200 eminent Telugu women = writers) 


ర క 
సర్వుస్వామ్యములు 
ఊటుకూరి లక్ష్మీకా న్త్వమ్మ గారివి. 


ద్వితీయ ము] దణము 
(పతులు :- 8,500 


మూల్యము 
రూ॥ 00 


[పా పిసానము :-_ 
జ థి 


— 


. డా॥ ఊటుకూరి లక్ష్మీకా నమ్మ, బాపట్ల, P.0. గుంటూరుజిల్త్హా+ 
. ఆంధసారస్యత పరిషత్తు, తిలక్‌ రోడ్‌, హై దాబాదు-600001. 
విశాలాం|ధ పబ్రిషింగ్‌ హౌస్‌, ఏలూరురోడ్‌, విజయవాడ. 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, సుల్తాన్‌ బజార్‌ , హై|దాబాదు. 
విశాలాం[ధ బుక్‌ హౌన్‌, అనంతపూర్‌. 


₹౯ జా 0 6౨ 


ము[దణ : 
శివాజి (పెన్‌, 
గంజ్‌ బజార్‌, సికిం చావాదు. 500008 


అవవ 








లావావబుబామిలలడ న ఆ కదు 3 మెలకలు దడ రావా త కీరదాచ 


Paper used for the printing of this book was 
made available by the Government of India 
at concessional rate. 


కృతి సమర్పణము 


మాననీయులు పూజ్యపాదులు నగు 
మ్మత్పియ జననీ జనకులు 
(శ్రీ నాళము సుశీలా కృష్ణరావులకు 


ప 
న 
స 


Te 


ను 


Wr tei 
న 
A 


A న్లో 


స 
త 


a] 


{ie 
£3 
క్ని 


ఓ 


MN 


me 


We 


1 


శ న 


Eo 


bs 


గ 





శకట 


రచయిత ఊటుకూరి లక్షీకా నమ్మ, 


శ్రీ హయగ్రీవ గు ప్తగారు (ఆడ్వ కేటు). 


పూజ్యపితృశ్రీలు 
“మధురకవి నాళము కృష్ణరావు 


సుశీలాంబలకు 
కృతి సవుర్పణ నచానొాకవుంలం 


tLe te 


శ్రీ వాత్సల్యరసానురంజిత ము, లాశీర్వాద విన్యాస లీ 

లా విస్మేరము, లస్మదీయ జయవానై భ్యోదయోత్సుల్ల రా 
జ్రీవమ్ముల్‌, నను గన్నవారి పరమ స్నేహామృతాపాంగముల్‌ 
సేవింతున్‌ మదభీప్పితార్పితకృతిస్వీకార సంసిద్ధికిన్‌ , 


క మనియోజ్ఞ్వల కల్పనా మధురముల్‌, కావ్య! పపంచమ్ము ల 
శ్రమ నిర్మించిన యక్షరాత్ముని, సమస్తాంధ క్షమావాసితా 
చృమవాత్కీ.. ర్తిసరోరుహాసనవిభాస్వన్నూ ర్తి, మా తం శిరూ 
పమునన్‌ దర్శన మిచ్చుచున్న సుకవి(బహ్మన్‌ సమర్చించెదన్‌. 


పతిమాటే తన బాట గాగ, కులమున్‌ బ.డించి బంగారుసం 
తతి, సాహిత్యక ళావినో ది యగుచున్‌ , సంగీతవిద్యా సర 
స్వతియై, సర్వజనాభినందితగుణ (ప్రాళ స్తీ వెల్లొందు దే 
వత మా యమ్మ సుశీల - యామె యడుగు లృట్టింతు సీిమంతమనన్‌. 


(పథితపురాతనాద్యతన లౌ కవయితుల సచ్చరిత లి 

వ్విధి [శమ కోర్చి కూర్చి నెజవేర్చితి మేల్‌. విరజాజిదండ నో 
మధుమతులార ' యుష్మదభిమానకటాష్ష మరందబిందు సం 
[గథిత పరీమళ మ్ముగ వెలార్చి బుధాళికి హాయి గొల్పగన్‌. 


లలిత స్యాంత్కు లుదంచితోభయకళా లక్ష్మీసముల్లాసులున్‌ 
తలిదం|డుల్‌ ! నను మీరు మెత్తు రనుచున్‌ గా, దిట్టుగా మీ బుణం 
బులు తీర్మాన మొనర్తు లే మ్మను దలంపుం గా, ది కే మన్న. ని 
శృలమౌ మత్పితృభక్తి చూపుకొను నా చాపల్యమే యింతకున్‌. 


నా సుకృతంబె మీ కడుపునం బడవై చెను, మీరు మంగళో 

పాసన లుగుపా లలిపి పట్టిరి యి య్యభిలాం[ధము న్నుప 
౧ (A 

న్యాసపు వేదిగా నిలిపినాను జయధ్వజ, మింక నేడు మీ 

వేసిన పూలతీవ తొలి విచ్చిన పు వ్విదె మీకె యిచ్చెదన్‌. 


పూ వెటువంటి దయ్యు, |పభుపూజిత మైన స_ప్పమౌ?సం 

భావన భాగ్యశాలి యగు మత్కృతి యో సుకృతాత్ములార ! మ 
దేవత లై న మీరు మీ కృతిపతిత్వమునం దళుకొ త్తి సద్విమ 
ర్శావృతి సాహితీజగతి రాజిలు కాశ్వుత రత్నదీపమై. 


నాతల మాంద9వాజ్మ యమునం దడు గుంచిననాడు కన్న నా 
యా కల లెల్ల నేడు చరితార్థము లైనవి తండి ! మన్నమో 
వాకముతోడ నీ కృతి భవచ్చరణార్పణ సేతు, మీ స్మిత, 
స్వీకృతి మత్కటాక్షము లవే పదివే లగు చాలు నా కికన్‌. 


అసమకశా వ్యసనులకున్‌ , 

[ప్రసన్న చరితులకు, కృష్ణరాయ సుశీలా 
రససిద్ధుల, కేతత్కా 

వ్య సనాథులకు,' మదళథీష్టపదచ తురులకున్‌. 


మీ [పియతనూజ 
ఊటుకూరి లక్షీకా నమ్మ 


కావ్యవీధి 


1 ఆ ప్రవాక్యం గ్ర్‌ 

౨ పీఠిక - దీపిక 8 

8 మలికూర్పు మనవి 28 

4 మనవి మాటలు 28 

తొలితరము 

1 చానమ 4 
2 [పోలమ Sy 4 
8 గంగాదేవి ప న్‌ 
4 తాళ్ళపాక తిమ్మక్క ee 18 
5 ఆతుకూరి మొల్ప పష 19 
6 మోహనాంగి స 26 
7 తుక్కా_దేవి a 88 
6 తిరుమలాంబ ea 86 
9 నాచి స 40 
10 లీలావతి తః 49 
11 శారద హః 43 
12 (తివేణి స్ట 43 
18" రామభ దాంబ సే 45 
14 మధురవాణి పహ 50 
15 కృష్టాజమ్మ si 60 
16 రంగాజమ్మ bes 60 
17 ముద్దుపళని క్ష 67 
18 మదిన సుభ|దమ్మ ప 75 
19 బండి బాపమ్మ, ప 75 
20 రత్నాంబ ఫస 75 
21 చెలికాని చెల్లాయమ్మ ం 63 75 
22 కుప్పమ్మ ., a 78 
28 బాలపాపాంబ ఫ్‌ 79 
24 దార్ల సుందరీమణి అలం 83 
96 తరికుండ వేంకమాంబ 02 87 
26 అమ్మాజీ Pn 100 


(ii) 1 


ది? 
28 
29 
80 
81 
82 
88 
84 
86 
లికి 
87 
88 
88 
40 
41 
42 
48 
44 
45 
46 
4&7 
48 
49 
50 
51 
52 
ర్‌ల్‌ 
ర్‌శీ 
ర్‌ర్‌ 


మలితరము _ వీరేశలింగయుగము 


(శ్రీమతి కొటికలపూడి సీతమ్మ 


33 


39 


39 


భండారు అచ్చమాంబ 

రాణీ చిన్నమాంబ 
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ 
బు|రా సూరమాంబ 

వేమూరి కారదాంబ 
మామిడన్న సుభ। దమ్మ 
శ్రీనివాసమ్మ, 

గోపిసెట్టి లక్షీ నరసమ్మ 
చిల్రరిగర మణమ్మ 

కృపాబాయి సత్యనాధమ్మ 
గూడపాటి లక్ష్మీ నరసమ్మ 
గుండు అచ్చమాంబ 
మొసలిగంటి రామాయమ్మ 
చూడికుడు త్తమ్మాళ్‌ 
మోదవరపు లక్ష్మీనరసమాంబ 
వెన్నెలగంటి హనుమాయమ్మ 
చోరగుడి సీతమ్మ 

సీరం సుభ్యధయాంబగార్జు 
రాండి 

కరా సుబ్బలక్ష్మమ్మ 

(గంధి మాణిక్యాంబ 
కాళ్ళకూరి మహాలక్ష్మీసుందరాంబ 
వింజమూరి వెంకటరత్నమ్మ 
ఆచంట సత్యవతమ్మ 

ఆ, రాజొంద 

పులుగు ర్త లక్ష్మీ నరసమా౦బ 
జూలూరి తులశమ్మ 

దొంతి రాజరత్నమ్మ 


33 


క్రి 


101 
106 
107 
108 
109 
111 
114 


115 
116 
115 
115 
115 
116 

116 
116 
117 
117 

120 


120 
126 
131 


192 
138 
187 
189 
140 
141 
148 
146 





మూడవతరము - ఆధునికాం|ధ్రవాజ్యయము 


56 శ్రీమతి కాంచనపల్లి కనకమ్మ గారు 148 
ల్‌ ౨9 గుడిపూడి ఇందుమతీదేవి 93 168 
58 ;,  చిల్కుపాటి సీతాంబ 3 166 
59 33 కనుషర్తి వరలక్ష్మమ్మ 93 172 
60, [దోణంరాజు లక్ష్మీబాయమ్మ 99 178 
61, పొణకా కనకమ్మ షే 178 
62 ౨౩ చేబోలు సరస్వతీదేవి 99 184 
68 ,, వాజిపేయాజుల మహాలక్ష్మమ్మ వ 199 
64 99 ఇనగంటి సరస్వతీదేవి 99 108 
6,3, గిడుగు లక్ష్మీకాంతమ్మ క 193 
66 33 జొన్నలగడ్డ శారదాదేవి 3 193. 
67౨9 కల్లూరి విశాలాక్షమ్మ 29 199 
68 ౨౩ గంటి కృష్ణవేణమ్మ ప 201 
69 ౩౩ రావూరు వెంకటసుబ్బమ్మ ప్రస 210 
70 9౩ భువనగిరి లక్ష్మీకాంతమ్మ స 218 ; 
71 33 పులవర్తి, కమలావతీదేవి సకస న 216 
72 3, సీమకుర్తి సత్యవతీదేని 91 217 
78 33 ఆత్మూరి అన్న పూర్ణమ్మ 93 222 
74 33 దేశిరాజు భారతీదేవి మో 225 


నాలుగవతరము _ అద్యతనాంధధయుగము 


75 శ్రీమతి స్థానాపతి రుక్మిణమ్మ గారు 280 
76 3» ఓలేటి నిత్యకళ్యాణమ్మ మ 2837 
TT 33 మదమంచి అనంతమ్మ 99 248 
78 33 పుట్టపర్తి కనకమ్మ ట్‌ 256 
19 93 బు[రా కమలాదేవి 99 260 
80 ,, మాణిక్యం వేదవల్లి తాయారమ్మ (న 266 


3 


$81 శ్రీమతి చుండూరు రమాదేవి ' గారు 


82 ౩౩ నాళము సుశీలమ్మ 99 
ర0లి విజ్ఞపు హేమలతాదేవి 99 
84 ,, అయితం ఇందిరా, భార తులుగార్హు 
5 వ తరము _ నవ్యాంధ్రయుగము 

85 శ్రీమతి తల్ద్మాపగడ విశ్వసుందరమ్మ గారు 
88 ౩9 బసవరాజు రాజ్యలక్ష్మమ్మ 93 
87, చ్రావలి బంగారమ్మ 99 
88 ,, కొ త్తపల్రి లలిత 99 
89 ౩౩ పరుచూరి భువనేశ్వరి అన్నపూర్ణాదేవి = 
9093 చర్హ సుశీలాదేవి అ 
91 32 రాజేశ్వరి 99 
92 3 తులసీ లక్ష్మణ 99 
93 ౩9 కర్ణవాలెం రాజ్యలక్ష్మమ్మ 93 
94 9 ఆదూరి లీలావతి క 
96 99 సామవేదం సీతారామమ్మ 99 
96 9 బెల్చకొండ కనకమ్మ 939 
97, మానికొండ అలివేలుమంగ తాయారమ్మ గారు 
98 2౩ దోసపాటి సీతారామమ్మ గారు 
99 33 నుదురుమాటి శేషమ్మ 99 
100 ,, నల్లూరి రత్నమాంబ 99 
101 ,, ఏ కోమలమ్మ గారు 
102 ,, కొల్లూరి గౌరీదేవి 3 
108 చర్హ నగరాజకుమారి 99 
104 » అయ్యదేవర బాల్మ్నాతిపురసుందరమ్మ గారు 
105 9 వింజమూరి సీతాదేవి గారు 
106 ,, వట్టికొండ వికాలాశ్లి 99 
107 ,, జయంతి లక్ష్మీమంగతాయి క 
108 ౨: దేవులపల్లి సత్యవతమ్మ 99 


స్త 


210 
278 
లీ75 
275 


282 
2865 
288 
290 
296 
299 
800 
802 
8(8 
804 
305 
307 
398 
809 
809 
810 
811 
911 
812 
318 
815 
లీ 16 
818 
319 


ఆ ప్పవాక రం 
pn. 


తెలుగు సాహిత్య చరితను తమ కమనీయ కవితా పతిభలతో సమలంక 
రించిన కవయితుల చరితలను [వాసి ఆం్యధులు సాధించిన సంస్కృతి 
స్వరూపాన్ని తీర్చిదిద్దే !పయత్నంలో శ్రీమతి ఊటుకూరి లక్షీకాన్నమ్మగారు 
ఆద్యులు. తెలుగు కవయి[తుల చరి|తరచనలోనే కాదు, యావద్భారత 
కవయ్యితుల చరి[తను తెలుగులో తొలిసారిగా అందించిన కీర్తి కూడ (శ్రీమతి 
లక్ష్మీకా నమ్మ కే దక్కుతుంది. దాదాపు మూడు దశాబ్దాల కితం ఈ పుస్తకం 
వెలువడి ఎందరికో, ఎన్ని విధాలుగానో కనువిప్పు కలిగించింది. ఇది ద్వతీయ. 
ము[దణం. 


మొన్నమొన్న జరిగిన అంతర్జాతీయ మహిళాసంవత్సరములో వనితల 
విశిష్టతను చాటి చెప్పడానికి ఎంతో 'పయత్నం జరిగింది. కాని ఈలాంటి 
(ప్రయత్నానికి అంకురార్పణ జరుగకపూర్వమే శ్రీమతి లక్ష్మీకాన్తమ్మ, తెలుగు 
కవయి[తుల విశిష్టతను అభివర్షించడానికి పూనుకోవడం ఆమె విలక్షణతను, 
(ప్రతిభను చాటుతున్నది. 


సాధారణంగా చరి|తకు సంబంధించిన [గంథాలలో అందమైన భాషా 
విన్యాసం, రసవంతమైన రచనా విధానం, అంతగా ఉండదు. ఆంధ 


కవయిత్రులు ఆనే ఈ గంథంలో శ్రీమతి లక్షీకా న్తమ్మగారు శక్తిమంతమైన 
తమలేఖినితో చేయించని సాహితీ చమత్కా-రంలేదు. 


(శ్రవణ సుందరమైన పదసమ్మేళనమో, రమణీయమైన అర్గస్పురణమో; 
లయాత్మకమైన వాక్యగమనమో లేని వాక్యం, ఈ పుస్తకంలో కనిపించటం 
ఆరుదు. పదబంధాలు, జాతీయాలు, సామెతలు, ఈ పుస్తకంలో దర్శనమిస్తాయి. 


అటుతే ఇవి తెచ్చి పెట్టినట్టుగా ఉండవు. కథనకౌశలానికి చూరాకు హ త్తినట్టుగా 
ఉంటాయి. 


దాదాపు 200 కవయ్యితుల రచనలను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి 
శ్రీమతి లశ్ష్మీకా న్త్వమ్మగారు సేకరించి, రచయ్యితుల జీవితవిశేషాలతో జతగూర్చి 


* 


pf? 


6 


ఆ పవాఠ్యం 
pn.) 


తెలుగు సాహిత్య చరితను తమ కమనీయ కవితా పతిభలతో సమలంక 
రించిన కవయితుల చరితలను [వాసి ఆంధులు సాధించిన సంస్కృతి 
స్వరూపాన్ని తీర్చిదిద్దే !పయత్నంలో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకా న్రమ్మగారు 
ఆద్యులు. తెలుగు కవయి[తుల చరి|తరచనలోనే కాదు, యావద్భారత 
కవయ్యితుల చరి[తను తెలుగులో తొలిసారిగా అందించిన కీర్తి కూడ (శ్రీమతి 
లక్ష్మీకా నమ్మ కే దక్కుతుంది. దాదాపు మూడు దశాబ్దాల కితం ఈ పుస్తకం 
వెలువడి ఎందరికో, ఎన్ని విధాలుగానో కనువిప్పు కలిగించింది. ఇది ద్వతీయ. 
ము[దణం. 


మొన్నమొన్న జరిగిన అంతర్జాతీయ మహిళాసంవత్సరములో వనితల 
విశిష్టతను చాటి చెప్పడానికి ఎంతో 'పయత్నం జరిగింది. కాని ఈలాంటి 
[ప్రయత్నానికి అంకురార్పణ జరుగకపూర్యమే శ్రీమతి లక్ష్మీకాన్తమ్మ, తెలుగు 
కవయి[తుల విశిష్టతను అభివర్షించడానికి పూనుకోవడం ఆమె విలక్షణతను, 
(ప్రతిభను చాటుతున్నది. 


సాధారణంగా చరి[తకు సంబంధించిన [గంథాలలో అందమైన భాషా 
విన్యాసం; రసవంతమైన రచనా విధానం, అంతగా ఉండదు. ఆంధ 


కవయిత్రులు ఆనే ఈ గంథంలో శ్రీమతి లక్షీకా న్తమ్మగారు శక్తిమంతమైన 
తమలేఖినితో చేయించని సాహితీ చమత్కా-రంలేదు. 


(శ్రవణ సుందరమైన పదసమ్మేళనమో, రమణీయమైన అర్గస్పురణమో; 
లయాత్మకమైన వాక్యగమనమో లేని వాక్యం, ఈ పుస్తకంలో కనిపించటం 
ఆరుదు. పదబంధాలు, జాతీయాలు, సామెతలు, ఈ పుస్తకంలో దర్శనమిస్తాయి. 


అటుతే ఇవి తెచ్చి పెట్టినట్టుగా ఉండవు. కథనకౌశలానికి నూరాకు హ త్తినట్టుగా 
ఉంటాయి. 


దాదాపు 200 కవయ్యితుల రచనలను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి 
ర్రీమతి లశ్ష్మీకా న్త్వమ్మగారు సేకరించి, రచయ్యితుల జీవితవిశేషాలతో జతగూర్చి 


* 


fr 


6 


మనకు అందించినారు. రచనలను గూర్చి ఆమె వాస్తున్నప్పుడు ఆమె పాండిత్యం, 
పరిశీలనాదృష్టి సహృదయత్యం, ఎంత సుసంస్కృతంగా ఉన్నాయో, ఎంత 
సముదారంగా ఉన్నాయో తెలుస్తుంది. 


సాహిత్య, సాంస్కృతిక రంగాలలో, అతిదక్షతతో తమ నిర్వహణ 
సామర్థ్యాన్ని [ప్రదర్శించిన శ్రీమతి లక్ష్మీకాన్త మ్మగారు తెలుగుదేశానికి ఆందించిన 
[గంధాలలో ఈ (గంథానికి పార్థక్యం ఉంది. నాపట్ల ఆమెకున్న వాత్సల్యభావాన్ని 
పురస్కరించుకొని నన్నీ రండుమాటలు |వాయవలసిండిగా ఆమెకోరినందుకు, 
నేనింత ఉద్గంంథాన్ని గూర్చి [వాయడానికి పూనుకున్నాను. (శ్రీమతి లక్ష్మీకా నమ్మ 
గారికి !పతిభ వుంది, పాండిత్యం ఊంది, రచనాభ్యాసం ఉంది. ఈ మూడు 
శ కులు మరింత తేజరిల్లడానికి అనువైన అవకాశాలు ఇతోధికంగా లభించాలని 
ఆకాంక్షిస్తున్నాను. తెలుగు పఠితృలోకం ఈ పుస్తకాన్ని సమాదరిస్తుందని 


ఆశిస్తున్నాను. 


పాదరాబాదు. ఇరి వెంటి కృష్ణమూ ర్తి 
తేది. 26.9_1980 


శ్రీర్జయతు 


పిరిక-దిపిక 


దర్శనాచర్య, మహోపాధ్యాయ, లాక్షణికశిరోమణి, శాస్త్రవిశారద, 
సాహిత్యాచార్య, సాహిత్య విద్యాభా షా! పవీణ 


జమ్ములమడక  మాధవరామశర్మ 


నవ్యసో హిత్యపరిషత్తు, ఏ. సి. కాలేజి, : గుంటూరు 


“శ్రీలక్ష్మీ కాంతమా [గ్రంథ భావ భావన భావుకాః 
భావయధ్య మిమాం వాణిం సచేత_స్వ్రసహాయినీం 
స్వాత్మసంవాదసంతుష్టస్వస్పందత్రీర సాత్మనః 
హృదయాన్ని సృతా భాషా పీఠకాత్వేన లోక్యతాం 


వనితా జనతాక (మకవితాలలితా నను 

లాలితా పాలితా సేయం గీర్షురే గౌరిన స్వయం 
గద్యపద్యకథాకాంతాం తుష్టి పుష్టి (పదాయినీం 
రీతిం నీతిం సమాశ్రిత్య వాచమేనాం నిటోధత!” 


(ఫ్రీ కుంకుమకోభిత ఊటుకూరి లక్ష్మీ కాంతమాకృతి “ఆం|ధకవయి[ తులు” 
చతుర[స మయిన చక్కని రచన. ఇది యొక సాహితీవిమర్శ. తెలుగు వెల గుల 
జూపు తెలుగునాట వెలసిన ఏవంవిధ విమర్శ[గంథములలో నిది యాద్యకృతి. ఈ 
కృతి సుకృతి కృతి. అకృతి కల కృతి యగుట నిదియా సుకృతి. ఇది కమనీయ 
కామిని కవితాసమీక్ష. ఇట్టి సమీఇాకృతిని మదరాసు [పభుత తెలుగుభాషాసమితి 
ద్వారమున బనూకరింపదలచినది. రచనాదక్షతక లవారి సమీక్షలనీక్షించిసమితి విశిష్ట 
పర్యవేక్షణమున నిది “యు త్తమసమీక్ష” యని భావించి సంభావించినది. సమితి 
సంభావనము సకలసామితేయ సంవాద నపాతము.ఇది సారస్వతేయ సంభావనము, 
ఈ “రమణీ రమణీయ సాహిత్య విమర్శ” సవృదయులకు సుహృదయలకు 
సంభావనార్హము...42....=2. నేనొక సాహిత్య(వతుడను, జగన్నాథ పండిత 


8 


రాయల “రసగంగాధరి'' మను సాహిత్య శాస్త్రీయ [గంథము కొంత నా రచనలో 
“నవ రస గంగా3రి మయినది. మొదటి వత్సరమున తెలుగు భాషాసమితి 
“నవ రస గంగాధరము' నిష్టి చూచి బహూకరించినది. సాహిత్యతాపసుడనుగా 
లక్ష్మీ కాంతమ సాపితీవిశిష్టతల కొంతగా గుర్తించిన నేను (పస్తుతాశయముల 
పస్తుతులు నివేదింతును. 


“ఆం[ధకవయి తులు” అని ఈ [గంథనామము. తెలుగు దేశ మాం|ధ దేశ 
మొకటి, తెలుగుభాష యాంధభాష యొకటి ఆంధదేశమున కవిత అల్లిన 
వనితల చతురకవితల నీ గంధము సమీక్షించినది. కవితాకంకణహ స్త 
లాం|ధ్ర మున నెందరో కలరు. వారి సంస్కృృతభా షాక వితలు, |పాకృతభాషా 
[పాభవములు, ఆం' ధభాషాయోషారాధన లింయ గలవు. ఆంధడేశీ యసాహిత్భము 
సర్వతోముఖ ము త|త్పకారము లనంతములు. తద్ధూర్వహు లనేకు లున్నారు. ఆ 
యనేకుల కనేకులు గోరుముద్దలతో వెన్నముద్దలతో సారస్వతరసము పట్టినారు. 
తాదృశలె కాక, ఈదృశస్తుతిపాత లయిన సీమంతిను లెందరో కలరు. ఇట్టి 
సోతవ్వు,పజ లితరసీమలలో నింతగా లేరు ఇంతగా కవితారంగమున నవత 

(కవయి[తులు' _గంథమును 

నివారు కాని యిప్పటివారు 

'ంథమున 182 సంఖ్యాకులు 
స్తుతి పాతలయినారు. అందరి చరితములు సులభములు కావు. రచనలు నందు 
బాటులో లేవు సుజ్ఞాతల విశేషములు కూడ ససిగా సరిగా తెలియుట కవకాశ ములు 
కొంత కొంతగనె యున్నవి. కాని కాంతమ్మ యింతగా నన్వేషించి యిట్లు 
సు పకాశదీపిక వెలయింప జేయుట నారీలోకవివెకమున కొక యాలోకము ఇందు 
సుమారు 400 పుట లున్నవి. కొన్ని విభాగము లిందున్నవి. అట్టి విభ _క్తియు డీకి 
తగిన య ,క్తియు క్రి విశేషములను కాంతమ్మ సూ క్షమె చేసినది. 


వెదసంహితలందు వనితల పేరు లున్నవి. వారి విశేషములును గలవు. అవి 
యిందు విస్తృతము అగుట యుద్దిష్టము కాదు వికటనితంబ, శీలాభట్టాకరి, అవంతి 
సుందరి ప్రముఖల జ్ఞాతాజ్ఞాత సాహితీపర్యాలోచన మిందేల కూర్పు పొంద 
వలయును? రేవా, మాధవీ, పద్దానహీ పభృతికలు (పాకృతలు కాని, (పాకృత 
సాపాతీవాసనా వాసితలు. వారి విస్తృతి యాంధ్రకవయి[తులలో వలయు నేమి? 
ఇల్లై యన్యాన్యముల కించు (పవేశ మీయమికి సమీక్షలో నీక్ష యున్నది. 


9 


నవకాలమునాటివారు కొంద రిందు కన్పడరు. అన్నియు సుశకములా? అందర 
కుచిత|ప వేళ మెట్లు? ఆం!ధకవయి తీ [పాంగణ [ప్రవేశమునకు వలసిన విధులు 
కలవారందరు సుజ్ఞాతచరితలు కానందున, నిం దుల్లేఖము పొందలేదు. కేవల 
ముల్లేఖమున నయిన నందర సూచించుట కీ కాలమున తగిన సౌకర్య మేది? 
ఆక్ష్షరముఖ లందరు రచనలు సేయగలరా? చేసినవారును కొంత చేసి 
యూరకొంచురు. ఆట్టివారి గుర్తించు బెట్టు! ఎట్టును తెలియ నివాది నెట్టు 
తెలియవలయును? శ్రీ లక్ష్మీకాంతమ యెబ్రెట్ట్లో తెనుగుదేవుల నెందరినో 
తన తెలివిడిలో గు ర్తించినది. సంస్కృతాం ధ్యగంథముల నధ్యయనము చేసి, 
యాంగ్ల పహిందీభాషల పరిచయమున వలసినవానిని తెలిసికొని, విమర్శ రీతినీతు 
లందుకొని, యలంకార[గంథపరిశీలన పరిపాకము కూర్చుకొని, సాహితీవృద్ధ 
గతిమతులు గుర్తించి శ్రీ కాంతమ కవయ్యిత్రీచరిత సంతరించినది. తీరిక, ఓపికలలో 


నొకటి యన్న మరియొకటి యుండదు ఏయొకటి లేకున్నను. వెలితి కన్పడును. 
ఈసమీక్షలో నట్టిది లేదు. లోకమును కీలు కలదా రున్నారు. వారందరు. ధీవరు 
లనలేము. శ్రీ ధీ లున్న వారును గీరంగముల (క్రీగంట నేని చూడరు. అందును [హీ 
మతు లయిన న్ర్రేల విషయ మేమి చెప్పుదుము? శ్రీమతి యన్నిటి కలిమి సమీక్షా 


దక్ష యయినది. ఇట్టి రచన మీమె కుభయవంశ సం్యపదాయ విశేపషమున, నిరంతరా 
థ్యాసమున సుసాధ మయినడి. ఆనూచాన విశేష మెంతేని కూర్చును. 


ఈ రమణీయ సాహిత్యవిమర్శనము తొలితరము, మలితరము, మూడవ 
తరము, నాలుగవతరము, ఐదవతర మని యైదు విధముల లక్షీ కాంతమ |పమదా 
(ప్రపంచము (ప్ర స్తరించి కు స్తరించినది. కాంతమ దృష్టిలో తొలితరము |పాచీనాం|ధ 
కవిత్వము, మలితరము శ్రీవీరేశలింగయుగము, మూడవతర మాధునికాంధ్రవాబ్మ 
యము, నాలుగవతర మద్యతనాం; ధయుగము,ఐదవతరము నవ్యాం|ధవాజ్మ యము, 
సాహితీ స్రీ యం దిట్టి తరముల విభాగము లేదు. శ్రీ సాహితి యం డిది యపరిహో 
ర్యమే యయినది. ఇందుపప త్తి || పతిపత్తులు తుదిసమీక్షలో విపతిప త్తి లేకుంటకై 
నిరూపితము అయినవి. తొలితరమున 24, మలితరమున 29, మూడవతరమున 19, 
నాల్గవతరమున 11, ఆయిదవతరమున శీలి, కవితావనితలు పరామృష్ట లయినారు, 
తన కందరి చరిత విశదముగ తెలియ లే దని కాంతమ యంగీకరించినది. అందు 
ననె “చరిత తెలియని ఇతర కవయి[తులు” ముప్పదియార్లురు వేరుగా నున్నారు. 
వీరి విశేషము లత్యంత సు|ప్రసిద్దములు కావు. శ్రీ పద్మావతీదేవీ, దుర్గాబాయి.. 


10 


నాయిని కృష్ణకుమారి, సీతాకుమారి , ఇందిరాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, శకుంతలా 
దేవి సారస్వత  బీవితగతులు ప|త పతికా పుతికలలో చి|క్రిత లగుచునె 
యున్నవి ఆయిన నీదృశల స్పష్టావగతి లేక చి తీక్చతి సాధ్యమా?. ఇంక 81 
యబలల నామము లుల్లి ఖితము లయినవి. వారందరి దెలియుట కష్టమని యే 
రనలేరు? 'పురుఘలు రచింపని కవయి[తుల చరితలన పేక్షతో [వాయుటయే నాకు 
పరాయణి మని లక్ష్మీకాంతమ తెలియ జెప్పినది. గంథమిట్టు శ్రమించి 
కూర్చిన పిమ్మట లభించిన విశేషము లాధారించుకొని యనుబంధమువ సప స్రీ 
(శ్రీ చరితములను కాంతమ కూర్చినది. అప్పటి కయిన ననుపేక్షితాపేక్షిత చరిత 
అందిన సమీక్షించుట కవకాశ ముండెడిది. ఇంతకును “భవిష్యత్తులో 
ఇంకొకరు చరిత ,వాయడానికై నాయీ (గంథం ఆధారంగా ఉండా “లని ఆమె 
తలంపు, ఇడి యత్యంతము యు క్రము. “మహిళా వాజ్మయానికి తీరని 
అపచారం జరిగిన దని (శ్రీ లవ్నేకాంతమ యనును. ఇట్టి వంతట 
జరుగును. అది యుపేక్షా కృత మ పేక్షాకృతము కాదు. సమీ షాక్సత 
మనుబయు గాదు. ఒకరొకరి |పతీక్షకై కొన్ని కొన్ని యట్టుండుట యపరిహార్య 
మగును, 


తెలుగుభాషాసమితి సాంస్కృతిక (పదర్శన పటపట్టికలలో కొందరు: 
వనితలు నామసౌభాగ్యముతో నున్నారు. అజ్ఞాతలె కొందరు జ్ఞాతలై యున్నారు. 
తెలంగాణాలో, రాయలసీమలో. రా న్నేంతరాంధులలో న డింక  నెందరో 
యున్నారు కళాళాలా పాఠశాలాధ్యాపికలు, పట్టపరీశాసము త్తీర్ణలు, విద్యాభాషా 
[పవీణలు, స్యయమాచార్య లెందరో నుందురు. వారి నందరి సాక్షాత్మరించు 
కొనుట సుళకము కాదు. శ్రీ ఊటుకూరి లక్ష్మీకాంతమ ఇట్లు సఒుక్షాదష యగుటయ 
కాక, కవితాదక్షయునగును. ఆయమ్మ _ విశివత కూడ నిందు చేర్చిన, 
24 +29 T19+11 +42 +7= 1892-67 = 199 సంఖథ్యాకులతో 200 
మంది కవయి తులు కానే యయినారు. ఇంకను, 


] అక్క_మహాదేవిచరిత రచించిన బాల పాపాయి, 
2 మోహినీదండకము వాసిన రంగాజమ్మ. 

లీ అల్లాడ విజయభూపతిలాసము -సౌందరీదేవి. 

క. జొహరాపురం కిమలాదేవి. 


1l 


: తెలికపల్రి నరసమ 
కోదాటి నరసమ 

. బెంగుళూరి నాగరత్నమ 
యమ్‌. రంగనాయకమ. 
క. లక్ష్మమ 

1౧. రుదభట్లి లోకమ 

11. వంగల వెంకమ 

1). కశ్చేపల్తి వెంకటనరసమ 
18. కాకాణి వెంకటనరసమ 
14. పి. వెంకటసీతమ 

15. అమలాపురపు సీతారామమ 
16. బోర్లెం హనుమంతమ 
17. న డూరి ఆనందమ 

18. చిల్లరిగి స్వరాజ్యలక్ష్మి 
19. గొబ్బూరి హనుమాయమ 
2౧, నండూరి సరస్వతి 

21. పసల సత్యవతి 

22, జిన్నూరి లీలాకుమారి 
౨8. దేఎరాజు లక్ష్మేనరసమ 
24. వడ్డమూడి శశికళ 

25. గారపాటి కమల 

26. అన్నే అనసూయ 

27. దాసరి శకుంతల 

23, యేలూరిపాటి రూన్సిలక్ష్మి 
29. మల్లాది పద్మావతి 

80. మేడూరి నిర్మల 


ఇ ౧9 శ ౯ లా 


మొదలగువా రెంద రున్నారో మహానుభావ అందరకు తెలియదు, కొందరు 
-సీమంతినులు పేరు పెట్టుకొనరు. ఈనాటి యోషలు కొందరు మారుపేరులతో 
రచనలు పకటించుచున్నారు. శ్రీ పదాంతవ్య క్తు లీనా డెందరో వినబడుదురు. 


12 


వారందరు స్రీ లగుదురో, అస్త్ర లగుదురో, కనుకలి యున్న గాని యీ కలిలో 
జెప్ప జాలుదుమా? లక్షీ కాంతమ వారి వారి కృతుల చక్కగానే సమీక్షించినది. 
కొందరి కొందరి కొన్ని కతు లావిష్కతి నొందక పోవుట, పరిష్కృతి పడయక 
పోవుట లిత్యాదలు నిదానముగా కతిపయ సంవిజ్ఞాతము లిందు కన్సడవు. శ్రీజెల్తం 
కొండ కనకమ సంస్కృతకవితల గూడ వెలయించినది. కితిపయ సొభాగ్యవతు 
లాంగ్గమున “పొయి, టీలు’ పలుకచున్నారు. హిందీ కవిత లనుచున్నారు. చిలుకూరి 
నారాయణరావు ధర్మపత్ని యాంధమున కన్నడమున కైత లక్రగలదు. ఈ సకల 
కలాసౌభాగ్యల సకలకలామయజీవిత కలాసర్వస్వము నొకరే సునిరూపము 
చేయుట యశక్యకియ. అశక్య మొకప్పుడు దుశ్శకము కావచ్చును అయ సుశక 
మని కాంతమాసమీక్ష చాటి చెప్పు నందును. 


శ్రీ లక్ష్మీకాంతమ పింగళ సంవత్సరమున (1917) నాళ ముకృష్ణారావు 
సుశీలమ్మలకు జన్మించినది. ఆన్నదమ్ముల సమాదరము పొందినది చిన్నతనమున 
వీధిబడిలో విద్దెల నేర్చి, రాజమ హేం| దవరము వైశ్య సేవాసదనము యువతీ 
సంస్కృత కళాశాలలో బత్తుల కామాక్షమ్మగారి సమక్షమున సంస్కతాం|ధము 
లభిమానముగా నభ్యసించినది. లలితకళ లని యిప్పటివారను చ్నిత వాట్యసంగీతము 
లలవరచుకొనినది. ఆంగ్ల హిందీభాషల పరిచయము సంపాదించినది. 19885 వ: 
సంవత్సరమున '“ఉభయభాషాపవీణ' పరీక్షలో [పథమగణనీయగా సము త్రీర్ణ 
యయినది. యల్హ్యాపగడ జగన్నాథ _పబోధసహకారమున నాధ్యాత్మికాస క్రి కలిగి 
రామకృష్ట అరవింద, రమణ [ప్రముఖ మహనీయుల తత్వముల తెలిసికొనినది. 
అప్పటిలో “కృష్ణకుమారి” పేరుతో లక్ష్మీకాంతమ గద్యపద్యములు రచించి ప తిక 
లలో [ప్రకటించినది. అవి నాటికి నేటికి [పశంసాస్పదములు. (శ్రీ నాళం కృష్ణా 
రావుగా రేకెశ్వర్శపార్థనాస క్తులు. |బహ్మస మాజధర్మ పరాయణులు. అప్పటప్పట 
నై_మి త్తికగోష్టులలో సాయం|పాత స్సమయములందు కృష్ణకుమారి యావేశమున 
భజనము చేసెడిది. ఆమె మన స్పెష్టెబ్లో _పతికారాధనమున లగ్నమయినది. 
లవణ జార రూశిములు పట్టక, చెబుకురసము మామిళ్ళు తావి, మల్డె 
జాజి గులాబులు తరుముకొని, ముత్యాల పేటల మురిపెములతో 
చిన్నతనమున నల్హారుముద్దుగా పెరిగినది “కృష్ణకుమారి” కి పదమూడవయేట 
(24. 8. 1980) వివాహ మయినది నాళము వారి 'విష్వక్సేని గోతమునుండి 
ఊటుకూరివారి “సుకాంచన' సగో|త యయినది. శ్రీ ఊటుకూరి హయ్య[గీవగు ప్త 


13 


లవ్షేకాంతమ సౌభాగ్యవై భవము. వివాహమయిన పిమ్మట గూడ లక్ష్మీకొంతమ 
ణా వేణు నాట భాషా విద్యా గీత సంగీత విశేషాభిజ్ఞ యగుటలో శ్రీ హయ।గీవ 
గహాంగీకారమె సర్వ హేతుపు. శ్రీ గుప్త తండి శ్రీ వేంక టేశ్వరశష్టి 
/దటుకూరి రామయ్యగారి కుమారుడు) సంస్కృత! పియత, తల్లి (శ్రీ) రంగమ్మ 
స్తుతాస క్రి లక్షేకాంతమ్మకు మంజులాశీస్సు అయినవి. గుప్త పితృపాదులు 
వేడసంస్క్భత పాఠశాలానిర్వహణమున సు పసిద్ధళ్లోకులు. (నేటి చీరాల 
కకాశాల కది పునాది.) కాంతమ త ల్రిదం్కడులు కళా[పియంభావుకులు, సారస్వత 
పోషణారాధనాసక్తులు* కావుననె లక్ష్మీకాంతమ (పశ స్తపితృమతి, [ప్రశస్త 
మాత్వమతి. _పళ స్తభ ర్హృమతి. ఆంతటగల యీ సు పశ నీ ఆమెకు విద్యా[పశ సి 
ది. నేడు, శ్రీ ఊటుకూరి లక్ష్మీకాంతమ ““ఉభయభాషాపవీణ” *'విద్వ 
తవయి'తి" “ఆంధ విదుషీకుమారి,” “తెలుగుమొలక”” ““కవయి [తీతిలక, ' 


"ఆం ధసరస్వతి” |పముఖ బిరుదభూషిత యయినది. సమకాల పతికల నన్నిట 
నామె రచనలు గలవు. ఆంధదేశ (పసిద్ద్ధసభారంగములం దంతట నామె 


దీరగంభీర వచనములు నిత్యము పతిధ్యనింమను. 


ఏ విషయమున నైన తన నిర్జిష్టభాషాపుష్టితో సదస్యులకు సంతుష్టి నిచ్చి 
భావసమారాధశము చేయను. ఆమె సంస్కృతమునం దుపన్యసించెనా! తేట 
తెలుగువలె సుగమత్వము సూచించును. ఆం[ధమునం దజ్రై మాటాడెనా! 
సంస్కృతపండితుల తలలూగును. ప్యతికారచనలలో, రేడియో|ప్రస క్రి విశేషము 
లలో స్రైత్వ ముల్పిసిల్లునట్టు లక్ష్మీకాంతమ్మ సూచనలు చేయను. ఏవంవిధ 
విశేషము లనేకములు కాంతమ ఏవంసమర్శి యగుటలో సమర్థహేతువు అయినవి, 
పేరులో, వాక్కులో, భావములో, సమాజములో, ధర్మములో, గృహములో లక్ష్మీ 
కాంతమ కాంతస్వభావ.భ ర్ర్రధితమయిన న్యాయవిద్య భార్యలో సఫల మయినదని, 
భార్య సాహిత్యికత భర్తలో స పయోజన మయినదని ఒకరొకరు ఒకరొకరి _పేయః 
_శేయోహేతువులై స్వాత్మ సంవాదము పొందుదురు. ఆ సుమానుషసంప త్రి 
లక్ష్మీకాంతమను వీరభావ చేసినది. సభాగంభీరయై, భాష్మాపసన్నయై, భావ 
కాంతయై, సుముఖవధువై తన ప్యుతీ పు[తులకు సదపత్యశోభిత ఈ కుంకుమ 
కోభిత చక్కగా |: కద్దగా తన విశేషముల సంక్రమింపజేయుచున్నది. ఇది మోద 
సమ్మోదములకు నిదానము, 


14 








అంత స్సంజల్పరూపభాగ్యము కలిగి, జిగి బిగి చేర్పు కూర్పు కల పొందిక 
పట్టి, యభం గురము, న్వస్ప ౦దసుందరము,భావభరభాసురము మయిన యొకానొక 
అ తనకి తాను స్పష్టించుకొనెను. కవితామయ మయిన శద్ద్ధ సభావేదికలో 
కాంతమ్మకు విశిష్టతను గూర్చినది. కవయిశీ హృదయ వేదనాపొకము సర్జవ 
హేకువు కాగా, ల న పం మగ్న భావసమున్మీలనముతో 
నిగీర్హ్ధమయిన కవయి తీజీవనమును కాంతమ యావిష్క్లరించినది. 


“అక్షరాదిరచనై వ యుజ్యతే 
త్మతవస్తురచనా పురాతనీ” 


అని యానందవర్ధను డనినాడు. ఇట్టి ఘటనాపటీయః|పజ్ఞ [ఫాబంధిక 

భాషాభాషిణి యయిన భాష కసాధ్య ౧ము కాదు. పచేళశమభావసంస్కారముతో 

కవితా వనితా జనతా జీవితముల నధ్యయనించి, సాంస్కృృతికాత్మ సంస్కారమున, 
పద్యావిద్యా పద్యారహస్య విజ్ఞావమున రమణీ సాహితీ సమీక్ష చేసినది. 


ఇందు ముక్తకసమీక్ష యున్నది. కామినీ కవితా పరీక్ష యున్నది. 
కవితా _పతీక్ష యున్నది. కవయిత్రీ నిరీక్ష యున్నది. తగిన చరిత పరీక్షయు 
నున్నది. [పసన్నగంభీరము, లలితమధురము, సర్వ శుతిసుభగము, ఓజ స్తేజః 
పూర్ణము నయిన రచన యందర కలవడదు. అలవడిన దాని నుపేక్షించుట 
కాత్మయే సహింపదు. స్వార్ధభాగమున పూర్ణత్వ ముపాదించు స్తె)ణము భావని 
గరణము పొందిన దని వేదనవడి బోధనకై కాంతమ 'కవయి్యితులు' రచించి 
(పపంచించినది. 


జ 


చిరకాలమునుండియ నీమె సారస్వతామృత (_పవాహమున సుస్నాతి 
యగుటచే, మాసషట్కావధికానుశీలన మొనర్చి యీ [గంథము సం, గథించినది. 
ఆబ్టివారి కంతటి కృషి పర్యాప్తము. సర్వరసభావమి[శితముగనె సంసా 
రమును జూచు నేర్పు కల దగుట, గృహిణీసుకరము కాని కృతిభరమును 
లజ్షీ కాంతమ తాను స్వీకరించి నిర్వహించినది.  పతి|పద త్రము లయిన ప్రజ్ఞా 
భ్యనుజ్ఞావకాశ ములు. కార్తాంతికవచస్పఫలత, జాపక[పదతాలేఖినీ|పభావము, 
భావి వృత్తిపవృత్తి సూచకము లగు స్వాష్నికసంకథలు ఇ ట్రన్యాన్యము లన్నియు 
సహకారస్యభావము కల శ్రీ దేవీ లక్ష్మీభావుకలశ్షీకాంతమకు సహకార 
మొనర్చిన వనునది కేవల షట్స్పజ్ఞానుసంధేయము. పలుకు పలుకున పలుకు 


15 


దనమును కలికిదనమును నేర్పుగా గూర్చుగల కాంతమ [గంథ సంభావనమునకు న 
భావానుసంధాన మపేక్షితము 


సాహితీధర్మము గల సాహిత్యమునందు న్రీపుంసాత్మకత నిత్యసిద్ధ 
మయిన మహార్థము. అచట వీర స్ర్రీత్వము కాని, వీరపుంస్త్వ్వము కాని వేర్వేరుగా 
భావింపనక్కర లేదు. సాహిత్యమునందు లోకానుగతము లయిన స్రేశ్వు పుంస్వ 
ములు లేవు. సాహిత్యము సాహిత్యమె. ఇది న్ర్రీరచిత మని గాని, పుంవిశేషరచిత 
మని గాని విశేష మొకటి యసాధారణముగ నుండదు. క ర్హృవిశేషము ననుసరించిన 
భావనా విశేషమును భావుకులు భావాస్వాదనమున భావింపనే భావింపరు. కర్తృ 
విశేష పతీతి కావ్యవి శేష పథలో నౌకప్పుడు హేతు వగును. క_ర్రృనిషములయిన 
రసభావరాహిత్య సాహిత్యము లట్టియెడ  విశేషద్యోతకము లని ధ్వనివాదుల 
వాదము. ఇట్టియెడ నట్టిదిలేదు. అట్టియపుడు స్రీకర్తుకమయిన సాహితిలో నేమి 
విశేష ముండును? భావనా సమయమున నెవరును స్వాత్మ సంహితములయిన స్త్రీత్వ 
పుంస్త్వ్వృములను సంభావించుకొనుట యుండదు. మానవీ మానవధర్మములు కర్తృ 
నిష్టముగా గాని, భో_కృనిషముగా గాని కావ్యబాంధవ్యములో గన్పడవు. రమణీ 
సాహిత్యమె రమణీయ మనుట, కవుల కవితయె కవిత యనుట, _పాతిస్విక శద్ధ. 
పురుషసాపాత్యమె పుమర్థ్మప్రాపకమనుట వైయకిికాభిమానము. సాహిత్యా 
స్వాదమున భేద[పభేదములు కూడిన గతి (పగతు లుండవు. ఆం|ధకవయి,; త్రీ 
కవితలు వేరుపాటును సృష్టించినవి యగుచో, కతిపయోపాదేయము లగును. 
కతిపయ సముపాదానము కావ్యాభిథ్యా |పథ్యాపన మొనర్పలేదు. నాట్యకారు 
లుద్దేశించిన ఫలము అప్పటినుండి యిప్పటివజకు గోచర మగుచునే యున్నవి. 
అన్నియు నొకట లేవు. ఒకట ననియు నుండవు, చానమాది శతద్వయములో 
నవి కొన్ని యున్నవి. అది వానిలోని సాహిత్యము. ఇట్టిది నరులు |వాయసీ! 
నారులు [వాయనీ! మణి యెవరేని [వాయనీ! యొకటిగనే యుండును. మరి శ్రీ 
సాహిత్య మన్నది యెమి? 


కాని నవలోకోద్దిష్ట మొకటి యున్నది. ఆ యా వర్గసముద్చోధనమునకు ఆ 
యా వర్గవిశేషములను జెప్పవలెను. ఆస్వాదోన్ముఖతా సంపాదనమున కది 
మృదూకృతమయిన లలిత మార్గము. నేడు నారీగొరవగానమున కై యెల్డవారును 
గంఠమున కలస్యనములు నింపుకొనుచున్నారు. తద్దారవ గరిమలు స్వస్య 
వినియోగమునకు కాగూడదు. త త్త్మదూపధేయములకు సౌష్టవ మిచ్చి మాననీయతా 


16 


పాదనమునకె కావలయును. వనితల చరితలు, కవితలు, వెతలు, వితములు 
నుపేక్షితము లగుటలో హేతుకథనము లేల. కాని యుద్చోధకసహకార మున్నప్పు 
డుద్చుద్దసంస్కారముతో నిట్లు (పబోధము, ప్రచారము, (_పసారము 
సంపాదించుటకై లక్ష్మీకాంతమ యొనరి.న యీ సమీక్షకు సహృదయవ్య కులు 
సహృదయకవాటము ల స్వాగత మిచు_ట సముచితము. 


ఈ |గంధమున నుద్దిష్టలలో “చానమ” మొదటిది. “శేషమ” చివరిది. 
వీరందరిలో ననుగతముగి నే సాపాతీధారావిశేష మున్నదో, యప్పటప్పట కాంతమ 
చెప్పనే చెప్పినది చానమచాటువు, తిమ్మక్కపాట, మొల్ల తొలితెలుగు కావ్యము, 
గంగ సంస్క్భతకావ్యము, పళని రాధిక యను భిన్న భిన్నోద్యమములతో, 
విభిన్నకావ్యగతులతో కూడిన నీతిరీతులను చూచి [ప్రభువుల [ప్రాభవ మందు 
చితకారణ మని కాంతమ కీర్తనము చేసినది. తొలితరమునాటి కావ్యములె కావ్యము 
లని మలినాటి కవితాచతురలు కూడ కలయ బల్బు_దుకు కాంతమ సమీక్షలో 
త త్తత్కాల పుంకవుల పరీక్ష్షయు జేసినది ఇది సంవాద విసంవాదముల కనికాదు. 
స్పష్ట.గాహిక క్రై ముది నిర్దిష్టము. బహు గంధపఠన వ్యవసాయమున సీ తరమునాటి 
వారి నిర్దేశించుటలో తా నొక భాష శాలీనత స్వీకరించి నానా కవితోద్యమముల 
చ్చితించినది. అటనట చరిత్ర ముల్రేఖించినది. తియ్యతియ్యని కింవదస్తి నీతి 
రీతులను గూర్చినది స్యసంవాద మధురము లమిన కొన్ని పద్యముల [గథించినది. 
ఆ యా పద్యభావముల భావళావశమున సమున్మిషితము లమున వచనవ్యకతలును 
వ్యంజనాయితములై గోచరించును. మొదట పతిభావమును సంస్క_రించుకొనిన 
చానమాంబా కథాకథనము కాకతాలీయ। పా _ప్తమయినను సభావము. పఠనాస క్షలకు 
నట్టి స్వాత్మసమన్వయ మపేక్షితము కాదు. సామగ్రీ సముపలంభ।|క్రమము 
ననుసరించిన కాంతమ కాలచ|కము నచట నచట దాటి, యటునిటు నిరూపించుట 
యసముచితము కాదు. 


గంగాదేవి, తుక్యా-దేవి, రామభదాంబ, మధురవాణి, వెన్నెలగంటి హనుమా 
యమ శ్లోకముల నుదహరించుటలో వాని తాత్పర్యము రూవించవలసినది. ఆది 
యంతయు (గంథవి స్పృతి యగును కాని తద్భావభావన మసంస్కృతుల 
కందదు. సంక్షిప్త తాత్సర్యమేని యిట్టిచోట గుర్తించుట సముచితము సంస్కృత 
మున నైషధీయచరిత మహాకావ్యము నిర్మించిన శ్రీహర్షడు దక్షిణాపథమున 


(iii) 17 


మధురవాణీజన్మ మెత్తె నేమో ? మధురవాణి యయ్యను. అతి డుద్దామక వితా 
[పతిభుడు మధురవాణియు నాతనివలె సర్గాంతీమక్లోక ములం దన్నిట తన 
విశేషముల నాత్మవిశ్వాసమున నిరూ పించుకొనినది. అట్టి కవితాత్మవిశ్వాసము 
వనితామతల్పుల కందర కపేక్షితము. రాజశేఖరుని యవంతిసుందరి యుక్తి 
వక్రత కల దని. భణితిచితత కల దని కావ్యమిమాంసానివేదనము. అట్టి 
రీతు లీ “కవయితులు” [గంథమున గూడ కొన్ని కలవు. 

ఆయా కవయితుల కావ్యములందలి వస్తువు [ప 


E స్తుతించి కవితాసమీ క్ష 
చేసిన గలుగు సంతృప్తి యన్యాదృశము. తత్క_వితాస క్తి కై (పరోచనోద్దీపన 
మిం దుచితరీతి తాళ్ళపాక తిమ్మక్క కీ రనలు సాయించినది. గేయములు రూపించి 
నది. ఏకవిధమయిన ఛందము అవిచ్చిన్నభావధారా |పతిరూపము. వాల్మీకి 
యేకచ్చందమున తన కావ్యమును గేయపాఠ్య మధురముగాచేసినాడు. గేయకవితా 
లక్షణము గుర్తించి రాగ తాళలయానుగుణుము రూపించి,తిమ్మక్కాదుల సౌందర్య 
మును తిలియవచ్చును.ఆయా కవితలలో ప౦రోచనాసంపాదనమునకై యలతియలతి 
చమత్కృతి విశిష్టముల నుదాహరించుట నవవిమర్శ పథమున గోచరించును. 
కొన్నిచోట్ట కవితల సంవాద విసంవాద ప్రదర్శన మున్నది. భావుకులు కవిత 
లందలి స్వసంవాదరమ్యత కూడ కాంశించుదురు. అట్టి కాంక్షితముల కిందు దారి 
యున్నది. **ఈయమ పలుకుబడి పసదనమున కేమైన పసదనము లీయవచ్చును”, 
“తుల లేని వెల లేని సాహితి యభినివేళ మున విరుగని కరుగని కవితాస్వాదనము” 
“ఆనాటికి, నేటికి నేనాటికి నింతుల _ మేల్చంతి', “తనచేతం బొనరించు సృష్టి 
తకొరులచేతం గానియట్టు'” తా నొక్క. వివి క్రపథము నిర్ణయించుకొనినది, ఆ 
యా ఘట్టముల నిట్టిపల్కు లీ రచనలో సమన్వయించును. వారిని కాంతమయందే 
యన్వయింపవచ్చునో? పళని, రం గాజమ్మల చిత్రణములో కవితావస్తువును 
వర్ణితము. రఖామా[తముగ లోని సూక్ష్మ భావముల నతి నిపుణముగా నతి లలి 
తముగ చి!తించు ఘట్టములు, “తేటతె ముగు తియ్యందనము, పాట కమ్మందనమును, 
దరులొరసి పారుటలు, రుచిర భావమనోజ్ఞత, మృదుమధురభాషా విలసితము” 
రచనలో కన్పడును. ఆంగ్లీవాసితు లలవఅచుకొనిన సమిక్షాపద్ధతులు రూపు 
దాల్చినవి. అయినను భాషామార్దవము పరితల మలచుకొనును. తొలితరము సమీక్ష 
లోని భాష యొక సొరుతో నున్నది. “ఆనాటి కవిత అట్టు విశిష్టములు.” ఇది 
సంఘటనా రమ్యతచే ధ్యనితము. 


18 


మలితరము ”"కందుకూరి*” భావ! పభావిత మని కాంతమ నిశ్చయము. అం 
దామె కభిమాన మున్నది. ఆమె యా కాలపు భావ (ప్రభావ ,పస్పందిత సంఘ 
నియమాచారములలో పారిష్టవము. |పతీచీ భావసంసర్గసంపన్నములై న విశేషములు 
వీచినకాలమున కొందరి స్త్రీల కాదర మున్నది. నాటినుండి న్రీలలో కలిగిన స్పంద 
మునకు 'భావచై తన్యము' 'న్రీ జనాభ్యుదయము”అను పేరులు కొన్ని రూఢములై 
వచ్చినవి. దాదా పీ తరమువారు లక్ష్మీకాంతమకు పరిచితలు. సమకాలము 
వారలను మాటలతో మన్నింప వలసియుండును. ఈ తరమువారలకు 
“గారు లున్నవి. చానమ్మ చానమ్మ, తిమ్మక్క తిమ్మక్క, నాచి నాచి, 
పళని పళని. వారల నెవ రెజుంగుదురు? వారి వార  లందరకు 
దూరమయిరి. *** ... మలితరమున విభిన్నము లయిన సారస్యతశాఖ 
లుదయించినవి. వాని |పథ్యాభిఖ్యలు సావధానమున నిందు సముల్లి ఖితము 
లయినవి.అన్నియు మనకు  శుతివిషయములె కాని, దృష్టిగోచర ములు 
కా వనునది భావనీయము. ఈ కలిలో నన్ని కలిగింపులు కలిగియుండవు. 
వినుకలివి. కనుకలివి కావు. విన్నవానిని కన్నను వినువీథులలో వినుటయ కాని, 
కనుమార్గమున కలుపలేము. భర్తలు కొందరు భార్యల సారస్వతాస కిని భంగ 
పజచుట మనము వినియుందుము. కనియుందుము. కొన్ని యిందు నిర్దిష్టములు, 
మజీ కొన్ని యట్లు కావు. ఇంకను (పథలు కతిపయనిష్టములు కావచ్చును. చెప్ప 
నలవి కానిని, వాయ వలనుపడనివిని. కొన్ని నవకాలకావ్యములు నామకీరన- 
సారములు నేడును ముదతములు నందుటయే లేదు.అముదితము లెట్టు? వాని వాని 
విషయమున [కుత దృష్ట నామ రూపులు (వాసిన [వాతలె యాధార మగును. 


ఒక్కొాకచో నొకొ-కరిని చెప్పునపుడు “ఆమె పట్టి విడువని సారస్వత 
శాఖ లేదు. చేసి విడువని కావ్య భేదము లేదు. అనుభవింపక వదలిన గౌరవపదవి 
లేదు. ఆహరింపక విడిచిన ఆధికపదము లేదు.” ఇట్టి మాటల రచన సొంపుగా 
నున్నది “ఇందలి రచనలో కఆఅకుదనము లేదు గాని, చురుకుదనము కొన్నియెడల 
నున్నది. మగవాడు చదివినాడు కాని, సంశయము పోలేదు. చదువ చదువ తెలివి 
చసన్నగి ల్రినది. పిదప చూడ వీడు మొదటనేపోలు. గుణము కుదురదు” 
అను భావమున నొక రాటవెలదిని వెలయించిరి. “ఈమె పుణ్యాన నింతతో 
వదలినది. 'చదువుకన్న మేలు చాకితని మని పంచపాదిని జేసి యీ యాట 
వెలదిచే నీ చతుష్పాత్తును నాడించి విడువలేదు” అని యొకరు చేసిన సమీక్ష బా 


19 


గున్న దని యాత్మగంధము కలిపిన కాంతమ వచనము స్తెంణ ముపేక్షించినవారి 
పర మని పరిభావ్యము. 


కొందరు వనితలు కూర్చినను, వారి కా రో యన్యోపకాంత మను 
విషయమున నివి భావనీయములు. “=== .. పై గౌరవము బాయలేక యూది 
యూది పలుమరు పలుకరించుటే కాని,నిజమునకు వెలలేని తులలేని కావ్యరత్నముల 
హృదయకోశమును= డి వెలువరించి ర ఫలుబ్బులగు ఆం[ధుల|మోలపలుకు పలుకునకు 
బేహారము పరపి విలుచుకొన్న యశోధనముల ను!గాణములు నించిన _పతిష్ట 
వనితలదే.” నవకాల వీరకవితోద్యమమునందు నవవనితల శక్తియుక్తులు, సక్తి 
ర క్తులు, భక్తి భు క్తులు నిరూప్యమాణసుందరములు కాగలవు, “అటనట గొన్ని 
పంక్తులు విశిష్ట గథనము కల యీ [గంధమున స్వాత్మ పరిచితినూచనా 
సారములుగా నున్నవి. 'ఇట్లని ధారారూఢవిషయసంభావన చేయువారలకు 
గోచరించు గావుత' ఇందు స్వాత్మసమ కాలీనల నిత్యవ్యవహృతిలోని స్వాత్మాను 
భూతి కందిన విశేషములును గలవు. అనర్యాచీనలు వాచనిక్మపత్యక్ష లగుట 
అర్వాచీనభాగధేయము కలవారు కాలేకపోయినారు. 


ఆధునికము, అద్యతనము, నవ్యము నని సమకాల సారస్వతమును. 
వర్గీకరించి నిరూపి.చుటలో నుపపత్తులను లక్ష్మీకాంతమ సూచించిన. 
వాస్తవముగా సాహిత్యమున యుగవిభాగ ముచితమె కాదు. ఆంగృసాహిత్యవిమర్శ 
పథమున సంచరించిన వారీ యుగవిభాగ మభిమానించిరి. యుగపదార్థము న్‌ 
వి రుపయోగించుకొన జూచిరి. కొన్నివిధముల సాహిత్యము విభజించిరి. సాహితీ 
పోషకు లయిన [ప్రభువులపై యాదరమున నట్టి పని చేసిరి. (పభువులును కావ్య 
విశేషముల గు రింపవలసినవారిలో నన్యత ములు; పాఠకులు, [శోతలు, భావుకులు 
తాదృశుల నెందరినో యను గహెంచిన సారస్వతము పై శోద్ధాస కులు చూపునపు డి. 
ట్హానరింపము. జొ త్రరాహులు తమ సారన్యతమును వీరగాథ, కృష్ణభక్తి, రీతి, 
రామభక్తి యని యన్యాన్యవిధముల విభాగించి నిరూపించిరి అది వారలకు సుగహ 
మేమి? ఆంధ్రసారస్వతమున వారి విభాగములు కాని, వీరి విభాగములు కాని, 
వేరు విభాగములు కాని సముచితములు కానేరవు. సాహిత్య శాన్ర్రీయ విభాగమె 
మనకు సముచితము. అదియె మన సాపిత్యాస్వాదమున కుపకారము. అట్టిది. 
రానంతవజకు మన కావ్యాస్వాదము మనకేని శక్యము కాదు. కాని విమర్శల పేరిట 
వెలసిన రచనలతో యుగవిభాగములు వచ్చినవి. తలపుతలపున విభాగ ముండును. 


20 


జష్టిసుయుగము, కాం[గెసుయుగము, క మ్యూనిష్టయుగము అనియు నెవరేని 
యనగలరు. సమన్యయమును జూపగలరు, ఇట్టి వన్నియు నిలుచు నేమి? 
స్పష్ట్యగహమున కై కొందరు కొంద రిట్తుచెయుటను కాంతమ గు ర్తించినది.అందుననె 
యిట్టి విభాగ మొనరించి యుండును. సమకాలమున సంచలితము లయి యున్న 
కొన్ని భావములు విఘర్శ్గనములో నుండును కదా? 


ఐదవతరమును నవా్యాం ధదయుగముగా పరిగణించి 43 వ్య కుల కవితాపరి 
చితులందించి లక్ష్మీకాంతమ్మ మొదటి నలుగురి కవితల మాృాతము సమీక్షించినది. 
శిష్టలయిన 98 వ్య కుల కవితలనె యుట్ట-కించినది. కొంతగనె కైత యల్లినను, 
శ్రీ లలితమ్మకు నవ్యాం। ధకవిత్వమున ప్రతినిధిస్థాన మిచ్చిన కాంతమ్మ సౌహార్ద 
మభినందనీయము, “శ్రీ లలితాకవితాసమీక్ష యయిన వెనుక సవివరముగా జీవిత 
విశేషము వివరించుచు సమీక్షింపవలసిన కవయ్యితుల సంఖ్య ముగిసినట్లే” లక్ష్మీ 
కాంతమ తతృమయమున భావించినది. విశేషము లందకపోవుట హేతువు. వి_స్పృతి 
ఖీతి హేతువు, నిర్దాయకనియతి హేతువు. “ఒకానొక నిర్దిష్ట మగు ఛందమున 
| శేయస్సంపాదకము లగు కావ్యార్థముల వివరించి (పచలింప జేయుటయె 
పరాయణము” ఇది లక్ష్మీకాంతమ వికల్పము లేని సంకల్పము అది సకలముగా 
సఫల మయినది. 


ఈ (గంథమున రెండువందల కవయితుల నామము లుల్లి ఖిత ములు. 
పెదవి కాని, చిన్నవి కాని వారి కావ్యములు సహ[ససంథ్యాకములు నిర్ద్షిషములు. 
ది దది 
పద్యకావ్యముల విమర్శనమె యిం దున్నది గద్యకావ్యముల గద్యరచనల 
పరామర్శన మిందు లేదు. ఇం దుద్దిష్ట మింత మాతము. క్రవయితుల కవితల 
చవులు చూపుటకై 576 పద్యములను లక్ష్మీకాంతమ కూర్చినది, సమిక్షించినది. 
సహృదయవ్య కుల కర్పించినది. 


త్రీసారస్వతము నభినందించు స్రీ రిత్త యాభిమానిక వామ లాడ వచ్చును. 
పురుషులకు పురుషులందువలె మహిళలకు మహిళలయం దనూయాగహిళత, 
యీర్ష్యాళుత , యన్యాన్యము లనిపింప వచ్చును. ఇట్టి వానిని నే నీ [(గంథమున 
జూడను అమాయముగా అపక్షపాతముగా శ్రీలక్ష్మీ కాంతమ విమర్శ యొనర్చినది. 
విమర్శనమున కాలరుచి ననుసరించి చేర్పులు రావలెనని కావలెనని లోకము 
కోరును. లోకకాంక్ష లన్నియు నేకత సిద్ధములు కావు. ఒక్కా-కచో నొక్కాక 


21 


ంశాగ మ్యమున కగును. లక్షీ కాంతమ యొక రమ్యపథ మనుసరించినది... 
నంద? మని నేను భావింతును. 

సమితి“ “ఆంధ కవయి(తులు' వెలువడుటకు హతువు.ఇది, 
మోద మాధానించును. ఇడి పిందిలో ననూదితము కావలెను, పరిసరభాష 


“కము పొందవలెను. ఆంగ్రమున ననువాదము పొందవలెను. పరీక్షల 
ఆ ట్రగు నని నేను 


& 
tn» 
f 
ళ్‌ 


డ్‌ ము 
బం కాకర. తెలుగునా హత. వ్యాపింపవ వలెను. 
Co 
a) 


“నమస్తే దేశనాసక్త చిత్సి కాళి పదాయినే 
విమర్యారూఢతపసే భావానందవిభూతయే” 


“భదంతే' భృదమాచవ్వ! భ|దాం వాచ ముదాహర'! 
భదయా భదభారత్యా భదంభావముపాహర!” 


" ఆత్యన్‌! స్వాత్మసమిక్షార్థ ౦ ఆత్మానాత్మ విమర్శినీం 
వాళమాలిశ్య్ణ భదాం మే రసీభూతాయ తే నమః.” 


నంద న-శివరాతి 
12 ఫిబవరి, 1905ల. 


22 








వులికూర్వు వునవి 


తెలుగుభాషా సమితివారి పోటీపిలువున కాక ర్లింపబడి “ఆంధ కవయితులు 
'గంథాన్ని రచించి సుమారు 20 సంవత్సరాలు గడచిపోయినవి. ఆది 19058 వ 
సంవత్సరంలో గెలుపొందడమూ, దేశమంతా ఆవిజయానికి (బహ్మర థముపట్టి, 
జయకేతనాలు ఎత్తడమూ, పృతికలన్నీ పతాకశీర్షికలతో [పశంసించడమూ, 
వెంటనే ఆ (పపథమాం|ధ కవయి త్రీ చరిత [గంథాన్ని నేను [పచురించడమూ, 
(పచురించిన ౨,8 సంవత్సరాలకె (పతులన్ని ఖర్చు కావడమూ, అంతా తలచు 
కొంటే, అదేదో ఒక అపూర్వమైన మధురస్మ్యృతిగా నాహృదయంలో మెదుల్లు, 
అపూర్వానందానుభవాన్ని అతిశయంగా అందిస్తూనే ఉంటుంది. 


అంతేకాదు. ఒక తపస్సుగా అప్పట్లో నేను ఆ రచనను సాగించానంటే 
అతిశయోక్తి కాదేమో! అనిదంపూర్వ రమణీయమైన అనితర సాధ్యమైన, 
ఆ _శలి నాకెట్టా అలవడిందో! మణి! ఇప్పుడా శెలిచూస్తూందే మళ్టీనేను 
ఆ శైలిని చేపట్టి, ఏదైనా _గంథ రచనను కొవసాగించగలనా అనిపిస్తుంది ! 


దానికి కారణాలు రెండు ! ఇప్పుడు దేశంలో విద్య, భాష, పాండిత్యముల 
పట్ట ఉన్న అభిపాయాలు, రెండవది రచన పట్ర నాకుగల దీక్ష ! 


నేను ఆ గంధ రచన చేసిన రోజులలో పాండిత్యానికి చాలా గౌరవం 
ఉండేది ! పట్టుమని నాలుగు పూర్వుకావ్యాలు చదివిన వారంటబేనే దేశంలో 
గౌరవం ఊండేది ! 


కాని యిప్పటి పరిస్థితి అంతా తల్యకిందులై పోయినది ! ఏ సమస్యపట్టా, 
ఏ రంగలోనూ, ముఖ్యంగా విద్యారంగంలో, [పామాణికత్యమే పూర్తిగా నశించి 
పోయింది. దానితో నైతిక విలువలు పోవడమూ, మంచి Set-up Upset 
యై పోవడమూ మనంచూస్తూనే ఉన్నాంకదా ' ఆకారణంగానూ, అంత రచన 


23 


చేయగల ఓపిక, తీరిక, నాలో సన్నగిల్దడం వలనను, ఆట్టి గంథరచనను, నేను 
ఇప్పట్లో చేయలేనేమో ఆనిపిసూంది. ఏదియేమైనా, కారణాలేమైనా, ఆ 
వాజ్మయ శాఖలో ఇట్టి (గంథం మళ్లీ రానేలేదు ! ఆ కారణంగా, “ఆం|ధకవ 
యి[తులు” [గంథం ఆప్పటికీ, ఇప్పటికీ ఆం! ధవాజ్మ యంలో ఆదికావ్యమూ, 
అద్వితీయ కావ్యమూ అనే | పక్యాతిని యశ స్సునూ సుస్థిరంగా ఆర్జించుకొన్నది. 


అదినా భాగ్యం | 


అంతేకాదు ! ఆం|ధలోకం నాకై చూపిన అద్వితీయమైన అనితరదుర్గభ 
మైన మహాదరం ! 


నా యీ భాగ్యానికి గర్విస్తూ ఆంధమహాజనుల ఆదరానికి, వారికి కృత 
జతా పూర్వకమైన నాదోయిలిని సమర్పించుకొంటూ ఉన్నాను. 


ఈ [గంధ విషయం ఇంత విలువైనది కావడం వలన, సుమారు పది 
సంచత్పరాలనుండీ చాలామంది సాహిత్యవే త్తలు, సహృవయులూ ఈ [గంధానికి 
ద్వితీయ ముదణ తీసికొని రమ్మని నన్ను (పబోధిస్తూన ఉన్నారు. 


కానీ, నేను కేవలం భాషా సరస్వతిని ఆరాధించే సామాన్య వ్య క్రి నేకాని 
ధనవంతురాలను కాకపోవడంవలన, పలు రంగాలలో దేశసేవకు నన్ను నేను 
అంకితం చేసుకొంటూ నిర్విరామంగా పాటుపడ్తూ ఉండడం వలనను, నేను ఈ 
మలికూర్చు మాటను మనస్సులో తలచుకోవడానికే భయపడ్డాను. 


కానీ ఈ మధ్య పెద్దలు, పూజ్యులు, సౌపిత్యారాధకులు, స్వయం సాహిత్య 
జ్యోతియెన సోదరులు శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు “ఆం ధకవయి[తులు 
(గ్రంథానికి దేశంలో మంచి విలువ ఉన్నదమ్మా, మీరు కష్టపడియైనా ద్వితీయ 
ముదణం చేయించాలి.తప్ప”దని నన్ను హో తహించడం వలనను, వేయిరెట్లుగా 
కొగితపుధరా, ముదణవ్యయమూ పెరిగిపోయిన సందర్భములో ఆర్థిక సహాయ 
నికి నాచేత (పభుత్వానికి అర్జీలు పెట్టించి కొందు పెద్దలు సాయంచేయడం 
వలననూ, కాగితంకూడా 00%06310% రేటులో రావడానికి సాయపడిన, 
శ్రీయుత 1౮. నాయుడుగారి సహాయంవలనను,సోదరులు డా॥ అంతటి నరసింహం 
గారి సహాయం వలనను నేను ఈ ఆం|ధకవయి[తుల ద్వితీయ ము[దణానికి 


24 








సాహసించగల్లాను. ఇంతమంది పెద్దలు, ఇన్ని విధాల సహాయంబేసినా 
నాబోటి అల్పవ్య కికి ఇదంతా కొండంత భారమే ఆయి కూర్చున్నది. ఆయినా 
రోటిలో తల పెట్టడం జరిగింది కనుక రోకటి పోట్టను తప్పించుకోవడం జరిగేపని 
కాదు ! ఈ [గంథాన్నే కాదు !' నా యితర రచనలనన్నింటిని, సుమారు పది 
కావ్యాలను ధరలు చుక్కలనంటే, ముట్టుకొంటే వేళ్ల కాలిపోయే. ఈ విపరీత, 
విపత్కర కాలంలోనే నేను | పచురించడం మొదలుపెట్టాను. 


ఏమైనా, నా ఆం|ధదెశం ఉన్నది ! నిత్య సాహితీ సేవా [వతంతో, 
నిరంతర దేశ సేవాదీక్షతో సతమతమైపోయి ఎందరో ఎన్నిరచనలనో (పచురించి 
[పబలంగా సాహిత్యానికి 'సేవచేస్తూంటే, నిస్సహాయంగా, నిట్టూర్పులతో, అనుకూల 
సమయానికి నిరీక్ష సల్పుతూ, తుదకు తెగించి ముదణకు పూనుకొని ఆర్థిక దుర్భిక్ష 
పభావంతో అల్బల్లాడి పోతూ ఉన్న నెనే ఉన్నాను ! 


నౌ ఆం[ధసోదరులు నన్ను అగాధ =లోకి తోసివేయరనే నా ఆత్మ విశ్వాన 
మే నన్నీపనికి పురికొల్పింది ! వారి ఆశీస్సులతో ఆశావహమైన భవిష్యత్తు 
నూహించుకొంటూ వారికంజలి సమర్పిస్తూ ఉన్నాను. 


సాహిత్య విషయంలో నేకు ఆంధ క వయ్యితులు రచించిన కాలానికీ 
ఆధునిక కాలానికీ చాలా ఖేదం క నబడ్తూ ఉన్నది 


ఆనాడు పద్యకవిత్వానికి ఆదరం ఉన్నది. ఈనాడు కవితా విషయంగా 
గేయ కవిత, వచన కవిత మినీ కవితలకు బహుళతర [ప్రచారం ఉన్నది. 


ఇక _పథ్యాత [ప కియలై న, కథ, కథానిక, నవలలకు కల గిరాకీ విష 
యమై చెప్పనక్కఅయె లేదు. ఆ (పకియలలో కూడా కథ, అప్పుడే కొంత 
తెరమరు గవుతుఉన్నది. 


ఈమాసం'వనిత'ప|తికలో రచయి[తులతో జరిపినఇంటర్వూలనుపరిశీంచిచూ స్తే 
ఈనాటి సాహిత్యసృష్షిలో వాసికంటెి, రాసి యెక్కువౌతూ ఉన్నదనీ, సాహిత్యం 
(పయోజనాత్మకం కావడమే అభిలషణీయమనీ, ఆధునిక రచయ్యితులే భావించే 
రోజులు మ శ్లీ రావడం దేశ పజలకు చాలా (శేయాదాయకం,. (పసిద్ధరచయి(త్రు 


25 


8 a 
కళ, లత, రామలక్ష్మి, శారదాదేవి, ఉషాభాటియా, కృష్ణకుమారి, వీతాదేః 
మర్న గు సోదరీమణు లీవిధమైన అభిప్రాయాన్ని వ్య క్రీకరించడం ముదావహం 


క Po wi 
మ 


ధుకికయగంలో శ్రీమతులు చోడవరపు సత్యవతీదేవి, దర్భా 
కృష్ణకుమారి, వేదుల మీనాక్షి, కొలకలూరి స్వరూవరాణీ 
జ! 


ఉదవం పశంసనీయం. 
యు వచన కవితల విషయంలో, శ్రీమతులు, టి. వాణీ రంగారావు, 


వర్జన్‌, నాయని కృష్ణకుమారి, వాసా ప్రభావతి, వాసిరెడ్డి సీతాదేవి, 
ప జో+తిర్యయి, డి. సుజాత, బుద్ధిరాజు సులోచన, ఉడత్తు 
స. ఘంటసాల నిర్మల, కొండేపూడి నిర్మల, షపిజాదాబేగం కొలకలూరి 
న-కూవకాణి, తురగా జానకిరాజి, దుర్గం తారాబాయి గోపరాజు హేమల త, 
శ్రేకా సువ ద ఆనందారామం, పి. యళోదారెడ్డి, చిలర భవాని, రామినేని 
_కు మిక్కిలియైన రచయి[తులు సృజనాత్మక మైన 
ఒ.3 కావ్యాలను వచలంగా (పచురిస్తూ ఉన్నారు. 
ఆం_నాపాత రంగంలో ఇది యెంతో శుభావహమైన పరిణామం! శ్ర 


హోకరీమణులందజకు నా వందనాలు |! 


జంక క రెండవ ము[దణలో పూర్తి [గంథమును 1500 (పతులు 
ముంచి. 200 పతులు నాలుగవ తరము వజక్త పరిమితము చేసి 
పచురించటి జరిగినది. 
ఈకారణముగా సమీక్షలో కొందరి పేర్లు (పథమ|పచురణలోనివి ఒకటి 
ఇడ క'ఉపింపవచ్చును. ఈ సపొరప్రాబ్రునక్ష పాఠకులు మన్నింతురుగాక'। 
"ఆం _రకవయి తులు” రెండవము దణకు ఆర్థికసహాయ మందించిన 
1. ఆంధ పదేశ్ష (పభుత్వమునకు ° 
వ. శీ కన్యకాపరమేశ్వరి ఆర్య వైశ్య సంఘము, నరసరావుపేట 
రీ ది వెస్ట్‌ గోదావరి ఫెడరేషన్‌ ఆఫ్‌ బాంబర్‌ ఆఫ్‌ కామర్సు, &ఇండస్టీంన్‌ 
ఏలూరుకు అనేక్ర ధన్యవాదాలు న 


26 


సోదరులు డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు, సాహిత్యరంగ మున సుగ్భుహీత 
నామధేయులు యువభారతి అధ్యక్షులుగా పెక్కుసాహిత్య సంస్థల సభ్యులుగా, 
ఆంధసాహితికి పూజారులై న ధన్యజీవులు. 


ఇట్టపూర్వు మహనీయమైన వారి సాహిత్య సేవయే నేడీ నాడు ఆంధ పదేక్‌ 
సాహిత్యఅకాడమి, కార్యదర్శిత్వపదవిగా ఆకృతిపొంది వారి నాశయించినది! 
సుహృదయులు, సుభగంభావుకులూ, అయిన వారినేతృత్వంలో సాహిత్య అకాడమి 
చల్లని నీడపట్టున ఊలాసముగా, తన చర్మితమున ఉత్సాహాంకములను ఆలహాకగా 
పుటలు పుటలుగా | తిప్పి వేస్తూ ఉన్నది. 


అట్టి రసజ్ఞాలు, యువసా హితీపరుడు డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి సోదరులు 
నా'' ఆం|ధకవయితు”లకు ఆపృవాక్యము [వాయుట కంగీకరించుట నాభాగ్యమని 
భావిస్తూ, వారికి కృతజ్ఞతా ంజలు లర్పించుచున్నాను. 


అద్వితీయ[గంథరాజమైన ఈ” ఆంధ కవయితులు” [గంథమునకు మలికూర్చు, 
|పచురించుటలో నాకు [పోత్సాహమొసగిన శ్రీ దేవులపల్లి రామానుజరావు సోదరు 
లకు, డా॥ అంతటి నరసింహం సోదరులకు, ముదణ దోషములను సరిచూచుటకు 
సహకరించిన పెద్దలు శ్రీ చీమకు రి శేషగిరిరావు (సం; గాహకుడు, తెలుగువిజ్ఞాన 
సర్వస్వము) గారికి,ముదణకార్యభారమును వహించి తోడ్పడిన థ్రీ పాండురంగయ్య 
గారికి, అందముగా ముదించి యిచ్చిన శ్రీ 5, బడేసాహేబ్‌ (పార్టనర్‌, కివాజీ 
(వేస్సు) గారికి నా ధన్యవాదములు. ఈ [గంథ ము[దణకు చెకధరలో కాగితము 
ఇచ్చిన _పభుత్వమువారికి అనేకధన్య వాదాలు. 


బాపట్ల డో, నమ 
27.9.1980 | లక్షీకాన్త é 


27 


మనవి మూటలు 


“గృహిణీ గృహ ముచ్యతే” అన్నారు పెద్దలు. “కవిః కావ్య ముచ్యతే” 
అంటాను నెను. “ఇల్లు జూచిన దెలియ నిల్హాలి వభవృ ర్తి". ఆపే, కావ్యమును 
గాంచి తెలియనౌ కవులు హృదియు, ఇల్లు లేకున్నను నిల్లా లుండ నగును, కాని 
కావ్యం లేక కవులు ఉండరు. కమ్మని కవితాత్మతో కోఖించే కావ్య! పసూనాల 
కున్న విలువ ఇంతనికివెలగట్టడానికి వీలుపడనిది. అట్టా సుకుమార మైన 
విరులతో దండ (గుచ్చడం సుకుమారహృదయ చిన కోమలాంగులకు చేతకాదనే 
కొందజపలుకు ఇంకా ఈ రోజుల్లో కూడా పలుకుబడిలో ఉండడం కొంతమందికి 
ములుకువలె నాటుకొంటూనే ఉన్నది. వనితకు సరియైన అవకాశమా ఇ య్యరు; పైన 
బహిరంగ ._గా కార్యకి ల్ప నాపంమాణాన్ని, కావ్యరచనా చణత్వాన్నీ తీ|వంగా 
చర్చించేటప్పుడు “స్రీలలో సరియైన రచయితలు కవయితు9లు లే రని చెప్ప 
డానికి విశాగిస్తూ ఉన్నాము.” అని అలవోకగా బాధ్యతారహితంగా  వేదికలమీద 
పిడి గుద్దులతో వాదనలను సిద్ధాంతీకరి. చడానికి వెనుకంజ వెయ్యరు, జౌను' శ్రీల 
కున్న అవకాళశానవకాశాలను గుజుతించి సత్యంగా మాట్లాడి సరియైన సిద్ధాంతం 
చెయ్యడానికి వారికి గల బాధ్యత యే మున్నది? “ఏమి! యిట్లా మాట్టాడతారు?” 
అని నిలదీసీ అడిగే దెవరు? ఒక్క భవభూతి [గహించాడు స్రీలగోడు! ““యథా 
వాచాం తథాన్రీణాం సాధుత్వే దుర్దనోజనః” అని నిజం (వాశాశు. పాపం! 
యావత్‌ స్రైణం అంతా ఆ మహాకవికి చెయ్యెత్తి నమస్కారం చేసినా బుణం 
తీరదు. రాను రాను ఈ (పథ పిల్లికి చెర్లాట, ఎలుకకు [(వాణసంకటముగా పరిణ 
మించినది. 


ఎన్నో కవిచర్మితలూ, మజింకెన్నో వాజ్బయచరితములూ అప్పుడూ 
ఇప్పుడూ వెలసినవీ, వెలుస్తూన్నవీ చాలానే ఉన్నాయి. కాని,కవయి|తీ జీవితాలకు 
కవయ్యితీ రచనలకూ కూడా సర్వసామాన్యంగా చేసే ఆ రచనలలో నిష్పాక్షిక 
స్థానమూ, (ప్రవేశ పాధాన్యాలూ ఇచ్చిన (గంథాలెన్ని అంటే, ఆల్లాంటివాటి 


28 





సంఖ్య (వేళ్ళమీద మడచి చూపడానికి కూడా ఏమీ లేవు. ఎవరో కొందజు శ్రీ 
వీరేశలింగం పంతులు, (శ్రీగురజాడ (శ్రీరాములుపంతులు, కవిత్వవేది వంటి 
మహానుభావులు కవుల అందజ చరితలూ సవిమర్శంగా వివరిస్తూ, ఏదో కన్నీళ్ళు 
తుడిచినట్టు మొల్ట ముద్దుపళని, తరికుండ వెంకమాంబలను మాతం పేర్కొంటూ: 
వచ్చారు. థ్రీ వేటూరివారి పుణ్యమా అంటూ తిమ్మక్క_ను వారు వెలుగులోకి 
తీసికొనివచ్చారు. 


భారతీయ త్రీసాహిత్సచరి తను ఇంగ్లీషులో (వాసూ, అందులో ఒక్క 
ఆం్భధికి కూడా రావలసిన స్థానం ఇయ్యక పోయినారు. ఆధునికులలో కొందటు శ్రీ 
మెథునాపంతులవంటి సాహితీవేత్తలు వ్రాసిన 'ఆంధరచయితలు' లాంటి 
సాహిత్యవిమర్శనలలో కూడా మచ్చునకై న ఒక్క కవయి!తిపేరు పేర్కొనలేక 
పోతే ఏ సారస్యతేయులకూ చీమ కుట్టలేదు. ఇది నిజంగా మిక్కిలి కోచనీయ 
మైన విషయం. అంతేకాదు-ఆడువారితో బాటే జమకట్టా రేమో శ్రీ మధురా 
పంతులవారు; శ్రీ బొడ్డు బాపిరాజు, (శ్రీ నాళము కృష్ణరావు [పభృతులే ఆధమ 
పక్షం రచబుతల పట్టికలలోకి కూడా చేరలేకపోయారు దానికి వారు రూపించు 
కొన్న కారణాలు కేవలమూ క్షంత వ్యాలు కానివే అని [వాయడానికి సాహసిసూ 
ఉన్నందుకు సహృదయులు నొచ్చుకో రని నాకు తెలుసును. 


ఇట్టా మహిళావాజ్మయానికి తీరని అపచారం జరిగిపోయింది. ఈ నాటి 
కీనాడు మన మద్రాసు పభుత్యంవారు తెలుగుభాషా సమితి రూపంతో (పత్యేక 
శ్రద్ధ తీసికొని యీ విషయానికి [పాధాన్యం ఇయ్యడం నిజంగా స్తుతిపా తమైన 
అపూర్వ విషయం. ! 


“'“ఇంతకూ-- ఏరమ్మా పట్టుమని పదిమంది ఉన్నారా పసగల కావ్యాలు 
సృజించిన కవయి తులు? ఎందుకు ఇలా ఊరికే చరి తకారులమీద రవాళిస్తావు?” 
అని అంటారేమో, ఇది చదివిన ఏ కొందరైనా, షుమారు శతాధికసంఖ్య కలిగిన 
యీ కవయ్యితీ మధురవాజ్యయ సమీక్షలో నామాటవిలువను, చర్మితకారుల ఆపః 
చారాన్ని రుజుపు పజచుకొనగలరు. “ముంజేతి కంకణానికి అద్దం ఎందుకూ ?' 
“తినబోతూ రుచు లడగడం దేనికి ?' ఐతే శ్రీ చిరుమామిళ్ల శివరామకృష్ణ పసాదు 
గారు భారతిలో కొన్నాళ్ళుగా *“ఆం[ధవాజ్మ్యయము- న్ర్రీల'” అన్న శీర్షికతో (వాసి 
(పచురించిన వ్యాసావళీ, శ్రీ ఆం|డ శేషగిరిరావుగారి “ఆం[ధవిదుషీమణులు”” 


29 


శ్‌ అన్న 'గంథాలూ, స్రీ వాజ్మయసౌధాని కెత్తిన య 
ఆక_డా చెదురువాటుగా కొందజ కవయితుల కావ్యాల 'పై 
వ్యవిమర్శనలు ప'తికలలో అడపాదడపా దృష్టి పథాన పడక 
వారూ కొందజిట్టీ అభిమానాన్ని గ్రీవాజ్మయంపె చూపి 


డౌ 
మశ లు ఇంకా వారూ 
స్త కాని అది యేమంత చాలినంత 


ము నుమా వంతము చూపీనవారు లేకపోలేదు. 
శ కషి కాదని ఆందజూ ఎజుగుదురు. 


ఈ నా కచనొడ్యోగానికి ముందు నన్ను (పోత్సహించిననారు నా సోదరుడు 
వొడ్తువళ్లై వురుషోత్తముగారు ఆవెనుక విషయం తెలిసికొని ఈ 
గ నీవ చేయక తప్పదని నన్ను పురికొల్పిన వారు శ్రీ 
వా వశికేవులు. నా పతిదేవుల సహకారమూ, [పోత్సాహము లేకపోతే, ఈ 
జ హమద-మం కడతేరేదే కాదు. నిజంగా వారి కీ విషయంలో నేను చాలా 


తరువాత ఈ రచనావిషయంలో పూజ్య సోదరులు శ్రీ బొడ్డు బాపిరాజుగారు 
చేపిన కహాయం ఇంతా అంతా అని విలువ కట్టడానికి వీలైనదికాదు. తెలంగాణా 
ళన ము తులు గూర్చి తెల్పిన [శీ దేవులపల్టి రామానుజరావుగారు, [గంథరచన 
ముద్‌టిఒండి చివరవజకూ వలసినసలహా లన్నీ ఇచ్చి పీఠిక (వాసి యిచ్చి 
తొప్పడిగు శ్ర జమ్ములమడక మాధవరామశర్మగారు చేసిన సహాయం ఇంతా 
శ . వీరంతా నాకు అన్నగాద్ద. నేను వారికి తోబుట్టువను. ఏరీతిగా 
"శా వారీ ముణం తీరదు. కృతజ్ఞతా స్మేరభావంతో వందించడం తప్ప- 


ట్ట 
ఓక 


ఈ నారచనకు శే ఆండ్ర శెషగిరిరావుగారివీ, (శీ చిరుమామిళ్ళ  వారివీ 
విమర్శలూ ఇశ్రా ఇతరులవ్యాసాలూ బాగా ఉపకరించాయి, 

వేటపాలెం _గంథభాండాగారం, శీ సారస్వతనికేతనంవారు. చేసిన 
his, FA ahr జ్‌! ల 
a అలం. Tie BB రై సా ఆమూల్యం. భారతి, గృహలక్ష్మి, ఆం[ధ మహిళ, ఆం|ధ 
Te be Sad ఇ ఆ 
వలు హిండూసుందర్హి అనసూయ, (పతిభ= ఆంధ వారపటతికలూ ఒక 


క 


పెన? ఎన్నిసంచికిటా నేను వది కోంతే అదీ, ఎన్ని కోరితే అన్నీ 





30 











అసంఖ్యాక ౦గా నాకు ఇంటికి కూడా ఇచ్చి, వారు తోడ్పడంలో ఎంతో జొదార్యం 
చూపినారు. వారికి ఒక్కా నమస్కారం చెయ్యడం తప్ప నేను ఇయ్యగలిగిన 
(పతిఫల మేమీ లేదు కదా! 


ఒక శుద్ధ పతి నేను వాసి యిస్తే దానికి [పతులు తీసి యియ్యడమే కాక, 
నా పూనిక విని నమ్న అనేకవిధాల పోత్సహించిన సోదరులు శీ పిల్లుట తిలక్‌, 
శీ &. 5. (పకాశరావు, శీ నాగేశ్వరరావు, శీ బొడ్డుపల్లి పురుషో త్రము, గ్రీకోనా 
సుబ్బారావుగార్హకు నా కృత జ్ఞతాభివంద నాలు. 


శ్రీవాజయ పోషకులుగా |పభుధర్మాన్ని నిర్వహించిన శ్రీ కేసరిగారి 
గృహలక్ష్మి ప[తికలన్నీ నా కెంతో తోడ్పడ్డాయి. దానికి వారికి నా ధన్యవాదాలు ! 


ఇక చెప్పుకోదగిన ఘనసహాయం ఒకటి మిగిలి ఉన్నది- అది యేమిటంటే 
మా క వయి[తీసోదరీమణు లొనర్చినది- అడిగినదే తడవుగా తమతమ కావ్యాలూ, 


రచనలూ పంపి నన్ను బాగా (పోత్సహపించారు. ఆ నా సోదరీమణులను నే నీ 
శభసమయంలో స్మరించక తప్పదు. 


ఇక కడపటకు మిగిలిన విషయం- నా రచనోద్యోగం. అది చాలా 
అవ్యవధిక ౦గా జరిగింది. కేవలమూ ఒక నెలకంటె హెచ్చుగా నేను ఈ రచనకు 
కాలము వినియోగించలేకపోయినాను. అందుచేత యీ రచనలో ఎన్నో స్థాలిత్యాలు 
దొరలి ఉండవచ్చును. కేవలమూ సహృదయ వాజ్మయ విమర్శన చేయడం 
తప్ప, ఏ వ్య క్తి గౌరవాన్నీ [కిందుమీదులు చేయడం నా ఉద్దేశం కాదు. కాని 
విమర్శకుని పని కత్తిమీద సామువంటిది. “పట్టబోతే కప్పకు కోపం, విడువ 
బోతే పాముకు కోపం' అన్నట్టుంటుంది-నా ధర్మనిర్వహణం నే నెట్టా చేశానో, 
ఆ మంచి చెడ్డలు సుహృదయుల హృదయరాగంమీద అధారపడి ఉంటివి. 


మజొక్క విషయం చెప్పడం మజచాను ఇట్టి ఉద్గ్ద)ంథరచనకు పూనుకొన్నా 
నని తెలియగానే, ఎన్నో పుస్తకాలు తెచ్చి యిచ్చి, పోస్టులో ఎడతెరపి లేకుండా 
పంపీ అనేకవిధాల మానాయన శ్రీ కృష్ణరావుగారు, మా గురుపాదులు శ్రీమతి 
కామాక్షమ్మ గారు ఎనలేని సాయం చేశారు. 


క | 


* అకవిరాన్ని గూర్చి ఎక్కడా ఇంతవరకూ [ప్రస్తావన జరిగి ఉండకపోవ 
కను నకు విమ మాత్రం ఇంపుగా ఉన్నా, కొద్ధి పద్యాలు వా?సిన 
వ లిస్టులో చేర్చాను. ఇంకొ పు. చెరి స్తే షుమారు 
: వజకులు కాగలరు. భవిష్యత్తులో ఇంకొకరు చరిత వాయడాని 


Ve క జస గా ఉండా లనే తలంపే ఇట్టా చేర్చడానికి హేతువు. 


న్యా 'ఫ శ వా 
షో సు జం ల 1! ae యు 
‘oe a 

Hh Ta 
కా ముం నటు లదు 


(a 
హా నలక వడేపదే ఆంజలిస్తూ వ ఉన్నాను. 
బొపట్ల / 
విక లవ "> క్‌ 
ఓకీ ల. | డో, లఇశ్రకౌా నమ్మ 


32 





శ్రీ హయ[గీవాయ నమః 
ఆంధ కవయితులు 
నన న 
ఆముఖము 


భరతవర్షము రత్నగర్భ. ఆ జనని కడుపార కని పెంచిన శతసహస 
చిరత్నరత్న ములలో మెరుగు మాయక తరతరాలకు వెలుగుదారులు వెలయించినవి 
కవిరత్నములు. అవి జాతికి వెగుజుక్కలు. దేశమునకు కీ రిపతాకలు. తత్‌ కావ్య 
సందేశములు మానవ లోకమునకు మంగళాశాసనములు. 


భారతవధూటి యితరరంగములతో పాటుగా కవితారంగమున( గూడ పవడపు 
కోళ్ళ పసిడిగద్దె నెక్కి తన పలుకుబడి చెల్లించుకో గల్లినది. కన్నత ల్రిగ, వలపు 
పియురాలిగ, చిన్నారిబిడ్డగ, ఊకొట్టించు నేరుపామె కనభ్య స్తసం పా ప్తము. 
సకలకళారసస్వరూప మగు నామె జీవితమే యొక మధురకావ్య మనినచో, 
సాహిత్యజగమున చందవంకలై కవితామృత(సోతస్వినుల బంగారు 
పంటల పండించి నేల నాలుగు చెరగులకు పంచిపెట్టిన మహాక వయి|తులకు, 
రసభావబంధురములగు కావ్యవిపంచికల |మోయించి విశ్వమానవహృదయ 
_పతిస్పందనములతో చిరజీవనలై న కవితాసరస్వతులకు నీ సీమ లోటు లదనుట 
అతిశయోక్తి కాజాలదు. 


విజ్ఞానధనులై న పురుషులతో సమముగా పరిషత్తులలో పాల్గొనుచు ధర్మా 
ధర్మ నిర్ణయములలోను విజ్ఞానవిశేషచర్చలలోను, ములుసూపిన తమ వివేకముతో 
| వేల్మడిపించుకున్న విదుషమబణులు అపాల, విశ్వవార ,శశ్వతి. గార్గి, సులభ, 


మైతేయి వేదవాజ్యయమున లబ్ల|పతిపులు. 


'వికటనితంబ' యను సరసపద్య్మ్యోగమున తన కదె విరుదనామమై, 
చివరకు వ్యవహార సిద్ధ మయిన నికటనితంబ, శ్యామలాంగి యగు సరస్వతి యని 
దండికవిచే మెప్పులుబడసిన నీలాభట్టారిక యను నామాంతరము కల విజ్జిక, కవికుల 


1 


ఆంధ కవయి[తులు 


పోషకురాలగు సా్యమాజ్వ్యేళ ప్రరిగా నెగడొందిన ఇందుబాల మున్నగు కవయ్యితులు, 
గీర్వాణకవితాకాశమున నిశ్చలసౌదామినులు. పద్మావతి చరణచారణచ [కవ రులను 
సృష్టించ గలిగిన పద్మావతీ సదృుశలును చాటు శ్లోకములతో రసికజన రననాగ 
జీవనలై న కవితాశాలిను లింక నెందరెందరో యెడనెడ నీ సంస్కృత వాజ్మయ 
మున నెదురుపడుచునే యుందురు. 


|పాకృత కవితాకాసారమున గూడ రమణీయ కూజితముల రంజించు 
రాయంచ లెందతో కలరు. హాలుడు సంతరించిన గాథాస ప్రశతిలో చేవ మీరిన 
సీమంతినీరత్నములు రేవా, రోహో, పహాయీ, పద్దానహీ, అణులచ్చి, ససిప్పహో, 
అసులద్దీ, మాధవీనాధ మున్నగు వారలీనాటికిని రసగుశికల వంటి తమ గాథలతో 
కళా|పియుల మానసముల సుమాళించుచునె యున్నారు. కావ్యమీమాంసాకారు డైన 
పతిదేవుడు రాజశేఖరుడు మాటికిమాటికిని పాండిత్య [ప్రమాణములు [పశంసించు 
నట్టు విదగ్గభంగిఫణితి, ఉ_క్తివక్రత మున్నగు విషయములపై న్వకీయము లగు 
లాక్ష్షణికపమాణములను సృష్టించి నిల్చిన మహామతి అవంతిసుందరి, విద్వత్క 
వికుల సా్యమాజ్య పోషకుడుగా, రసికావంతస మగు [(పభురత్నముగా వెలసిన 
భోజమహారాజు పట్టమహాషిలైన లీలావతి యు నేటికిని స్పృహణీయలే కదా. 
సమనుపలబ్ధములై న వీరి కావ్యములవలెనె, య శుత కవితాచారితలై న కవయి్యితు 
లెందరో యెవరు చెప్పగలరు ? 


అన్యసారస్వతేయుల నటుంచినను, మన యాం[ధసాహిత్య [ప్రపంచము 
నందును, సముచితస్థాన మ్మాకమించిన కవయి (తులు శతాధిక ముగ నున్నారు. వీరి 
నాయా కాలవిభాగము ననుసరించి నాల్గుతర ములుగ పేర్కొనవచ్చును. 


ఇంచుమించు పదమూడవ శతాద్దిపూ ర్వా రృమున తిక్కనార్యుని గృహ 
(పదీపములై న చానమ, [పోలమలతో, నిజవల్లభుని విజయవంశావతార వర్ణనల 
లేజోలేఖినిం దీర్చి సాహిత్యమున కోజస్సు కూర్చిన గంగాదేవితో, పదునేనవ 
శతాబ్దీ పదకవితాపితామహుడై న తాళ్ళపాక అ న్నమయ్య సతీమణి సంగీత సాహిత్య 
విశారద తాళ్ళపాక తిమ్మక్కతో మన మహిళాసారస్వత మహనీయచరి తము 
మొనసూపుచున్నది. 18వ శతాబ్దమునకు పూర్వము కవయితులు కలరేమో 
కాని, వారి చరితలు కాని రచనలు కాని కాలదష్టముల్లై కానరాకున్నవి. 


2 


ఆంధ కవయితులు 
భారతరచనా నిర్వహణమున నాదికవి నన్న పార్యునకు దోడైన నారాయణ 


భటు కుమారె కుప ఎమ్మ ఉన్నత కవితావిజ్ఞాన సంస్కారములు కల మనీషి యని 
ట్‌ వః షా 
వెలసిన దొక పథ కలదు. 


స్వాదుకవితా రసవి శేషములు జీవనవిభూతులుగా నివేదించి సుమారు ఏడు 
వందల యేండ్లుగా ఆం|ధకవయి!తులు సాగించిన సారస్వత సేవ తద్దులు 


(= 
గుజుతింపక పోరని యాశించుచు, నాదికవయ్యితులు చానమ, పోలమలను పరి 
తలకు పరిచయము చేయుచున్నాను. 


= ఇది పస్తావన వ్‌ 


(పాచీ నాంధక విత్వము--శొలితరము 


ఇలానమ్మ భో లవము 


మధురాతిమధుర మగు ఆంధసారస్వత వాహినిని కద్చుని కవితా మరంద 
ములు చిందించిన కవయి[తులు పూచిన పొందమ్ములై పరిమళించుచున్నారు. 


ఆమె నలువరాణికి తెలుగుచానలు ఉపాయనముగ పచరించిన తొలి పూజా 
పద్మము. 


ఆమె భారకీసతి మంజులపదరాజీవములకడ మోకరిలిన మొదటి పూజారిణీ. 


ఆమె వాగ్గేవీసంసద్భవనమున ఆం(ధ్రకవయి తీ [పాతినిధ్యము నంగీక 
టి 
రించిన (పథమాస్థాని. 


ఆమె సుందరాం ధ మహిళావాజ్మయాంబరమున నుదముంచిన తొలితార. 
ఆ పూజ్యురాలు చానమాంబ- అది పదుమూడవ శతాబ్దము. 


Ca 


పూజ్యుడు నన్నపార్యుడు బీజావాప మొనర్చ, కవి|బహ్మ తిక్కనార్యుడు 
[పోది సేసి తెలుగుసారస్వత శా ఖిని ఆం[ధావళి మోదముం బొరయునట్టు అమృత 
ఫలములు గాయించినాడు. కవిలోకమున కాతడు నిజముగ విధాతయె. విధాత్భ 
నిర్మాణరహస్య మేమో, మహిళాలోకమునను ఆ కవివర్యుని కుటుంబముననే [పధ 
మముగ చానలమోమున సరస్వతి యావిర్భవించినది. 


చానమ రణతిక్కున యని రాణకెక్కి-న ఖడ్మలిక్కానార్యుని కులకొంత, 
తెలుగుల కవి|బహ్మకు వావికి వదినగారు. కరుణామయ దృశ్యముచె కంపితమై 
కజగిపోయిన ఆదికవి వాల్మీకిబుషిస త్రముని హృదయ సాగరమునుండి పొంగులు 
వారుచు కవితాతరంగములు కురంగలించినపై, రణకేతమునుండి పరీభూతుండై 
పగరకు వెన్నిచ్చి పారివచ్చిన పతిని గాంచి వచ్చినతోడనె, ఉమ్మలికము చెందిన 
వీరపత్ని చావమాంబాహృదయాంత రాళమునుండి చె కుబికిన కౌర్యాగ్నివిస్సులింగ 


డీ 








ఆం|ధ క వయ్యితులు 


ములో యనునట్లు, చటులార్భటితో సరస్వతి చానమాంబా ముఖకందమునుండి 
వెడలి ఛరున సాక్షాత్కరించినది. 


ఆ కందమె స్రీ సారస్వతసృవ్షికి మూలకంద మయినది. 
పగరకు వెన్నిచ్చినదో, 
నగరే నిను మగతనంపునాయకు లెందుకా ? 
ముగు రాడువార మైతిమి; 
వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్‌ ? 


కీహో 1 ఏమి యా వాగ్గెవివీరరసావతరణ పాభవము ! మచ్చునకై నను 
వ్యర్థపదము కానరాదు. భావనకై యగచాట్టుగాని, పదములక్షై తడబాట్టు గాని, 
యతి[పాసలకొరకై. మతిమాలిన యవస్థలు కాని యేమియు గానంబడవు. అవ 
మానముచేతను, ఆ|కోశముచేతను ఊ_తప్తమైన హృదయమునుండి సూటిగ 
వెల్వడిన క్రైత యిట్టుండక ఎట్టుండును * అగును. మతీ నాధుడు విజయలక్ష్మీ 
సనాధుడై నేేతపర్వముగ దిరిగి వచ్చినచో, ఆం|ధలక్ష్మి కిని, విజయతేజోవిరాజ 
మాన మగు నాధుని ముఖలక్ష్మికిని, నిండుగరువమున నివాళి యొసంగుద మను 
భావావేశమును మది పదిలపజచుకొని యా పుణ్యముహూ ర్త మెపుడెపుడా యని 
యెదురుచూచుచున్నసతి యెదకు, భండనమునుండి పారివచ్చిన పతిదేవుని [పాణ 
ములతీపి సహ్యమాన మగునా? ఆ యావేశమె ఉత్తాలతాలతరంగితమై కట్టలు 
(తెంచుకొని హృదయపుటంచులు దాటి పెల్లుబికి వెల్లి విరిసినది. 


చానమాంబ చక్కాని కవితాత్మ గల కాంత యని యా కందమె చాటు 
చున్నది. ఆమె కావ్యసూనముల (గుచ్చి వాగ్గేవి కంఠహారముగ నలంకరించు 
నవకాశమె యుండిన, మనమును మేరలు లేని కావ్యపఠనానందము నొందగల 
మహాభాగ్యము నందియుందుము. కాని యేమి లాభము ? అట్టి నోము 
నోచమైతిమి. 


ఇంతియె కాదు - “ఇదం (బాహ్మ్యం, ఇదం తా త్త్ర)ం' అన్నట్టు, క వితిక). 
నను, ఖడ్గతిక్క_నను, తెనుగు పజకు కాన్కలిచ్చిన ముదుసలి [పోలమ కడుపెంత 
బంగారపు గనియొ కాంచితిరా ? ఒకవంక వీరరస తరంగిత మహాసాగర మాతల్లి 


5 


ఆంధ కవయ్యితులు 


గర్భసీమ. ఆ గర్భకు క్రిముకొఫలమె రణ తిక్కన ! ఒకవంక గమ్మన వలచు 
కవితా కర్పూర సౌరభ్యసంవాసిత మా చల్రనితల్టి గర్భసీమ. ఆ తల్లికడుపు 
పొందమ్మిని పొటమరించిన మరందబిందువే కవితిక్కన. 


ఒకపరి శౌర్యరసము చేపి చన్లుడిపిన వీర ప్రసవ యామె. ఒకపరి పొత్తిళ్ళ 
పసిబాలునకు కవితారసామృతము పాలిచ్చి పెంచిన దా తెల్లుల భాగ్యరాశి. తిరిగి 
వచ్చిన సుతుం గాంచి యామె ఏ మన్నదో చూడుడు. 


“అసదృశముగ నరివీదల 

పసన మీరగ గెలువలేక పంద్యకియ, సి 
వసివై చి తిరిగి వచ్చిన 

పసులున్‌ విరిగినవి తిక్క పాలున్‌ విరిగెన్‌.”' 


పలుకులా యివి ! గరళపుములుకులు గాని! ఆ కుటుంబ మెంత గౌర 
వార్షమో ! అత్త కవయితి ! కోడలు కవయ్యితి! కుమారుడు కివి|బహ్మ ! యిం 
కెమి కావలయును ఆ కుటుంబమునకు, అట్టి కుటుంబమును గన్న తెల్లుధా|తికిని 2 

ఈ యాడువారి (పతాపాగ్నిచ్చటులధాటి కోహటించ లేకయే కదా, ఖడ్గ 
తిక్కన రణసీమకు మగుడి వెడలి యద్భుతముగ నరివీడుల కసిమసంగి విజయ 
లక్ష్మీని చెపట్టినాండు | 

స్వదేశమునకు సమదవిజయమును సముపార్థించిన యా కవయి[ తుల తేజో 
లేఖిని యాం ధదేశమున నేటికిని నజరామరకీ ర్తులతో శోభిల్దుచున్నది. 


ఇది త్రీ వాజ్మయరంగాలంకరణము సవరించిన [ప్రారంభయుగము. 


— ఇది [పారంభము షు 





సంస లే మహాకావ్యక శి 


తి. గంగాదేవి = మధురా విజయము 


విద్యానగరసా[మాజ్య మహోపీళఠమును మలిచిన మహిశిల్పులు సంగవంశజుల 
శ క్రి సామర్థ్యముల నేల నాలుగుదెసలకును సారించిన స్వర్ణయుగ మది ! అందు 
1870 సంవత్సర| పాంతమున రాజ్య మెలిన మూడవరాజు కంపరాయలు పుట్టువు 
తోడనె స్వీయ |పతాపమున పరిపంథుల నాసాంతము కంపింపజేయు సార్ధకనాము 
డని దేవేరి గంగాదేవిచే సంస్కృత కావ్యమున పాభవవర్ణనము లొందిన వసివాళ్వా 
డని వన్నెకాడు. 

గంగాదేవి విద్యానగర సామా జ్యమునకె కాదు, విద్యా! పాజ్య సా|మాజ్య 
మునకును పట్టమహిషియు. కవికులగురువగు కాళిదాసంతటి వాని నాదర్శముగ 
గైకొని, ఒక్కొాక్క-చో నాతని కవిత లకును మెటుగులు దిద్దజాలిన మెలకువ గల 
మెలత యామె. చిత్తగించెవరా ? యామె యపమాచితణము : 


ననయన్‌ మహతీం సేనాం 
వ్యరుచ ద్వీరకుంజరః 
పయోదమాలా మాకర్షన్‌ 
పౌర స్త ఇవ మారుతః॥ 


| ఏరకుంజరుడై న ఆ కంపభూధవుండు మెఘమాలను గొనిపోవు తూరుపు 
పయ్యెరవలె గొప్పసేనను వెంట నిడి కొని పోవుచున్నాడు] అని వర్ణించినది. ఈమె 
యీ క్లోకమునకు ఆధారభూత మగు కాళిదాస శ్లోక మీ విధముగ నున్నది : 
స సేనాం మహతీం కర్షన్‌ 
పూర్వుసాగరగామినీమ్‌ 
బభా హరజటా' భష్టాం 
గంగామివ భగీఠరథధః॥ 


(తూర్చు సముదమువరకు వ్యాపించియున్న తనసేనను హరజటా 
జూటమునుండి “భష్ట' యగు గంగను గొనిపోవు భగీరధునివలె రఘుమహారాజు 


7 


ఆంధ కవయితులు 


తీసికొనిపోవుచుండెను.) కాళిదాసు ఈ శ్లోకమున రఘువంతటివాని సేనను భష్ట 
యైన గంగతో (“భష్ట పదము నుపయోగించి) ఉపమించెను. ఈ వర్ణనము 
కును, మన గంగాదేవియపమకును భేద మారసితిరా? ఆమె యెంత లలిత మగు 
ఉపమ నుపయోగించి విధేయివస్తువున కెంత సురుచిరత్వము నాపాదించినదో ! 
స్రీహృదయ సౌకుమార్య మట్టిదె కదా! ఇదియే కాదు - ఈమె ఉపమ లన్నియు 
నిట్లు విశిష్టములై నవే. [పకృతిమనోహరత్వ మీమెకావ్యమునం దెల్లెడను పాదు 
కొని యున్నది. 

ఉన్నత మైన ఈ రమణీయ భావకల్పనతో పరిచయపడిన గంగాదేవి 
కవితానిస్తులసంపదకు హృదయసీమల నెంత యున్నతస్తాన మిత్తురో చదువరులు ! 
కావ్యరచనము ఆద్యభాష యగు సంస్థ్భతము ! కావ్యవస్తువు వలచి వలపించు 
కున్న వల్లభుని విజయ యా|త్రాభివర్ణనము !! నిర్వహణము అష్టాదశ వర్ణనా 
లక్షణలక్షితమగు మహాకావ్యము!!! శైలి సులభసుందరమగు |దాజాపాక ము!! 
ఆదర్శము మహాకవికా వ్యార్థ నిస్తులసంపద 1! ఇక కావ్యము గుణవ త్తరము, 
రసోదంచితము ననుటకు సందియ మేమి ? 


మన కావ్యవస్తువును ఖ్యాతము, కల్పితము, ఉభయము నని ముత్తెజగుల 
విభజింపవచ్చును. అందీ కావ్యవస్తువు థ్యాతము. సాధారణముగ మన సంస్కృ 
తాం|ధ కావ్యములకు పురాణాదులనుండి యితివృ త్తము గైకొని దానిని స్వకపోల 
కల్పనముతో పెంపొందించి (ప్రబంధము గావింతురు. కాని ఉపజ్ఞామహిత యగు 
గంగాదేవి మాత మట్టుగాక, తన జీవన[పభుని వీరగాథలె కావ్యవస్తువుగా గొని 
[కొ త్తబాట వెలయించి, కవిపుంగవులకును నాదర్శము చూపినది. దైవ పార్థనతో 
కావ్యారంభము, కవిస్తుతి,కుక వినింద, విద్యానగర వర్ణనములను గావించినది. బుక్క 
రాయల దేవేరి *దేవాయి”. ఆ దంపతులకు “కంపన, సంగన, కుమారకంపి లను 
మువ్వురు కొడుకులు. అందు కడ కొట్టువాడు కుమారకంపన మన కావ్యనేత, 
మొదట సమ స్తవస్తుసంపూర్ణయు, నిర్మల సరఃపరిపూతయు, రమణీయ సౌధ 
సముత్తుంగ మదగజ సంశోభితయు, దక్షిణాశాసరోజాక్షీ ఫాలలీలాలలాటికను బోలి 
నదియు, తుంగభ దాతీర స్థ మయినదియు నగు విద్యానగరాభివర్ణనము, తర్వాత 
రాయల దక్షిణ దిగ్విజయాభివర్ణనము, కాంచీపురరాజ్య (పతిష్టాపనము, రాయల 
విశ్రాంతిసమయ విలాసజీవనము, యుద్ధకాలాటోపజీవనము, కావ్యగీతి[పియత్వము, 


8 


ఆం[ధ కవయి[తులు 


భార్య యగు గంగతోడి సరససాహిత్యగో స్ట భాషణము అనునవి యీ కావ్యమునం 
దాయా సర్గలలో వర్ణింపబడినవి. 


సర్గమున కొక ఛందమును వాడి, యీమె తన ఛందళ్శాస్త్ర పారంగత్వ 
మును కూడా [పదర్శించినది. దేవతా పార్థనము, కవిస్తుతి చాలా (కొత్తపద్ధతు 
లలో నొనరించినది. 


తన కవితా సాం్యపదాయమునకు కులదేవత యగు కాళిదాసు నెంత మహీ 
యసముగ వర్ణించినదో చూడుడు. 


““దాసతాం కాళీదాసస్య కవయః కే నభి| భతి 
ఇదానీ మపి తస్యార్హా నుపజీవ త్యమీయతః.” 


ఇ స్రే, భట్టబాణుడు, మయూరుడు మున్నగు సంస్కృృతకవుల నందరను 
వేర్వేర 16 శ్లోకములలో వరి ంచినది. తిక్కయజ్వ స్తుతి మజింత మనోహరముగ 
నున్నది. 


“తిక్యయజ్వక వేస్పూ క్రిః కౌముదీవ కలానిధేః 
సతృమైః కవిభిస్ప్వైెరం చకోరై రివ సేవ్యతే.” 


ఇక అర్ధము, శబ్దము, భావము, రసము మున్నగువాని నిబంధనతో 
గూడిన రసభావమహిత మగు కావ్యము దుర్తభ మని మొదలిడి సంపూర్ణముగ కావ్య 
లక్షణముల వాకొన్నది. కావ్యమున నీవద్దోష మున్నను, ఆది పరిత్యాజ్యమే 
యన్నది. కావ్యమున స్వతంతతయె [పస్తూయమాన మన్నది. కావ్యలక్షణముల 
వర్ణించిన యీ సామాన్య ఘట్టములను గూడ సిద్ధహ స్త యగు నీమె యెంతో మనో 
హరముగ వర్ణించినది. 


ఈ రాజవంశము శై వమతానుయాయి. |క్రియాశ కి వీరిగురువు. ఈమె 
పేర్కొనుట బట్టి విశ్వనాధకవి యీమెకు కవిత్వగురువుగా కన్పట్టుచున్నాడు. 
రాజవంశము శై.వమత ప్రవిష్ట మగుట, నీమెయుపమ లన్నియు శై వసంబంధ 
ములై యున్నవి. బుక్క_రాయలకు పట్టమహిషి దేవాయి. దీని నామె చెప్పినవిధము. 
* దేవాయీనామ తస్యాసీత్‌ శంకర స్యేవ పార్వతీ” “ తిలోచనామివా పరం***” 


9 


ఆంధ కవయి (తులు 


“పపపతిరివ నేతై.9న్రీభి రపి*..తై స్తనూజైరభాసీత్‌.”**.”మౌలౌ _ స్త్య్యందిక 
పాదుకాం భూషా మమంస్త......** “దేవీమహాసేన మివేందు మౌలేః” అను నీ 


యుపమ అని- షయ రివసంబ౨ధములే. 


కంపభూజానికి మహమ్మదీయులకు జరిగిన యుద్ధము లిం దుత్సాహముతో 
వర్జింపబడినవి. “అం[ధాంధకారక్షయతిగ్మభాసో వాణాన్‌ము ముంచద్యవనేనరేం దః” 
ఇందు తెలుగుజాతి పణ్యయాభిదము, “అంధ” పదము ఆది _హస్వపూర్వుకము 
గానే పర్నిగహింపబడు టీమెయభీష్టము. 


త్రు యగుట కాబోలు, గర్భమును, గర్భదౌహృదమును చి|తముగా చితించి 
నది. రోమరాజి గర్భస్థకి ససంరవ డార్ధ మేతెంచిన కాలోరగిగా వర్ణింపబడినది. 
కావ్యమునం దెల్రెడను నిసరమనోహరములగు ఉపమలు కుప్పలు తిప్పలుగ కన 
బడుచుండును. “అంతర్చింబిత చరిపేం|దో కంపస్యాసిపు|తికా అప్బరోభ్యః పతిం 
దాతుం అంతర్వత్నీ కిలాభవత్‌'” ఇట్టి మహితోపమానము కావ్య] పపంచమున 
మరల గానరా దేమో ? 


“అవపత్కిల కాలకర్షక స్తిమిరాంఛః కలుషే నభస్థ్రృల విమలా ముడుబీజ 
మండలీం నవచం'దాతపన్య సిద్ధయే.”' నక్ష|తవర్ణనమందలి ఈ మహీయసకల్పన 
కానందించు భాగమును సహృదయలోక మేమి వెల యిన్ని విలుచుకొనవలసి 
యున్న దో? తాన ఏడవసర్గయందలి భార్యతోడి సంభాషణము, చం[ద చం|దికా 


వళ్లనము సీ కావ్యమున (పతృెకస్తుతి పా;తములు. చందునికళంకము నామె 


యెన్నో విధముల సంభావించినది. అం దీ కింది రెండుకల్పనలు మరింత మనో 
జము లైనవి, * “రాజు కావున హ త అనియు** “తమతమ భాగము 
లలో వ్యత్యాసములు రాకుండ తీసుకొనుటకై యమృతాంధసు లగు దేవతలు తమ 
తమ భోజనప్యాత యగు చం|దునియం దుంచిన మిళ్ళిగరికె యేమో” యనియు, 
ఇందలి గృహిణీస్వథావధర్మ విశేషములను చం|దుని కళంకముతో ముడివెట్టిన 
యీమె యహపూర్యక ల్పనకు ముగ్గు లై రసోచితముగ తల యూచనివా తం 2 
ఇట్టె యామె యపమ లన్నియు, ఈమె కావ్యవస్తువువలెనే స్వతం[తములు, | పకృతి 
తం|తములు. 


న 


10 








ఆంధ కవయి[తులు 


ఈమెరచనమునందు కాళిదాసున కెన్నో అనుకరణములు కలవు. రాఘ 
వేందవిజయ సును సంస్కృతకావ్యమున కనుకరణములును నటనట కనబడు 
చున్నవి. అయినను నవి కావ్యగుణమునకు అపకర్ష కలిగించునవి కావు. 


గంగాదేవి హృదయమువలెనే కవిత్యమును మిగుల సరళముగను మృదు 
మధురముగ నున్నది. ఇంతయుపజ్ఞ కల యీమెతన్ను గూర్చి కాని తన 
_పుట్టింటివంశమును గూర్చి కాని యంతగా చెప్పుకొనలేదు. ఈమెరచనలో వ్యర్థ పద 
"ములు కనపడవు. కె లి అంతటను సద్యోర్థ స్వోరక మైన [దాక్షాపాకము. ఎక్కడో 
“సమ స్రసామ న్తమ స్తకన్య స్త శాసనః'” అను మ్మాతపు సమాసములు కన 
బడును. రాజవంశ సంజాత యై, పట్టమహిషి యై, సారస్వతవ్యాసంగమున దవిలి 
యుండు టే యరుదు. అందును _చతురకావ్య నిర్మాణము చేయగలిగిన ప్రజ్ఞా 
యగుట యింకను నబ్బురము ! ఇట్లు రాజపత్నులై కావ వ్యనిర్మాణము న 
సంస్కృత వాజ్మయమున మజికొందలు కనబడుచున్నారు. వారిలో రాజశేఖరుని 
పత్ని అవంతిసుందరిని, భోజునిపత్ని లీలావతిని నిట (పశంసింపవచ్చు కు, 
కల్తణుని రాజతరంగిణి, బాణుని హర్దచరి తల వలెనే యిది సంస్కృత మున కావ్య 
పద్ధతిని వాయబడిన చార్మితక [గంథను. గంగాదేని మధురావిజయము ఎందయజు 
చరి తకారులకో ఆధారభూత మయినది. 


తెలుగునాట ఎత్జాపెగడ, నాచన సోమనాధుడు, రావిపాటి |కిపురాంత 
కుడు, కాటయ వెమా రెడ్డి, రేచ ర్ల సర్వజ్ఞ సింగభూపతి, కుమారగిరి వసంతరాయలు 
అను కవివరు లీమెసమకాలికులు కావచ్చును. 


ఈ కావ్యమునకు తాడేపల్లి రాఘవనారాయణశాన్రిగారు. తెలుగున నను 
వాదము కూడ పొసగించిరి. వీరకంపరాయ విజయచరి[తా (పత్వాభిథే-నువ కల 
“మధురావిజయ” మను మహాకావ్య నిర్మాణ మొనర్చి |పధితి కెక్కిన (పధ 
మాంధశ్రీ గంగాదేవి న్రీజనమూర్ధన్య. 


ఈ [గంథము ద్వితీయ ము|దణమందుచున్న యీ సమయమున నింకొక 
విశేషము పేర్కొనదగినది కలదు. 


11 


ఆంధ కవయి [తులు 


ఇటీవల తెనాలి పురవా స్తవ్యులు, మహాపండిత కఏశ్వరులు, బహు[గంథ 
రచనా ధురీణులు నైన శ్రీపోతుకుచ్చి స్మ్నుబహ్మణ్యళాన్ర్రివరేణ్యులీ మహాకావ్యము 


నకు సమ్మగ్రవ్యాఖ్యను రచించు టేకాక “గంగాదేవి యను నవలను కూడ 
విరచించిరి. 


12 


1 
qe 
1 


తొలి తెలుగుకావ్య ర్‌ వయిత్రి 


4. తాళ్లవార్‌ తిమ్మ క్క = సుభద్రా కళ్యాణము 


ఇంతవరకును వాజ్మయచరి[తలు |వాసిన వారందరును రామాయణ 
కావ్యకర్తింణి యైన మొల్పను (పథమాంధకవయితిగా పేర్కొనినారు. కాని 
(బ్రహ్మశ్రీ వేటూరి _పభాకరశాన్రిగారి పరిశమ ఫలితముగా మొల్లకంచటెను 
మున్ముందు జన్మించి తన మంజుల కవితాగానముతో [పజల కొసరి కొసరి 
మెప్పించిన యింకొక సాధ్వీమణి కావ్యము సరికొత్తగా (ప్రపంచపువెళల్లు 
చూచినది. 


ఆ భవ్యచరిత నామధేయము ‘తిమ్మక్క. ఇంటిపేరు తాళ్ళపాకవారు. 
ఆ నూత్నప్రకాశిత కావ్యము సుభ దాకళ్యాణము. 


తాళ్ళపాకవారి వంశము కూడ తిక్కనార్యుని కుటుంబమువలెనె పండిత 
కుటుంబము. ఈ పూజ్యురాలు తాళ్ళపాక అన్నమాచార్యుని పెద్ద భార్య. అన్నమా 
చార్యుని గొప్ప సంగీత ప్రబంధక ర్తగా , శ్రీవేటూరి పభాకరశాన్రీగారు బహుళ ముగ 
పరిశమించి లోకమునకు పరిచయము చేసినారు. వీరివంశమువాడే చిన్నన్న 
“అష్టమహిషీ కళ్యాణమును' రచించి కృష్ణదేవరాయల యాౌస్టానమునం దుండెను. 
ద్విపదకును గేయమునకును వీరియిల్లు పుట్నిల్లు. “చిన్నన్న ద్విపద _ కెరగును, 
పన్నుగ పషెదతిరుమలన్న పదమున కెరగున్‌'* అను చాటూకి, దీనిని ధువపజచు 
చున్నది. 


అన్నమాచార్యుడు 1424 _ 1508 లోనివాడుగా శ్రీ పభాకరశా న్రిగారి 
నిరూపణము. అగుట, శ్రీమతి తిమ్మక్క యు నప్పటిదే. 


తిమ్మక్కరచన మంజరీవ్విపద. ఇది గెయవాజ్మయమునకు మిక్కిలి సన్ని 
హితమై పాటగా పాడుకొన దగియున్నది. నిజమునకు ద్విపదయంతటి మనో 
హరచ్చందము మజీయింకొకటి లేదేమో ! వివిధములగు జాత్యుపజాతి ఛందో 
భేదములతో కావ్యమును రచించుటకంటె వదియో యొక్క నిర్దిషథ్బందముననె 


13 








న చదువరుల కేకతానత నించును. కావుననే వాల్మీకి రామాయణ 
మును ఒకే అనుష్టుప్‌ ఛందమున సాగించియన్నాడు. అంతేకాక, 
కొన్ని సంస్కృ .తకావ్యములలో ఒకొగ్రాకథ సర్గకు ఒకొగ_క)- 

తము వాడుట గమనింపదగినది. కాని, తెలుగు [గంథములు మాత మట్టు కాక, 
ల గానే ఆడికుండియు ఆరంభింపబడినవి. దేశీయచ్చందన్సు 
-వవకావుములు మాత్రము పత్యాకవిశిష్టములై మాధుర్యమునకును, లాలిత్య 
ఏ పేరు గాంచిన ఆం'ధికి ప్‌ 3 కిగత స్వభావనిరూపణములుగా వాజ్మయ 
ముక విలిచిహోయికవి, ఇంకను. చెప్పవలె ననిన, సుకుమార హృదయయగు 
వే హృడయవ్యకక్తికిసి నివి చెప్పక చెప్పిన సాక్ష్యనిరూపణములే. ఇందు, జాను 
న మింపులు గులుకుచున్నది; మూడు ఇం|దగణ ములును 

గణమును కలిసి యొకపాద మగును. |పాసనియమము మొదట 
చెంపబడినవి. తరువాత య విడువబడినది. ఆసాంతము [పాసనియమము 


CC 
[న్నీ 
౮ 
Ey 
. 

rd 


J 


““శ్రీరమావల్హభులు థ్రీకృష్ణు లెలమి 
ద్వారకాపట్టణము తమ రేలుచుండ 

శ్రీకాం ంతపకి తిక్సపను జెలగి పాండవులు 
(పాకటంబుగ చదౌపదిని బెండ్లాడి.. సఖ 


ఇట్టుగా కావ్య ముష్మకాంతమైనది. “ఆశీర్నమస్కి-9యా వస్తునిర్దేళో 
న్స కావ్యల షణమునుబట్టి యిది ద్విపదకావ్య మైనను, నెత్తుగడయే వస్తు 
నిశశముతో జరిగించినది. శై లి యెక్కడను ఒడిదుడుకులు లేక చక్కని యొదు 
గుతో, ఒయా;కపు నడకలతో, కలస్వనములతో కదలిపోవు చిన్ని సెలయేరువలె 


దుపడాశ్య జ పెండ్లి, నారదుడు వచ్చి యెవురకు ఒక్కొక్క యేడు ఆమె 
భాషగా నుండుసమయ మాడదేశించుట, సమయభంగ మొనర్చిన వారికి ఒక యేడు 
భూపదక్షిణ మను శిక్ష యేర్చరచుట, ఒకప్పుడు (వొహ్మణగోరక్షణార్థమయి 
ప్పునిసరి యయి సవ్యసాచి వతభంగ మొనర్చుట,.మొదలుగా గల మామూలు 


14 





ఆంధ కవయి (తులు 


కథయే యిందును (ప స్తరింపబడి కు స్తరింపబడినది. కాని, యంత్యము న నిందలి 
కథకును సామాన్యకథకును గొలదిగ భేద మగుపడుచున్నది. “సుభ ద కుహ 
నాయతి యగు నరునకు అన్నయాజ్ఞపె పరిచర్యలు చేయుచుండును. శ్రీకృష్ణుని 
చనవు నండజూచుకొని యర్జును డామెతో శృంగారభాషణమునకు డిగును. అత 
డెవరో తెలియక ఆతని యా వింత్మపవర్తనమును గూర్చి సుభద శ్రీకృష్ణున 
కెజీగించును. కృష్ణుడును సర్వమును తెలిసినవా డగుట, నవ్వి “అమ్మా ' నేను 
అతని మందలించెదను, ఎప్పటియట్ల నీవు పొమ్మని మరల పంపును” 
ఈ మార్పుచే సుభ్యదసౌశీల్యమునకు కవయి[తి మించుదనము నాపాదించిన దనియే 
చెప్పవచ్చును. 


తన్ను దరిసి సిగ్గున తలవంచియున్న చెలియలి నెన్ని విధముఐ కృష్ణుడు 
సంటోధించెనో : 
“శిరసు వంచుకయున్న చెల్లెలిని జూచి 
దయతోడ బిలిచె నా తై 9లోక్యపతియు 
ఆమ్మ రా ముద్దుల గుమ్మ రావమ్మ 
కొమ్మ రా నవకంపుబొమ్మ రావమ్మ 
ముత్యాలసరమ రా ముద్దరాలా రా 
చి త్తజుబాణమా చెలియ రావమ్మ 
చిలుక లకొలికి రా శృంగారకన్య రా 
తొలకరిమెలుప రా తోయజగందీ 
పండువెన్నెల రావె భాగీర్తి రావె 
మచ్చెకంటీ రావె మాధవీ రావె 
అమృతంపు తెప్ప రా అరవిరి మొగ్గ 
బంగారు పెట్టె రా భాగ్యాలభరిణ 
వెలయ ముజ్జగ ముల వింత యైనట్టి 
(శ్రీ కలా బిరుదుల చెలియ రావమ్మ” 


ఇండలి “భాగీర్తి “మాధవళిి యను పదముల యర్థము విచారము. ఇన్ని 
"విధముల సంబోధించియ దనివిసనక కడపటికి శ్రీ కలా బిరుదుల చెలియ అనెను. 


15 


ఆం[ధ కవయి [తులు 


అనగా 'సంపత్క్యరమైన బిరుదులన్నియు కలదానా [ యని యర్ధమేమో - ఆర 
(పేమయో చూచితిరా ! శిరసు వంచుక,.....అనుచో శ్రీగీత గలచోట కొగె 
ధాతుక్ర్వార్ధమునకు. 'క* అని వాడుట అప్పటికే యున్నది కాబోలు: ఇట్టివి కొన్నా 
చూచియె కావచ్చును - వెంకటకవి గూడ నిశ్ళంకముగ “ఊదుకపోవు శంకు ము 
నహో గళరేఖ” అని వాడియున్నాడు ! 


ఇందలి ముద్దులు గులుకు రచనా సంవిధానమునకు మోజుపడి, చేమకూారి 
వెంకటకవి యీ కవయ్యితి వాడిన కొన్ని పాదములు పాదములే తన విజలన 
విలాస |పబంధమున సంతరించినాడు: 


“ఎగుభుజమ్ములవాడు మృగరాజునడుము 
నడచిపుచ్చుకొను నెన్నడుము గలవాడు 
గరగరనివాడు, చక్కనివాడు, నతడు 
గొప్పకనులవాడు, కోదండగుణకి 
కాంకంబులౌ బాహు లమరినవాడు. 
వెన్నున మచ్చ కల విభవంబువాడు 
బవిరిగడ్డమువాడు, పన్నిదం బిడిన 
వెన్ను పగడసాల వెస నాడవచ్చు,..” 


అను నీ తిమ్మక్క- పాదములనే వెంకటకవి యథాతథముగ తన పబంధూ 
మున నెట్టు పచరించెనో పరికింపుడు:-- 


““ఎగుభుజమ్ముల వాడు మాగరాజు మధ్యంబు 


ee 
వుడిచి పుదు కొను నెన్న డుమువాడు, 
నెజివె్యడుకలవాడు, నీలంపు నికరంపు 


మెజును జామనచాయమేనివాడు, 


డ (= 
వచ్చు నందపు వెన్నుమచ్చవాడు 
గరగరనివాడు, నవ్వు మొగంబువాడు 


ఆం [ధ ర్‌ వయి[ తులు 


అంతే కాదు - సుభద కపటయతిని గాంచి, “తీర్థ్ణయా తాపరుడగు అర్జును 
డెకగాడ నుండెను ? అతనిని మీ రెందైన మీ తీర్థయాత్రలలో గాంచితిరా?” అని 
యడిగినపుడు, అర్జునుడు ద్వంద్వార్థముగ బల్యాన శ్లేషో క్రికి కూడ నీ సౌభాగ్యవతి 
యు క్రిచాతుర్యమే మూలకందమైనది. 


““అమరగా బలికెను అతివతో నపుడు 

కోమలి యిద్దరము గోకర్ణమందు 

కూడియే యుంటిమి కొన్నాళ్ళు లచట 

భోజనమ్ములు శయనము లొకచోట 

చెలియ యుంటిమి మేము చెలికాం[డవ లెను; 

అతనికి నాకును నరమర లేదు, 

ఆతనికి నా కైక్య మతివరో వినవె.” 

అను పద్యపాదములనే "పెంచి 
“కోమలి యీగతిన్‌ మది దగుల్వడ బల్కిన నవ్వి నిర్జర 
(గామణి సూను మీ రెచట గంటికొ యంటివి ! కన్నమా[తమే 
యే మని చెప్పవచ్చు నొక యించుక భేదము లేక యాయనే 
మేమయి యున్నవారము సుమీ వికచాంబుజప[త్రలోచనా !” 


“తిర్ధములను [(గుంకి దేవతా సేవలు 
చేసికొనుచు బెక్కు_వాసర ములు 
కూడి యతడు మేము గోకర్ణమునయందు 


ఇంతే కాదు - వేంకటకవి పడకటింటివర్ణనలయందును దిమ్మక్క వర్ణనల 
ననుగమించినాడు. ఇది కేవలము కాకతాశీయ మేమో యనుటకు వీలులేదు. 

పద్యపాడములు పాదములు ఎటులుండెనో, అటులే వాడుకొనుటచే నది 
కావలయునని చేసినపనియే యనదగును. 


రసోదంచిత మగు కవిత్వములు గాంచినపుడు, మనసుపడి వాని ననుస 
రించుట కవిలోకమున ననూచానముగ వ ర్తిల్దుచు వచ్చుచున్న [పాతయాచరమే. 


(2 17 


జీ 





ఆంధ కవయ్యితులు 


ఇంత కమ్మని కవితామృతము అ పయత్న లబ్ధముగి నందుచుండ, నా కవయి(తీ 
మణి కావ్యమునకు (పశస్తి హెచ్చింపజేయుటకును, నా కవయి[తిపై గల తన 
అదరభావమును |పస్సుట మొనర్చుటకును, తన కావ్యమున కిమ్మడి యగు శోభ 
కల్గుటకును వేంకటకవి యట్లానర్చెను గాభోలు ! 


వేంకటకవి యంతటివానికిని రచనా సౌందర్య సామాగిని బదు లిడిన 
తిమ్మక్క. సామర్థ్యమును నై పుణియు [పశంసనీయములు, కావ్యము మొత్తముషపె 
పైకొన్న నిసర్గ మనోహరధారా[ప్రవాహ సన్నిభ మగు శైలి పరితను లోగొనుట 
కేమియు [శమ తీసికొనదు. 


సీలాలవంటి వా నెలతనెతికురులు 
వాలారుకొనగోళ్ళ వడి చిక్కుదీసె 
చుబుకంబు పైకెత్తి చూచి యోదార్చి 
-మక్కువనె యలరించె మగువనె మోము 


అను పాదము లెంత మనోహరముగా నున్నవో రసలోకమె ఎలుంగును. 
వేంకటకవి యనుకరణమును బట్టి (గంథము వేంకటకవి కాలమువరకు అనగా 
18 వ శతాబ్దమువరకు (పకాశమానస్థితి లోనే యున్నదని చెప్పనగును. ఈ నడుమ 
కాల మెట్టు కనుము గైనదో * ఇప్పటి కైన నాంధధుల యదృష్టవి శేషమున 
దొరకినందులకు సంతోషింపవలసియున్నది. ఈమె మహాకవులు శ్రీనాథ, పోత 
నాదుల సమకాలీన గౌరవము నందినది. 


పస మిరి రుచులీను కవితామృతమును దెనుగువారికి జుబ్బన చూరలుగ 
(గోలనిచ్చిన తొరి తెలుగు కవయ్యితీ 1 వీ కివేమా జోబిళ్ళు ! 


18 





శ్‌, మహాకావ్య నిర్మాత, ఆతుకూరి ముల్ల 
రామాయణ మహో కావ్యము 


“సుడిగొని రాముపాదములు సోకిన ధూళి వహించి రాయి యే 

ర్పడ నొకకాంత యయ్యు నట; పన్నుగ సీతని పాదరేణు వి 

యెడ వడి నోడ సోక యిది యే మగునో యని సంళయాత్ముండై 
కడిగె గుహుండు రాము పదకంజయుగమ్ము భయమ్ము పెంపునన్‌.” 


అను పద్యరత్నముతో సారస్వతేయుల హృదయపీరముపై భ|దాసనము 
గొన్న మొల రామాయణ మహాకావ్య నిర్మాణము గావించిన చదురాలు, 


తెలుగు తరుణియె తరుణులలో _పథమముగా తెలుగుబాసను మహాకావ్య 
నిర్మాణము గావించిన ఘనత యీకాంతకు నాటికి నేటికిని నష్టే నిలిచియున్న ది. 
మొల్ల కుమ్మరెకులజాత. ఆతుకూరి కెసనపెట్టి యీమెతం|డి. బాలవితంతు వగుట, 
గంధమునం దెచ్చటను భ_ర్హృవంశ కథనము కనబడదు. ఈమె ఆం(ధభోజుడు 
శ్రీకృష్ణరాయల సమకాలీన యందురు. అనగా 1525 సంవత్సర |పొంతము 
నాటిది. కాని, యేలనో యామెను గూర్చి యాకాలమువా రెవరు |ప్రస్తావింపరై రి. 
దానికి కారణము ఆమె శ్రీ యగుటయు, కుమ్మరికులజ యగుటయు నెమో? 
రాయల యట్టి రసిక పభు విట్టి దురాచారముల మన్నించునా ! కాకున్న నిట్టి కవ 
యి|తిని మన్నింపక ఏల విడిచెను ? ఈమె తెలుగునాడున నే మండలమున నుండె 
డిదో? ఈమె నెల్ఫూరు మండ లవాసిని యని యొకపతీతి. రాయల కీమెయునికి 
తెలియ దేమో? కాని యీమె జీవితమును గూర్చి కొన్ని గాథలు కలవు. 
వికటకవి యగు తెనాలిరామకృష్ణు డీమెను గూడ ఒకప్పుడు తన హాప్యకాలక్నేప 
మునకు బా|తముగా జేసి వినోదించె నని ఐతిహ్యములు కలవు. అట్టియెడ రాయ 
లీమె నెరుంగ డన్న నెట్టు విశ్వసింప దగును? మొల్ల యను నీమె నామమును 
గూర్చియు, నీమె శీలమును, స్వభావమును గూర్చియు నధికేపించు గాథలెన్నో 
ఆం|ధదేశమున నల్లుకొని యున్నవి. కాని అవి యన్నియు నిట న్నప్రస్తుతము. 


19 


ఆంధ కవయి [కులు 


ఏమో యీ గాథలే యసత్యపవాదములో ? ఏమైనను రామనామన్మరణముతో,. 
రామాయణకావ్య నిర్మాణముతో చల్చగా కాలము గడపి ధన్యురాలైన సాధ్వి మొల 
యని మనము తెలుసుకొనిన జాలును. తెలుగున రామాయణ సంగహరచన 
చేసినవారిలో నీమె యొకర్తుక. తిక్కన నిర్వచనో త్త రామాయణము, అయ్యల 
రాజు రామభ|దుడు రామాభ్యుదయమును రంచించిరి. కాని విమర్శకులు కవిత్వశిల్ప 
మున మొల్లకే యనూన గౌరవము నూల్కొ-లుపజేసిరి. 


ఆరు కాండములలో సుమారు 900 పద్యములు కలవు. మొదటి మూడు 
కాండములకంటె తుదల మూడుకాండములు మరింత మురువు గూర్చినవి. సుందర 
కాండము మొదలు మొల్ల పరవశత్వము జెంది రామాయణ రచనము గావించినదా 
యని యనిపించును. యుద్ధవర్ణ ముల పట్ల సీమె నిజముగ యుద్ధములు చూచెను 
కాబోలు ననిపించును. |గంథము “నగంర్ద్వినశశి... +... వర్ణ్లనాదులతో మహో 
కావ్య లక్షణలక్షితమై యున్నది. దేశీయ మగు తెలుగురచనపై నామెకు మిక్కిలి 
మక్కువ. కావ్యరచనకు వలయు లక్షణములు దా నేమియ నెజుగ ననియు,. 
గోపవరపు |శ్రీకంఠమల్రేస కృపను కవిత్వము చెప్పితి ననియు నామె [వాసికొన్నది. 


“కందువమాటల సామెత 


లందముగా గూర్చి చెప్ప నది, తెలుగునకున్‌ 
బొందై రుచియై వీనుల 
వింద కానుపించు విబుధులమదికిన్‌ 


అను పద్యమును, మజియు, “వలిపపు సన్నపయ్యెద...+..... పొంద 
గునే పటహోది శబ్దముల్‌'” అనుపద్యమును బట్టియు, నామె రచనాపద్ధతి హృదయ. 
పద్దతి తేట యైన దని మనము తెలియ గలము, 
ఈమె రచనయందు అటనట పోతనార్యుని |పభావము గానబడుచుండును.. 
“పలికెడిది భాగవత మట, పలికించెడు వాడు రామభ దుం డట” 
అను పోతనార్యుని యాదర్శమునే తిరిగి మొల్ల యూది పల్కినది. 
“చెప్పు మని రామచం[దుడు 
చెప్పించిన పలుకుమీద జెప్పెద ననే 


20 











ఆం|ధ క్ర వయ్యితులు 


ల్రప్పుడు నిహపరసాధన 
మిప్పుణ్యచరి[త, తప్పు లెంచకుడు కవుల్‌.”” 


అంతే కాదు - కథాంశములలో, వర్ణనాంశ ముల పట్టునను అంత్య పదనియ 
మములలో పోతనార్యు ననుగమించిన పట్టు గలవు. కావ్యవస్తు వగు రామగాథను 
గూర్చి పరితలకు వేర దెలుపవలసిన దేమి + 


కావ్య విమర్శనకు పనివిందము :- మొల్లక విత్యము కవల ముబుసుపోక 
కేవేవో యొండు రెండు పద్యము లల్రిసది కాదు. ఆమె గొప్ప పండితురాలు. 
సందర్భము జొచిత్యము నెరిగిన యతివమిన్న. మిక్కిలి కష్టము లగు నర్ధాలంకార 
ములను శ బ్రాలంకార ములను వాడినడి. పండితులును సరిగా నిర్యహింపలేని 
విరోధాభాసాద్యలంకారము లను గూడ నిర్యహించినది. 


“ పకటానురాగసంపన్ను లౌదురు కాని 
రమణీయ రుక్మకార్ముకులు గారు.” 
“మదనాగయూధసమ గ దేశము గాని 
కుటిలవ ర్రనశేషకులము గాదు” 
అనునవి దీని కుదాహరణములు. 


“రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహినీ 
రాజులు దానమందు, మృగరాజులు వి|కమ కేకియందు, గో 
రాజులు భోగమందు, దినరాజులు సంత తతేజమందు, రా 

రాజులు మానమందు నగరమ్మున రాజకుమారు లందరున్‌ .'' 


ఇట్టే వామెపాండిత్య మున కుదాహరణములే గాక, భట్టుమూర్తి, అడిదము 
సూరకవి యంతటివారికి సహితము లోభనీయములై యనుకరణేయములై నవన, 
యీయమ పలుకుబడి పసదనమున కేమైన పసదనము లీయ వచ్చును, 


స్వభావో క్రి చాతుర్యముతో వర్ణ్వ్యాంశమును పఠితకన్నులయెదుట నిల్చు 
శ్ర క్రి మొల యందతిమా!తముగా నున్నది. 


21 


ఆంధ కవయి[తులు 


“సాలముపొంత నిల్చి, రఘుస త్రము డ మ్మరివోసి శబ్లవి 
న్మూలముగాగ విల్‌ దివిచి, దృష్టియు ముష్టియు గూర్చి, గో తభృ 
త్కూూలము వ జపాతహతి గూలు విధంబున గూల నేసె న 

వ్యాలి |బతాపశాలి మృడవందనకశీలి సురాలి మెచ్చగన్‌ .”” 


ఇందలి స్వభావో క్రియే గాక, అంత్యపద నియమమును గాంచుడు. అంతే 
కాక, యీ పద్యమున ధనువు నాకర్ణాంతములాగి విడుచునపుడు, ధన్వి నిలుచుండ 
వలసిన భంగిమము, ఆ ధనువునం దుంచవలసిన [శద్ధాదృష్టియు, నారిని దిగుచు 
నప్పటి విన్యాసమును మూర్తిమంతములుగా రూపింపబడినవి - చూడు డీ, క్రింది 
పద్యమును అట్టిదే. 


మొగము బిగించి, పాదముల మొత్తముగా నట నూది (తొక్కి, నీ 
టుగ మొగ మెత్తి, భీకరకఠోరరవంబున నార్చి, బాహు ల 
త్యగణితలీల జాచి, వలయంబుగ వాలము (దిప్పి [వేగునన్‌ 
నగము సగంబు [కుంక కపినాథుడు నింగికి దాచె రివ్వునన్‌ , 


అన్నింటిని మించి యందగించిన స్వభావో కి : 


పతి బాసినట్టి యాపదకంచె బలుమారు 
వివిధమాయలచేత వేగి వేగి 
విరదానవకోటి వికృతవేషంబులు 
కనుగొని చి తంబు (కాగి కాగి 
తనదిక్కు- లేమిక్రై తల్పడిల్లుచు నాత్మ 
లోపల మిక్కిలి లోగి లోగి 
కర్ణకఠోరముగానాడు మాటల 
దొరగెడి కన్నిట దోగి దోగి 
రాము దలచుకొంచు, రాముని బేర్కొంచు, 
రామరామ యనుచు, రమణి పలుక, 


22 








ఆంధ కవయి;తులు 


కపివరుండు సూచి కామినీరత్నంబు 
సీత యంచు బొంగె చిత్తమందు. 


అయోధ్యాకాండాంతర్గత జ్యోత్స్నానుభ వ మొకింత తలపున బారనిండు. 


““వెన్నెలతీగలన్‌ గొనల వేడుక ముక్కుల [దుంచి తెచ్చి, దా 
రొ-న్న |బియాంగనాతతికి కూరిమి నోరికి నిచ్చి, కేళికిన్‌ 
సన్నపు కంరనాళముల సన్న లు జేసి సుఖించె నింపుగన్‌ 
దిన్నని బం|దకాంతముల తిన్నె లమీద చకోరదంపతుల్‌. 


ఉచిత శృంగారరసానుపాణితమైన యీ పద్యము విరిసియు విరియని 
తామరవలె, లలితంపు వలపుల జిలికియు జిలుకని లేగులాబి కన్నెవలె నతి 
సుకుమారమై యొప్పుచుండలేదా ? చిబుతప ద్ధిములలో, ఆలతిపొలతి పదములలో 
నెంతో రసభావములను ఒప్పించు శ క్రియ దీర్భ కథావృ త్తముల నలవోకగా, 
సులలితముగ జొప్పించు శక్తియు కలదు. చిన్నపద్యమున హెచ్చుభావము 
జొప్పించుటకు, 


బడలు ధరియించి తపసుల చందమునను, 
దమ్ముడును దాను ఘోర దుర్గ మ్ములందు 
కూరగాయలు కూడుగా కుడుచునట్టి 
రాము డేరీతి లంకకు రాగలండు, 


సానలు డీర్చిన జాతిరతనములవోలె [పకాశించు నిట్టి చిన్ని గీతము 
లన్నైన గలవు. 


ఇంక నొక ముఖ్మవిషయమును దడవి మొల్చకడ సెలవు _గెకొందము. 
బౌచితీవిచారమున మొల్ల కడు దిట్ట యని మున్నె 'శేర్కొంటిమికదా ! “శింశు 
పాాశిత యగు సీతామతల్లిం గని. ats దనుజకాంత లంతంత నెడబాసి నిదుర 
వోయి రంత...యదరి ne తనకు దిక్కు లేమి తలపోసి దుఃఖింప పవనసుతుడు 
మనుజభాష పలికె...” 


23 


అంధ కవయి[తులు 


ఉన్నాడు లెస్స రాఘవు, 

డున్నా డిదె కపుల గూడి యురుగతి రానైై 
యున్నాడు, నిన్ను గొనిపో 

నున్నా డిది నిజము నమ్ము ముర్వీతవయా. 


జానకి నిస్సృహమై తన రాము డేనాటి కైన వచ్చు నను ఆశయు నుజ్ఞ 
గించి తన దిక్కులేమి తలపోసి దుఃఖించు సమయమున, నామెలో పోయిన 
ఆశను పొటమరింపజేయ పవనసుతు(డు “ఉన్నాడు లెస్స రాఘవు డున్నాడు" 
ఆని నొక్కి- పలికినాడు. |క్రియావాచకము మొదలుగా [పారంభించిన ఈ పద్య 
మున మొల్ల “హృదయ మొల్చములో' యీ భావమెల్ల దోబూచులాడి యుండవచ్చును, 
చికిలి చేసిన చిన్ని తుటారిశ త్తియ వోలె చెన్నుమీరిన యీ చిన్నిగితము సీతాసంళ 
యచ్చిన్నము చేసిన దనుటలో సండియ మేమి? ఇట్టిదె యింకొకపద్యము గలదు: 


“కంటిన్‌ జానకి బూర్జచం|దవదనన్‌ గల్యాణి నా లంకలో 
గంటిన్‌ మీ పదపంకజంబులును నే గౌతూహబం బొప్పగా 
గంటిన్‌ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులన్‌ = 
గంటిన్‌ మా కపివీరబృందములలో గాంభీర్యవారాన్ని ధీ” 


వీనులవిందై , అమృతపుసోనల పొందై యీ పదబంధము రాఘవునకే కాక 
మనకు నానందదాయి యెనది. 


అయ్యలరాజు తన రామాయణమున శబరివృత్తాంతము నుజ్జగించి, కబంధవృ త్ర 
మును కడు పెంచినాడు. మొల్ల యట్టు కాక, శ్రీరామచం|దుని దీ దకావనత్సషు 
నకు వట్టువ పారువయై నెగడిన శబరిగాథను పెంచి కబంధవదను [తుంచినది. 


“కూరాటితేరులు, కావేటిగురములు, పూటగా భారపడంగ జాలుదు, 
కంటిలో నెరసుచందమున, చెవినిల్దు కట్టుకొని” మున్నగు జాతీయములు, నుడికార 
ములు నెన్నో గలవు. పనయ్యనేని, పట్టుక, కోసుక యిత్యాది [ప్రయోగములు 
నటనట గలవు. అయ్యవి రసపుష్టిని జెజచునంతటి శ క్రిమంతములు  కానేరక 
పోయినవి. 


24 


ఆం[ధ కవయి[తులు 


భాస్మ్టరరామాయణము ననుకరించిన ఘట్టము లెన్నియున్నవో దానికి 
మెజుగులు దిద్దిన సందర్భము లన్ని యున్నవి. 


అద(భశుభరుచితో నాచం[దార్భ్క_ము తులలేని మానికమైన జీవత్కావ్య 
రత్నమును సారస్వతమున కమూల్యాభర ణముగ పసాదించిన మొల్ల యనల్ప 
దిషణావిభవము -ధినందింతము ! 


ఈ ద్వితీయి ముృుదణయందు మొల్చకాలమును గూర్చి కొంత మార్చితిని. 
మహాకవయ్యితియగు మొల్ల కాలమును గూర్చి నను పరము మచ జమున మొర్రి 
శ్రీకృష్ణదేవరాయల సమకాలీనయే య్రైయుండునను పూర్వువాడమునె యస 


రించితిని- 


కాని పతాప చరిత [వాసిన ఏకా[మనాథుడు కుమ్మరిమొల్ల రామాయణం 
బను వచనకావ్యము వ్రాసి పతాపరుదున కంకితము సేయనుద్యు క్ర్తురాలై నదని 
వాసి యున్నాడు = అంతేకాక మొల్బ రచించిన కృత్యాది పద్యములలో “సుర 
సన్నుత జ్ఞాను సువివేకి వాల్మీకి నఖిల వేదాగమాభ్యాసు, వ్యాసు” ఆను పద్యమున 
నానాటికి గల కవులుగా శ్రీనాధ, రంగనాధులను మా!తమే పేర్కొని యున్నది. 

ఈ రెండు కారణములచేత, మొల్ల (శ్రీనాధుని పౌథవయః పరిపాక కాల 
మున కౌమారావస్థయందున్న కవయిత్రిగా - అనగా 1820 నుండి, 1400, లెక 
1405 [పాంతమువజకు జీవించి యున్నదని యూహింప వచ్చును. 

ఊ విషయమై నేను ఆంధ పదేశ్‌ సాహిత్య ఎకాడమీ వారి ప్రచురణయెన 
ముల్చరామాయణమునకు వ్రాసిన పీఠిక యందు వివరముగా చర్చించి యుంటిని = 
అందుగాననగును. 


25 











6. మోహనాంగి - మరీచీ పరిణ యాకర్రి 


కవులపాలిటి కొంగుబంగారమై, సా[మాజ్యాధినేతయై, స్వయముగ సార 
స్వత।|సష్టయె, ఆం|ధభోజు డనబరగిన శ్రీకృష్ణదేవరాయల కొమరిత యనబడు 
మోహనాంగి యొక్క_తె వాజ్మయరంగమున మినుకు మినుకు మనుచున్నది, ఈమె 
రాయలతనయ యను చెంత నిగ్వయమో, యీమె కావ్యము మాత మంత 
యదృష్టము. సాహితీవేత్తలకును, చర్మిత పరిశోధకులకును నశుతపూర్వమైవ 
యీమె కావ్యమునందలి దని చెప్పబడు పద్యము నొకదాని నిట చూపుదును. 


““ఒత్తు కొ నివచ్చు కటికుచోద్వు త్తి చూచి 
తరుణితనుమధ్య మెచటికో తలగిపోయె; 
మండెనెనియు గనుపడకున్నె * యహహ |! 
యుద్ధతులమధ్య పేదల కుండ దరమె ? 


ఇది మోహనాంగి కావ్యమునందలి పద్య మని యొకవాడుక యుండగా, 
నట్టు కాదనియు, నిది సంకుపాల నృసింహకవి పద్య మనియు నొక వాదము 
కలదు. అ కథ ముందు వివరింతును. దొరకిన పద్య మిట్లున్నది. కావ్యము 
పూర్ణముగ లబ్ధ్బపూర్వమైన నెట్టుండెడిదో ? కాని యీమె గొప్ప రస గహణపారీణ. 
యనియు, రాయల యంత టి వానితో హేలావిలాసముగ చతురంగ[కిడ సలుపు 
చతురమతి యనియు గాథలు కలవు. 


అర్థిజన కల్పభూజమును.,. కవిజనా శయుడును సంతతకావ్యరసాస్వాద 
నాయ త్రచిత్తుండు నై న కృష్ణభూజాని యాస్థానమున కెతెంచి, యాతని కర్ణరసా 
యన మొనర్చి మెప్పొందవలెనని తలంచిసంకుసాల నృసింహకవి “కవి కర్ణరసాయన” 
మొనర్చి తెచ్చి విద్యానగరమున పీఠము వేసెను. ఆ భువనవిజయాస్టానములోనికి 
బోయి రాయలదర్శనము నొందవలెనన్న మాటలా + అందులకై అతడు ముందు 
పెద్దన నా|శయించి యతనికడ పడిగాపులు పడియుండె. కాని పెద్దన నృసింహకవి 
యంతటి |పతిభాశాలి రాయలకంటబడిన తన్మబతుకు పదునుసెడు నని యున్నా 
ళ్ళకు నతనికి రాయలదర్శనము కల్గింపకపోయెను. లక్ష్మికిని, లక్ష్మికోడలికిని 


26 








ఆం[ధ కవయి[తులు 


బొత్తు దూరము కదా ! సరస్యతీవుతుడై న సంకుసాల నృసింవాకవి పాపము - 
లక్షికాపురమైన యాపురమున నిత్యదరి దము వెళ్ళబోయచు నిరాహారియై దిన 
ములు గడుపవలసిన యవస్థ యేర్పడెను. ఇక నట్టి దుర్భర సతికి దాళజాలక 
యాయన  తనకావ్యమగు కవికర్ణరసాయనమందలి పద్యములు వి|కయించి 
తత్సా9 ప్రధనమున బీవిక నెబ్బెట్టులో నెట్టుచుండెను. ఒకనా డంతిపురిలోని సౌధా 
[గమునుండి మోహనాంగి యీ పద్యవిికయము నెజీంగి యా పద్యములు మిగుల 
రసవ త్తవరము లగుట, కోరిన వెల యిచ్చి విలిచి పుచ్చుకొనెమ. 


పద్యములను గహించుటతో బాదే యా కవిదుస్థితిని [(గహించి యద 
నెజింగి తన తండిదర్శనము వారికి గల్గించవలెనని వెచియుండెను. ఒకనాటి 
చతురంగ | కీడలలో తనబంటు తండి రెండు ఏనుగులనడుమ చిక్కుకొని చీకాకు 
పడుచుండగా నామె ““ఉద్ధతులమధ్య పేదల కుండ దరమె ** యని నృసింహకి వి 
పద్యపాదమును సమయోచితముగ చదివెను, అంత రసికుడగు నా|పభు వరేణ్యుడు 
ఆ పద్య మెచ్చటిదో కనుకొని, నృసింహకవి దీనావస్థను నాతని కవితా సామర్థ్య 
మును గుర్తించి యంకిపురి కాతని రావించి సంకావించి తన తప్పిదమును మన్నింప 
(బార్థించి యాస్థానకవిగ స్వీకరించెను. కథానకము నిజమో కాదో కాని, మోహ 
నాంగి రసజ్ఞ, గుణ గహణపాధీణ, యౌబచిత్య మెరిగిన యతివ యని తెలియు 
చున్నది. 


ఆమె తన కావ్యమున నెట్టి గుణములు కుప్పలు వోసి తం|డియగు రాయలచే 
మెప్పులు గొన్నదో | 


ఇంతవజకు రచించినది పధమ ముదణ మందలి రచన. ఈ [కింది 
భాగము ఈ ద్వితీయము[దణ రచన. 


ఇటీవల నెల్లూరు వాస్తవ్యులైన (శ్రీ కావుటూరు వెంకట రామచంద్రరావు 
MA.,Ph.D. గారు, శ్రీ నవులూరు మాలకొండయ్య పంతులుగారు సమదర్శిని 
పతికయొక్క- శిథిల |ప్రతులనుండి సంపాదించి యిచ్చిన మోహనాంగి మరిచీ 
పరిణయ కావ్యమున కుపలబ్దమైన 99 పద్యములుగల, షష్ట్యంతములతో కూడిన, 


27 











ఆంధ క వయి [తులు 


అవతారికను |పచురించి యుండిరి. తరువాత కావ్యమంతయు సముపలబ్దము 
కామింజేసి, చతుర్ధాశ్వాసమున దొజకిన యంతవజకు రెండు పద్యములను, 
రెండు వచనముంను (పచురించి యుండిరి. 


కాని దొఅకిన యవతారిక మా|తము ఆంధ సాహిత్య [ప్రియులకు మిగుల 
ఉపయోగకరమైనది. సాహితీ సమరాంగణ చృ్మకవర్తియు, నాఇధభోజుడునైన 
శ్రీకృష్ణ దేవరాయలు పదునారవ శతాబ్దము వాడేయైనను నా మహానుభావుని 
చరిత విషయమున, చారితకు లిదమిత్సన్ముని నిర్ణయింప ననువుపడని సందేహ 
ములు కుప్పలు తిప్పలుగా గలవు. 


ఇన్నాళ్ళకు లభించిన మోహనాంగి యొక. మరీచీపరిణయ కావ్యావ 
తారికవలన చారి తకుల సందెహములు చాలావజకు సమసిపోయిన టై. 

ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల విషయమున |పముఖ చారిత్రక పరిశోధ 
కులకు గల భిన్నాభి|పాయములను మోహనాంగి తాను తెల్పిన తన పితృపాదుల 
జన్మాబ్ధ ముతో సమయింప జేసినది. 


“నాగాంబా నరసింహ పుత్రుడయి జన్మంబందె, నాజన్మ స 
ద్యోగంబుల్‌ , తనరం (దిరత్నగుణచం[ దుల్‌ కలుశాకాబముల్‌ 
౧ 2 
కాగన్‌, నిర్వికృతిత్వమౌ, వికృతి రాగం బుష్యమందునస్‌ 
సగంబేగస్‌ ద్వాదశి శుకవాసరమునం గృషహ్టావనిం్యదుండిలన్‌”॥ 


మోహనాంగి తన మరీచీ పరిణయ కావ్యావతారిక యందు రచించిన 
ఈ పద్యమువలన శకాబ్దములు 11898 కు సరియైన వికృతి నామ సంవత్సర 
వుష్యబిహుళ ద్వాదశి శ్ముకవాసరమున శ్రీకృష్ణదేవరాయలు జన్మించెనని వాదమే 
'సరియైనదని యిప్పుడు చారి [తకులు సిద్ధాంతీకరించినారు. దీనికి సరియైన ఇంగ్రీషు 
తేది 17-1-1471 అగుచున్నది. 


(శ్రీకృష్ణ దేవరాయల తల్లి నాగాంబ భోగకాంతయను నప[పధ ఇంకొకటి 
కలదు. అదియుసు నీ [కింది మోహనాంగి పద్యముచే పరా స్తమగును. 


28 





ఆంధ కవయి[తులు 


“ శీవరసింహుడు తిప్పాం 
బా నాగాంబా రమణుల బరిణయ మయ్యెన్‌ ...” 


అను పద్యమున రాయలతల్లి నాగాంబ ్రీనరసింహ విభునిచే పరణీత 
యగు కులవధువు అని తేలిబోయినది. ఇంకొక ముఖ్యమైన నందేహము; హా 
నాంగి కృష్ణదేవరాయల తనయయేనా ? అమసనది ! 


“తిర్మల దేవికి పొడమితిం గనుకన్‌ మును తిర్మలాంబయంి 
చర్మిలి పేరు నాకిడియు నట్టుగదా విలువంగరామి, నన్‌ 

గూర్మిని మోహనాంగి యను (కొత్త సమాఖ్యను బిల్చు, తం డికిన్‌ 
జర్యము కోసియిచ్చినను జాలదుగాదె బుణంబు తీర్పగన్‌” 


అను నీ పద్యము వలన మోహనాంగి శ్రీకృష్ణదేవరాయల పు తికయే 
యను నంశము సత్యసమ్మతమై భాసించినది. 
తర్వాత తన చ సళ ల టం నిల్పి నమస్క-రింతు ” వని. పీన పద్యాం 
తమున ఎత్తుగీతి చివరి పాదమున భర్తకు నమస్క్యరించినది. తనభర్త “ఆకియ 
రామరాజని- 
“రాఘవా, మహాపు;తికా రమణ, రావ 
భారి, జుహురాణ తనయావనా, యన (బథ 
మాక్షరావళి, యే ఘను నాఖ్య యౌనొ 
యట్టి మత్పతి దై వంచె యగును నాకు” 


అను నీ పద్యమున జెప్పినది. 


అంతేగాదు - తనతండి శ్రీకృష్ణదేవరాయలు తాను కావ్యరచనారంభము 
చేయుట క్రై సముద్యోగము సల్పునాటికి అపు|తకుడు . ఈ విషయము నీమె 
తాను కావ్యరచనా [ప్రయత్నము సేయునెడ, తనను |పోత్సహించుచు తండి 
తనతో బలిగ-న వల్కులలోని దగు 


29 




















ఆం [ధ కవయితులు 


“పు తిక తొల్త బుట్టు తతి పుణ్యకరంబని, నేనెజింగి యుం 
బ్యుతుడు నాకొకండమిున బుట్టమి, రాజ్యమునెల్ల నేల, దౌ 
హి|తుడె, నాకు దొలర్తి జనియింపగ గోంవఖజాసోన్‌ గబ్బపుం 
బు! తిక సీవు కాంచునెడ, బుణ్యమునుం, బురుషార్థముం జుమీ” 


ఈ పద్యమును బట్టి మోహనాంగి కావ్యరచ రోద్యోగ [ప్రయత్నము చేయుసరికి 
రాయలకు పుుతసంతానము లేదు. కాని మరీవే పరిణయ చతుర్ధాశ్వాస రచనా 
[ప్రారంభము చేయునాటికి రాయలు ““సుప్పుతలాభ[పా”ప్తుందై నాడు. తన ముద్దుతమ్ము 
గుజ్జ నామధేయము “సదాశివరాయలు అని కూడా ఆమె ఈ చతుర్ధాశ్వాస (ప్రారంభ 
మున “మార్కండేయ చిరాయువున్‌......” అను పద్యమున పేర్కొనినది. 
శ్రీకృష్ణరాయల పు[తుడు “తిరుమలరాయిడని ఇంతవజకు చరిత పరిశో ధకు 
లూహించిరి. 


ఇంకొక ముఖ్యాంశ మేమన :- తన తండి కొలువున, పెద్దన, తిమ్మన, 
పాండురంగకవి, ధూర్జటిక వి, మాదయగారి మల్హన, మున్నగు నష్ట దిగ్గజంబులను 
కవులు గలరనియు, తనతండి పెద్దనాదుల రచనా గతిం బదకమము గల్లు 
కవిత్వముతోడ విష్ణుచిత్తుకథ రచించుచున్నాడనియు అవతారిక యందలి తొమ్మిది 
యవ, ఎనుబది యెనిమిదవ పద్యమున పేర్కొనినది. 


ఇట్టి ఆనాటి త నతండికి సంబంధించిన చారి తక సత్యములనేకములు 
ఈ మోహనాంగి కావ్యరచనమున |పకాశితములై చరి[తపరిశో ధకులు నిర్ణయ 
ములు తీసుకొనుటకు సులభసాధ్యములై నవి. 


ఈ యన్ని విషయములను మించి యందములు చిందిన మోహనాంగి రచన; 
రసిక _పభుడగు తనతం్మడి కృష్ణదేవరాయలకుమ, దనకును ఈకావ్యరచనా 
సందర్భముగ జరిగిన సంభాషణము ! ఒకనాడు రాయలు ఆంతిపురమున నున్న 
కుమార్తె కడ కేగునవ్వటికి ఆమె ఆలోచనాధీన మనస్క-యై యుండుట కనిపెట్టి 
రాయలు 


30 








ఆం [ధ క్రవయ్యితులు 


“కన్నుబొమ్మలు పైకెగసి యిటున్న వేల 


వని యడుగగా మోహనాంగి- 


“తండి సమస్యపూ ర్తికి నెదం దలపోయుబ లేదు, మీరలే 
మం|డొ, మదీయ సాహసము నారసి, కావ్యమొనర్పబూసితి ఏ 
“పీం|డకు బాక ముండగ్క, గ దుప బాకమునెల + యంచు ని 
ల్లాం|డను గలిసేయు జనులందటు మెచ్చెడు నట్టి శె లితో” 


నని బదులిడగా, రాయలు 


“అన విని యె ప్టెటూ పలుకవమ్మ మతటొక్క-తణిం |బబంధ మీ 
వొనరుప నింతకాలమున కూహయొనర్చితె ? యెంత చెప్పినన్‌ 
వికనయ యుంటి విందనుక వీనుల విందుగ నీదుకబ్బ మో 
తనయ, వినంగ నబ్బును కదాయని, నిత్యమపేక్ష చేయుదున్‌” 


చదువుల సరస్వతివి, సీ 

మృదు కవితాశై లి శ్రీలకే యననేలా 
తుదకుం గొమ్ములు తిరిగిన 

మదవత్క-వి పుంగవులకు మహిని(గలుగునే, 


ధ్రీలన్నంతనె చుల్క చేయుటకు కుమారీ మౌఢ్యమే సుమ్మునా 
రీలోకంబున శేముషీయుతలు లేరే, పూర్యమింతేటికిన్‌ . *..” 


అని మహిళా రచనల తనకు గల యభిమానమును తేట పజచుటయేకాక, 
ఆ కావ్యమునకు తాను కృతిపతిత్వము నంగీకరింతుననికూడ ఎన్నియో చమత్కార 
ములతో జెప్పెను. 


మోహనాంగి తనతండడి తనపై గనబజచు అత్యంత | పేమమును వెల్తడి 
సేయచు= 


31 


ఆం|ధ క వయి[తులు 


“దతురంగ బలయుత నై న్యముల్‌ నడ పెడు 
నతడు నాతో జతురంగ మాడు 
గంగార్భటిని నాకుకవిత చెప్పునతండు 
నా సమస్కాపూ రి రి కాసచెందు 
దికుు.డములన ఏ సత రి జి[తించు నా 
తండు నారాయు చి|తముల మెచ్చు 
రాగ నంభరితాంగుడౌ నతడు నే 
రాగ మాలాపింప ర క్తి గాంచు 
నన్ను మన్నాథు నింట మన్న నల తోడ 
గన్నులంగప్పుకొని పోచెగాదె యట్టి 
పిత, మహాకావ్యక ర్త, నన్‌ గృతిని గోరె 
నాదు భాగ్యంబు వర్దింపగా దరంబిె. 


రచించిన పై సీసము ఎంతో సుందరముగా నుండుటయేకాక, మోహనాంగి సంగీత, 
చిత్రలేఖన, కావ్యరచనా కళలలో [పవీణురాలని తెల్పుచున్నది. 


కాని యాయవతారిక యందెచ్చటను న్ను 'ఉద్దతుల మధ్య "పేదలకుండదర మె” 
యను పద్యము యొక్క. కాని, అగాథయొకగ్రగాని _(పసావనయ లేకుండుట 
గమనీంపము. 


32 





7. తుక్కా- దేవి - తుక్కాపంచకము 


దక్షిణనాయకుడై న శ్రీకృష్ణరాయని దేవేరులలో నీమె నొక ర్తుగా చరిత 
కారులు పేర్కాందురు. ఈమె ఒక మహారాజుకడుపున( బుట్టి, యొక మహో 
చక్రవర్తి కరమును పట్టినది. శ్రీకృష్ణరాయలు కటకమునకు. బోయి, ఓఢ|పభు( 
డగు గజపతిని జయించి, యాతని సుతయగు యీ తుక్కాంబను బెండ్డాడెను. 
ఈమెపేరు చిన్నాదేవి యని కొందజఅమతము. 


రాయ లసలు చిన్నా దేవిసౌందర్య్భము నాకర్ణించి యామె కొజకే కర్నాటక్షితి 
పాలునితో బవరము సల్పెను. రాయ లా ఓఢ్మపభుని రాజ్యముతో( బాటు 
కుమార్తెను గూడ పరి గహించెను. కాని అఖిమాసధ గు నా యోఢ [ప్రభువుల 
కిది యోర్యరానిదై, |మింగరాని పిండ మాయెను. ఆగుటఏ, చిన్నాదేవివి బోలిన 
చిన్నాదేవియన్నకు చిన్నా దేవివేసమును, వి|క్రమధనులగు వేయి మంది వీరులకు 
చెలికత్తెల వేసమును వేసి పట్టాకత్తులుగా మొలనూళ్ళు పదిలపరచి రాయలపడక 
టింటికి బంపిరి. రాయలయందు నిజముగ ననుర కయెన “చి న్ని 


“పడకటింటను నోపభూ ! పాన్పు వెలితి, 
పేరటాండడు నారులు గారు, వీరకులము; 
తొందరించిన పను లెల్ల తోన చెడును 
సావధానత నే హాని జరుగబోదు.”” 


అని యొకపద్యమునందు ముందే రాయలకు దనవారి యత్నముల దెల్పుచు 
నొక కమ్మ వాసి బుత్తెంచెను. తిమ్మరసది యారసి, రాయలను సైన్యమును 
దగు భ[దతలో నుంచెను. రాయలు పడకటిల్లు సేరగానె పాన్పు దట్టి చూచెను. 
వెంటనే సమలంకృత మైన యా మంచము అఆమౌాంతముగ రెండు నిల్వులగోతి 
"యందు కూలిపోయెను. రాయల్నుగుడైై కత్తి బెరకెను. చిన్నాదేవివేషమున నున్న 
రాజపు|తుడును, పేరంటాం్యడ వేషమున నున్న తక్కిన ఏర కులమును కత్తులు 
దూసిరి. ఇంతలో రాయల సేనావారమును చుట్టుముటైను. సంకు లసమరము జరి 
గను. పర్యవసానము- రాయ లిట్టివారితో పొత్తు కుదరదని వారిని సకుటుంబముగా 


(3) 39 


ఆంధ త్ర వయి[తులు 


సాగనంపెను. మొలనూలు పట్టాక త్రితో భవన్మపవేశము చేసినది చిన్నాదేవియే 
యనియు, అర్ధరా_తియందు రాయల జంపబోవ, సమయమునకు రాయలు 
మేల్కొని యాపదనుండి తప్పించుకొనె ననియు కథాన్తరము. ఆట్టు రాయలచే 
వెనుకకు పంపబడిన చిన్నాదేవి తనపుట్టింటికి బోనాల్లక, రాయలసీమలోనే నల్హమల 
[ప్రాంతమున సఖీద్వితీయలై నిలచిపోయి, యచట దానధర్మములు చేయుచు, నచటి 
(పజల యవసరము దీర్చుచు, నచటనే యొక పెద్దచెజువు (తవ్వించి, రాయల 
యన్నుగహము |(పతీక్షించుచుండెను. కొన్నినాళ్ళకు *చిన్న' తపస్సు పండి రాయ 
లనుుగహించెను అని కథ. 


చిన్నా దేవియు, తుక్కాదేవియు నొకరు కారని యొకరివాదము. 


ఏది యె చ్వైనను, ఒకటి మాత్రము నిశ్చయము. రాయలను మగనిగా 
వరించిన యే మగువయో యాతనిచే విపోషితయై విరహియై కుండిన యొకనాయిక 
భృంగవ్యప దేశముగా నా భూజానికి పంపిన అయిదు క్లోకములకే తుక్కాపంచక 
మనియు భృంగపంచక మనియు పేరు. 


“చరన్వనాంతే నవమంజరీషు న షట్పదోగంధవలీ మజి|ఘత్‌ 
సా కింన రమ్యా సచకింన రంతా బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా.” 


“మా కింశక 'పకట యాత్మ నిమేషమా!తం 
మన్మ స్త కే విహర తీతి మధు[వతోయమ్‌ 
కిం మాలతీ విరహవేదనయా త్వదీయమ్‌ 
దృష్ట్వా ప్రసూన మచిరా దనల[భమేణ'” 


“భమర [భమతా దిగంతరాశే 
కంచి దాస్వాదిత మీక్షితం [శుతంవా 
వద సత్య మపాస్య పక్షపాతం 
యది జాతీకుసుమానుకారి పుష్పమ్‌” 


34 


ఆం[ధ కవయి'తులు 


““కుసుమాని లిఖంతే నామ చి|తే 
కతిచి త్కారువిశేషరూఢ శికాః 
సురభిత్వ మమూని కిం న లభ నే 
కిముచై తేషు రసం పిబ ని భృంగాః 


కిం మాలతీం మాయసి మాం విహాయ 
చుచుంబ తుంవీకుసుమం షడం| ఘః 

లోకే చతుర్భి శ్చరణ ౩ పశు స్యాత్‌ 
స వడి రత్యన్త పశు ర్నకింస్యాత్‌.” 


ధ్వన్యాత్మకము అగు నీ యైదును తుక్కాపంచక మందురు. ఇందు మొదటి 
మూడును మిక్కిలి రసవ త్తరములు. 


వీనినిగూర్చి విమర్శింపవలె నన్న నెంతేని చేతినిండ పని కలుగగలదు. 
కాని యివన్నియు తుక్కాా దేవీకృతములు కావనియు, రండు వల్లభ దేవుని 
సుభాషితావియందును, ఒకటి ముకుళభట్టు అభిధావృ త్తి మాతృక యందును 
(తత్పూర్వు గంథ ములందె) కనబడుచున్న వనియు శ్రీ ఆం|డ శేషగిరిరావుగారు 
తమ ఆం ధవిదుషీమణులలో బయల్పరచిరి. ఇక రెండు మిగిలినవి. న్ర్రీక_ర్హృకము 
లగునో కాదో యని సందియమున కెడమిచ్చిన వీని విమర్శనకె కాలము వ్యయింప 
నేల ? ఎప్పటికై న కాలము నిర్ణయించు నని యోపిక వహింతము, 


35 











ఏ. కిరువులాంబ - వరదాంవీకాపరిణయువుం 


వరదాంబికాపరిణయ [గంథకర్తి యగు తిరుమలాంబను పలుకరించుటతో 
రాయల యుగమును సంభావించిన ట్రై. గంగాదేవి, మోహనాంగి, తుక్కా-దేవి, 
తిరుమలాంబలతో వీరు విజయనగరసా|మాజ్యమునకు చెందిన కవయి; తీ చతుష్టయ 
మైనారు. మతి అన్నమయసతి తిమ్మకి్య- కూడా విద్యానగర సక 
జెందినదేనా ? 


శ్రీకృష్ణదెవరాయలకు బిదప నాతని సవతితమ్ముడు అచ్యుతదేవరాయలు 
రాజ్యమేలెను. వరదాంబిక యతని పట్టపురాణి. ఈమె సలకరాజనందన. అచ్యుత. 
రాయల మంత్రు లగు సలకము పెదతిరుమల దేవుడు, చినతిరుమల దేవుడు అను 
వారికి సోదరి. కంభము నందలి పెద్దచెజువును (తవ్వించిన దీ వరదాంబయే 
అందురు కాని యిది నిజము కాదు. రాయలచే పరిత్యక్త యైన చిన్నాదేవియే. 
కంభము చెరువు గట్టించినది. ఆ గాథ |పసక్ష పూర్వమే. ఆ చిన్నాదేవికి అన్న 
పూర్ణ యనియు, వరదరాజేశ్వరి యనియు, రుచీదేవి యనియు ననేకనామాంత. 
రములు గలవు. ఈ రుబీదేవిగాథ యెంద రెందరో కవికుమారులకు రుచిర మగుః 
రచనావస్తువుగ కూడ నుపకరించినది. 


ఈ గాథ యిట్టుండ, కంబముతటాకము కట్టించినది అచ్యుత దేవరాయల 
సతి యను [శతి యెట్టు కలిగెనో విచార్యము. 


ఏమైనను కృష్ణరాయల పత్ని వరదరాజేశ్వరీ బిరుదాంచితురాలు వేరు, 
అచ్యుతరాయల దేవేరి వరదాంబిక వేరు. ఇంతవట్టు సత్యము. ఈ వరదాంబిక కును. 
అచ్యుతరాయలకును జరిగిన పరిణయగాథను చి|తించినదే వరదాంబికా పరిణయము... 
పేరున కిట్టున్నను, కావ్యమున ముందువెనుకల గాథను షం. అసలు. 
పరిణజయగాథను అతి స్వల్పముగ వర్ణించినది. 


ఇక నాయకురా లైన వరదాంబిక రాజ్యవ్యవహారములలో జోక్యము పుచ్చు, 
కొన్న నిపుణురాలు. విద్యానగరమునకు సమీపమున “వరదరాజమ్మ పేటి యను 
జనపదమును నిర్మించిన కీ ర్తిశాలిని. కంచి వరదరాజస్వామి ఆలయమున పతితో 


36 














ఆంధ కేవయి తులు 


సుతునితో తులాభారము తూగి భూరిదానములు వెలయించినది. తన పతి యచ్యుత 
రాయల యనంతరము పుతుని రాజ్యసిరత్వము నాసించి వీజపురసు లాను ఇ|బహీం 
అనిల్‌ శాహాతో రాయబారములు జరపినది. వరదాంబ నింత రాజకీయవ్యవహార 
నిపుణగా తిరుమలాంబ తన కావ్యమున వర్టించినది. 


తిరుమలాంబ రచించిన యీ వరదాంబికాపరిణయము కూడ గంగాదేవి మధురా 
విజ యమువలెనే కేవలకావ్యముగానేకాక, చారి!తక గంధముగాగూడ ఉపయోగించినది. 


ఈ కావ్యరచనకు దలపడిన విదుషి తిరుమలాంబ గద్యమున దన్ను గూర్చి 


యిటు (వాసికొన్నది. 
న — 


“ వఏకవాదాకర్ణనమా త ధృఢావతా రితనవ్యకావ్య నాటకాలంకార పురాణా 
గమరహస్యస్వార స్యానుబంధ సమింధన స్వాభావిక |పతిభావయ్స, విద్యావిశేష 
నిరవద్య విద్వద్వర సకలకవికుల [శవణానంచ చింతితాభీష్ట ఫల్మాశయణ, వి[శాణ 
కావ్యగవీభవదశేష భాషావిషయ సవిశేషోన్మేష చతురిమగర్భిత సరస్మపబంధ 
సందర్భయా, వివిధవిద్యా పగల్ఫు రాజాధి రాజాచ్యుతరాయసార్యభౌమ పేమ. ..సర్వ 
స్వవిశ్వాసఘవా నిరుపాధికతా మహోపకారనిర్మాణ ధర్మ నిర్మలహృదయయా, 
విరించి చంచలనయనా నభఖాంచలసమువంచిత విపంచీ! పపంచిత పంచమమధురిమో 
దంచన వికస్యరకంకస్యరయా, విపుఖతలాతల వినోదసాకారావ తీర్ణ శతప|తా 
సనవరవర్శిని మతనిర్మాయక యా, నానాదేశ ప్రతిష్టిత విరచిత వాజపేయ పౌండరీక 
సర్వతోముఖ మహాధ్యర ద్విజవర వితీర్యమాణాశీర్వి శేష పరితోషిత భాగ్య 
సౌభాగ్యయా, నియతతక్షత....**,*! -**కవికుటుంబయా,  తిరుమలాంబయా 
నిర్మిత వరదాంబికాపరిణయ చంపూకావ్య మాచందర్భ- మభివర్ణతాం.” 


ఒక్కూపర్యాయము వినగానే, నవ్యకావ్యముల నర్థము చేసికొనగలది. 
నాటకాలంకారపురాణాగమాదు లను బాగుగ నెతిగినది. కవి పండితులను పోషించుట 
యందు నిండారు కుతుకము గలది. సరసకావ్య నిర్మాణము చేయగలది. అచ్యుత 
రాయల పేమను సర్వవిధ ముల పొందినది. అనేక భాషాలిపులను చదువను 
వాయను నేర్చినది. వీణారాదమువలె సొంపగు కంఠస్వరము కలది. భూలోకసర 
స్వతి యనదగిన దని యామె |వాసికొనినదానింబట్టి యీమె ఎంతో _పజ్ఞాశాలినిగ 


37 


దా. నద జనా తాల మా ల 








ఆంధ కవయితులు 


కనబడుచున్నది. “ఆచ్యుతరాయల [| పేమను పొందిని'దను వాక్యముచే నీ యమ 
అచ్యుతరాయల అంతఃపురవాసినియే కాక, తదియహృదయాంతఃపురవాసినియు 
నని వ్యతీయమాన మగుచున్నది. తంజాపురీనాయకరాజులకు పూర్వము రాజుల 
భోగపత్నులగు విదుషీమణు లా విషయమును లోకమున కంతగా వివరింప లేక 
పోయినారేమో? కాని నాయకరాజుల కాలమునుండి రామభ దాంబాదులు [పకాశ 
ముగ తమ |పణయభాగస్యాములగు రాజుల నాత్మస్వాములుగ వాకొనినారు. 
అసలు కావ్యమునకు సంబంధించిన వర్జ్యాంశమును బరికింపుడు:--- 


“పవిశ్య తస్మి౯ [పమనా నృపాలః 
తాం రాజకన్యాం విధినోపయేమ్యా 
[శ్రియం పయోధేరివ శేషశాయీ 
సమాసయతాం సదనం స్వకీయం.” 


కవిత్వ మంతయు సామాన్యముగ నిక్లే యున్నది. గద్యయందు చెప్పుకొన్న 
పాటవము [పబంధమున నగపడదు. ఏమైనను సంస్కృత కావ్యరచనకు పూను 
కొనిన యీమె యుద్యమము సామాన్యమనదగునా? 


ఈమె 1580 పాంతమున నున్నట్టు వేరుగ వాయ నకగారలేదు. 1587 
[పాంతమున సువర్ణమేరుదానసందర్భమున వీర పతాప అచ్చు తదేవవ హారాజు 
హంపియందలి విఠలస్వామి దక్షిణగోపుర ద్వారము చెంత వేయించిన శానన 
మొకటి కలదు. అది ఓ|ఢ సంస్కృత భాషలలో వేయించినది. అందలి ఒక 
సంస్కృృుతళ్ళొకమునకు “ఓదువ తిరుమలాంబ” యను నామె యొకరు కర్తగా 
పేర్కొనబడినది. “ఓదువి పదము “చదువరి” యను నర్దమిచ్చు ఓ ఢభాషాపదము. 
దానింబట్టి నా శ్చాకక ర్తి) ఓీఢదేశ స్థ యనియు, ఆ తిరుమలాంబయు వరదాంబికా 
పరిణయ[గ్రంథక ర్రి) యగు తిరుమలాంబయు నొకరే యనియు కొందజ వాదము. 
అది “ఓదువ' కాదనియు “ఓడూరుి అను గృహనామ మనియు, యీ ఓడూరు. 


తీరుమలాంబయు, కావ్యక ర్రి)ణి యగు తిరుమలాంబయు నొకరే యనియు మరి 
కొందర పూర్వపక్షము. కేవలము “ఓదువి పదము చేతనే ఓఢస్త్రీ యన జెల్టదు. 
“తిమ్మరుసు, అశియరామరాయలు” అను పేరులయందలి “అరును, అశియి 


పదములు ఓ(ఢ్రదేశీయములే. ఐనను అంతమాత్రాన |పథిత విద్యానగర సా[మాజ్య 


38 











ఆంధ కవయి [తులు 


మహాపధాని యగు తిమ్మరుసును ఓఢు డందుమా ! ఆరుసు పదము కన్నడ 
దేశమునందును కాననగుచున్నది. నాగరికతాసంకలనమున _ నలై దేశీయము 
లెన్నెన్నియో యన్యభాషల జేరుచున్నవి. కావున దానశాసన క్లోకరచయితయు, 
కావ్యరచయితయు నొకరే మైనను, నామె యో శ్రీ యని సంశయింప వని లే 
దని కొందజ సిద్ధాన్తము. 


చూడగా, నాక్రీ సిద్ధాన్తమే యు క్రిసహముగా నుండి సత్యసమీపముగా 
నున్నట్టు తోచినది. అంతే కాక, గ్రంథానమున ఆంధదై వతమగు తిరుమల 
స్వామిని గీ ర్తించినది. 


(గ్రంథా నమున వెంక టేశ్వర స్తవ మొనరించిన తిరుమలాంబ ఆం|ధియే. 


39 


9. నాచి = నాబీవిజయనా టకకర్తి 


కిక యగు నాలి యను నామె “నాచీవిజయ 


కళ దేవా? gees పు[తీ 
మం ద. పబంధక ర్రకణిగా కనబడుచున్నది. నాచి గొప్పవిదుషి. నానారాజన్య 
Masi ae జ్‌ గా 


వాచముల నోడించిన “వాచాహ్నవి". ఇట్టి యీ మెకు 
అ చేరేశరోవాధాయడును సామాః డు కాడు. ఆతడును వేద 
వేచాం”లోవి వండు... సంద లాలా ధసాపాతీనిష్టాత. జ్యోతిషమునందు పారము 


అమో రి మందలు 
మలై మేధావి. తెలుస జాహ్యాణులలోని నాడుభేదముల నేర్పరచినవాడీతడే. 

క మహేభాగుడు గుంటూరుమండల మందలి పల్నాడుతాలూకాకు సరి 
పమ ఒన్న నాాక్టుకకెతసమీప మందలి కృష్ణవేణీనది కవ్వలితీరమున నున్న 
నవవ ామవాసి. అది దక్నిజణకాశి యని నుతింపబడిన ees ఈతడు 
వాహ ఎ కాంమురాజివాకని కొందజమతము. | క్రీస్తుశకము ఏడవ శతాబ్దియం 


5 
wx కీరా లలా జ్‌ జటా లా శేష దు 9 
bE Seep శ్ర ౨౦|డ శెషగిరిరావుగా [వాసిరి. 


( 
ఎకేసు ఎలెక్పకవిజయ మనుకావ్యమును, స్కృతిదర్పణ మను పేర గౌతమ 


స్త బ్ర 
a మ్‌ mr కరన: 
ఓ శో గ. 
చికి వాపాముననా దుర్భరవై ధవ్యము సంపా ప్రించినది. జ్యౌతిషము 


కా ముం ల కకానము భూమిపై ఆయుష ష్కతియై మనవలసిన తన గారాబుపట్టి 
మట్టు -దృలజిదక యగు టాతనికి మిక్కిలి దుస్సహవేదన యైనది. కాగా తన 
పుం” వంకెతురాళి నానకానచ్తో సద్దంంథ కా అ కేపమున నాయమ సార్థకజన్మ 

ప నకడ నున్న అసంఖ్యాక శిష్యులతో బాటు తన 


te 
(య్‌ 
bp 
Gr 


జమా ఎ గూడ బిష్టురాలి నొనర్చి విద్యల చెప్ప దొడంగెను. కాని సహజముగ 
మంద వర్ణం వాచి శ్వీఘగతిని తండి ననుసరింపలేకపోయినది. కాని తానును 


పడితురాల కావలెనను క్తి ఉఊఉత్ప_ంకమా తము ఆమెకు మిగులగ మిగిలియుండెను, 


ఇంతలో తండి తనక నధ్యయ నము సేయు శిష్యులలో మందులగు 
షు చళకనము _తావనిచ్చుటయు, నచిరకాలముననె మూఢు లగు వార 


క య. వ లగుటయ కన్నులార గాంచిన నాచి తం|డికి తెలియకుండగనే 
యొన పడి మాజ్యోతిష్య కీరస మును గుప్పె యెతి మోతాదుకు మించి గడగడ 


40 











ఆంధ కవయి|తులు 


[{తాగివై చెను. అది విషమించి అధికతాపము పెంచి గంగవె[రు లెత్తించగా, 
నాచి భరింపజాలక పెరటిలోని నూతియందు దుమికెను. నూయియు లోతు తక్కువ 
దగుటచే, నాచి యందు నిలువబడి యుండిపోయెను. ఉవాధ్యాయుడుకు నాచికొజ 
కూరంతయు వెదకి యెందును గానక, నాబీ!నాచీ! యని అజచుచు, నూతికడ 
కేతెంచెను. అపుడు నూతిలో నున్న నాచి తం|డికేక విని మారుపలికి తండి 
కంతయు నివేదించెను. నూతియందలి శీతజలసంగతిచే తాపము తగ్గి యొకింత 
సేద దేరిన నాచిని గాంచి యపాధ్యాయ డింకొక కొంతే సిపందే యుంచి 
పెకితీసెను, 


జ్యోతిష్మతీ ప్రభావమున గాచి యపారశేముషీ ధురంధరురాలై , తం డికడ 


సకలవిద్యలు సకలశాస్త్రములను !గహించి వికసించిన పద్యమువలె | పకాశించెను. 


tA 


తాతపాదునికడ యధ్యయన మంతమొందన వె? నామె తండి కు 
మతి బడసి కాశీయ్యాతకని యిలువెడలి, మధ్యమార్గమునండలి కివి పండితుల 
నెల్ల గెలిచి, తండికి మించిన యశ మార్జించి తిరిగి వచ్చెను. అట్లు దిగ్విజయ 
మొనర్చి తిరిగి వచ్చిన కూతును గాంచి యుపాధ్యాయు డామెయే తనకు కుమారుడై 
పిత్రాణ మీగ నని యానందించెను. 


హ్‌ 
చ 


ఆమె యటుతర్వాత తన వృత్తాంతమునే “నాబీవిజయ” మకు పేక నాటక 
ముగా రచించెను. ఈ సంస్కృత నాటక మునందలి కోక మొక్క _టి యైనను 
మచ్చున కైన గానరాకుండుట కోక హేతువెే. 


3 


జన్మతః అబఅయై స్రీపజ్ఞకు మించిన పాండితీగరిమము సంపాదించి కవి 
పండితుల నోడించిన మేటి ప్రజ్ఞాధురీణ యని బిరుదంది సుస్మరణీయ యైన నాబి 
యభినందనార్హ యే. 


41 





















































శిరావతేకి వైధవ్యము సంపా ప్తించునని ముందే యారసి, భాస్కరా 
కిరాయు వగు వరుని వెదకి వెదకి యొక బలమైన సుమువారా ర్రమున 
నీర్రయించెను. పూర్వము చిన్న రం[ధములు కల లక్క_పుటికలో నీరు. 
న బొట్టుగా నా జలము [కింద పూ తయంరు పడుచుండ క్రింది 


కాగానే, గడ యైనదని కాలము నిర్ణయించెడువారు. ఆమ్టే శుభ 
















గ్‌ వ మాయం, తమున బడి యా. రం 
ూసివె చెను. ఇది ఎవరును గమనింపరై ర. ఎంత సేపటికిని సుముహూర్త 
కాలమును సూచింప దేమి యీ యంత ! మని కొంతవడి నిరీక్షించి 
చూచును - గడా ! యే మన్నది ? మునగ వ. ss 





opto! 





APY nal ag Baw 
గు © Jen 


ch జె Pe "అమకాక్నట్టణన వ పసపు పూయటయ, ముసుగు. 
దు తుదకు  తప్పినది కాదు. ఇట్లు వర్థ్యజీవన యైన లీలావతి నుద్ధరించుటకై. 








ఆం[ధ క్‌ వయి తులు 


అని యున్న వాక్యములచే తం|డియే రచించి తనయ పేరిడె నని యీ 
నడుమ కొందజొకవాదము లేవదీసిరి. కాని నామతమున నది సరికాదు. బాలే 
యను సంబోధము శాస్తాధ్యయనము చేయు బాలల నుద్దేశించినది కావచ్చును, 
“ఇక లీలావతి యను సంబుద్ధి ఆత్మ సంబోధమే కావచ్చును. ఈనడుమ “సత 
సయి” అను [గంథమును రచించుచు, స్థానావతి రుక్కిణమ్మగారు తమ [గంధమున 
తమ్ము తామే సంబోధించుకొంచు |వాసిరి. ఇంకను నెందతొ అట్టు వాయుచున్నారు. 
అంతమా[తమున [గంథమే తత్క- రకము కాదనరాదు. అంతయననేల వేమన 
తన శతకమున “వినుర వేమొ యను మకుటముతో తన్ను దాను సంబోధించు 
కొన లేదా. 


తెలుగున పావులూరి మల్లన యొకడు నన్నయకు బిదప 11 వ శతాబ్దిని 
గణితశాస్త్రమును కావ్యముగా రచించెను. ఆతడును నీమెయు సమకాలీను లేమో ! 
ఈమయు 11, 12 శతాబ్దులలోని దందురుః 


ఇపుడు సూచితమైన కాలపరిగణనమును బట్టి నానీ, లీలావతుల చరితలే 
[పథమతః ఉ ల్లేఖింప దగినవి. కాని యింతవజకు వారి కాలములను గూర్చి 
అదియేమో, ఇదియేమో అనుటయె కాని యిదమిత్స మగు నిర్ణయము జరుగనందున, 
వారిని గూర్చి ప పథమమున (పస్తావించుదేల యని యట్టు సేయ నైతిని. 
ఇం దీమె శోక ములు మహాపటిష్టములుగా నుండును. ఇందలి గణితములు. 
మహాపండితులకే దుగ్గహముగా నుండునట. ఈమె కావ్యమును పరాసు, ఆంగ్లము. 
మున్నగు భాషలలోనికి కూడా అనువదించిరి. లీలావతిశ్లోక మొకటి గాంచుడు. 
“అస్తి స్తంభతలే తదుపరి క్రీడాశిఖండీ స్థితః 
న్తంభే హస్తనవోచ్చి,కే 'తిగుణిత_స్పంభ [పమాణా న్తరె 
దృష్ట్వాహిం బిల మావజన్త మపతతి ర్యకృతస్యోపరి 
కిపం (బూపి తయో లలా త్క_తికరైె స్యామ్యన్యగఖ్యో ర్యుతిః” 


శారద - త్రివెణి 


“గద్య పద్య _ప్రబంధానాం, పజ్బ్యాష్టదశనాటకై 8, 
సాకం [పాకృతకావ్యాభ్యాం, సాహిత్యం వ్యధాత్‌.” 


43 


ఆం[ధ కవయిత్రులు 


అని డిండిమ కవిచక్రవ ర్రియగు నరుణగిరినాధునిచే బొగ డ్ర గన్న యీ 
శారదాదేవి దేవరాయల ఆస్టాని యట. కాని కావ్యము లేవియు కానబడవు. యీ 
దేవరాయ లెవ్పటివాడో? 


శ్రీరంగాభ్యుదయ మను చంపువును రచించిన (తివేణి యను నామె 
యింకొకతె యగవడుచున్నది. ఈమె కాలముగాని, దేశము గాని, యావాసము 
గాని యేమియు దెలియకున్నవి. ఈమె దనబడు నాశ్వాసాన్త క్లోకమిది యొకటి. 


“త్వద్లజాజబ్దతర జ్ఞ పజ విలసద్భం|త|పాక్ళత్స్యబా 
గుంభో ననవిర స్త్వ సూతతనయాం యో౬సౌ, |త్రివేణ్యా 
కీరంగాభ్యుదయే తయా విరచితే సద్భృందవన్హ్యే మహా 
కావ్వేఒసౌ దశమస్సుధాకృత సఖ స్సర్గ స్ప్యమాధుర్యకృతః.” 
ఇట్టి వారిని గూర్చి యిట్టే చరిత గంథములలో పేర్పు దడవుచు దడవుచు 


రాగా; ఎప్పటి కైన నెవ్వరికైన నుత్సుకత బొడమి వీరిని గూర్చి శోధించి 
|పకాశముగ వెలయింతు రేమో ! 








18: రావుభడ్రాంబ - రఘునాథాభ్యుదయము 


“దేశభాషలందు. తెలుగు లెస్స' యని విద్వత్పభుడైన రాయలచే 
సమ్మానము బడసిన తెలుగుబాస రాయల యనంతరము విదాఃనగర సా మాజ్య. 
విభవాభిశేషమువలెనే తంజాపురీ పాలకులగు నాయకరాజుల నా శయించినది. 
రసికవతంసుడు కవితాపావీణ్యఫణీశుడై న రాయల 1580 సంవత్సరమున 
కాలగతి నందెను. పిమ్మట ఒక నూరు సంవత్సరముల వరకు పొల(తులయం 
దంతగా సారస్వతపు పొౌల(కువలు గానరావు. 


దక్షిణ దేశమున నాంధ రాజ్యరమను వెలయించిన వారిలో మూడవ 
నాయకరాజగు రఘునాథభూపుండు విద్యావినోదియు, గానకళా |పియుండును, 
అభిలక ళా పోషకుండునై ఖ్యాతి గాంచెను. రాయలవలె ఆతడును స్వయముగ 
కవి శేష్టుడు. రాయల భువనవిజయము కవిపుంగవుల కాటప బైన ట్రై, యాతని 
లక్ష్మీ విజయ సంసద్భవనము కవయి[తీమణులకు కాణాచియె విరాజిల్లినది. ఇది 
యీ సుక్లోకు(డు వెలయించిన కొ తబాట. అట్టాస్థానకవయ్యితులుగా సేరు 
పొందిన వారిలో రామభ్యదాంబ యొకతె. ఈమె వారాంగన యని (పతీతి. తన 
కావ్యమున ““నాధో మమ రఘునాథః నేతా” యని (వాసినది. కాని కావ్యాం 
తర్గతముగా రఘునాథుని భార్యలను పేర్కొనుచు. దన నామము నుల్లేఖింపలేక 
పోయినది. చార్మితికపరిశోధకు లింతవజ కీమెను ఉపకాంతగనే పరి[గహించిరి. 
ఈమె కాలము 16959. 


గంగాదేవీ తిరుమలాంబలవలె నీమెయు వీర్యవి| కమాటోప స్ఫూర్తియగు 
తత్కాల చకవరిని రఘునాథని నాయకునిగ నెన్నుకొని, యాతని జీవితవృత్త 
మునే యాద్యభాషను ద్వాదశ స్పర్గ్షసంభృత మగు కావ్యముగా గానము చేసెను. 

ఏలనో అప్పటికాలపు ప్రీలందరు (మొల్ల తక్క) గీర్వాణమున కావో, 
త్ప్పత్తి కావించినవారే. 


ఇతి శ్రీ రామభ|ద కరుణా కటాత్మ లబ్ద సారస్వత (ప్రవర్భమాన శతలిఖి 
సమసమయలేఖీనీ యాష్టభాషాకల్పిత చతుర్విధ కవితాన్నుపాణిత సాహి 
సా[మాజ్యభ|దపీఠారూఢ. = ..*.” 


45 


"ఆంధ కవయి[ తులు 


ఇట్టుగా నున్న యీ కావ్యసర్గాంతగద్యల వలన నీమె యుపజ్ఞ స్పష్టమగు 
చున్నది. 


రాజగోపాలవిలాసము మున్నగు బహుళాంధకావ్యనిర్మాత యగు “చెంగల్వ 
కాళి యీమె కవితాగురువు. ద్వాదశ సర్గలు కల యీ మహా కావ్యమున 900 
శ్లోకములు స్థానము బడసినవి. రఘువంశమువలె ఆటనట వాడిన శార్దూల, 
మాలినీ (సగ్గరావృత్తిములు దక్క తక్కిన కావ్యమంతయు నొకేభందము. 


చోళ దేశ వర్ణనము - తంజాపూరువర్లనము, రఘునాథనాయక వర్ణనము, 
రఘునాథుని దినచర్య, కమలావిలాసము. సభావర్ణ నము, రఘునాథునివంళావళి, 
యువరాజ వివాహము, తుండీరదేశ జయము, చోళంగజయము, నేపాళ 
(జాఫ్నా) జయము, పాండ్య రాజుల జయములు 10 సర్శలలోను, 11, 12 
సర్గలలో ఆకాలమునాటి స్రీవిద్య. శ్రీలసంస్కారము, సంగీతవిద్య, రావణ 


హస్తము, నాటకరచనము, గాన నృత్య విశేషములును చెప్పబడినవి. 


రఘునాథుని కథావృతాంతమే క్రావ్యారంభము. ఆతని విజయాదికములను 
రామభ|దాంబ ఉత్సాహతరంగితయె కీ ర్రించినది. అతని కావ్యగీతీ పియత్వమును, 
ఆతని కళాపోషకత్వము, కవిపండితగోష్టులను సరస సల్ద్టాపములతో [శావ్యముగ 


వరించినది. 
[>] 


ఆతడు సహజముగానే కవిరాజు, రాజకవియును. ఆంతే కాక, సంగీత 
సాహితీ పొఢ లగు యవతీసహ[సము కల సభాస్థానమును ఆమోదముతోను, 
ఆనందముతోడను తన |పాభవమునకు హెచ్చు గర్వ కారణముగను స్యయకోభి 
వృద్ధికరముగను పోషించి మంతున కెక్కినాడు. రామభ|దాంబ (పధమసర్గముననే 
వర్ణి ంచినట్టు:_ 


“చింతా సమస్యాశత మెకరైన తత్కీర్తివారా నహి వర్ణ పీయా 
అశషలోకాశ య వృ తభేద 1పస్తార విద్యా పథితస్య యస్య 
ఆఅ నఃపురా న్తర్త రిణేక్షణాను 'తిహోయణీ రపి దీహ్యమానాన్‌ 
విలోక్య విద్యావిభవా నజ[సం వశంవదాం యస్యవదంతి వాణీ” 


46 














ఆం[ధ కవయి (తులు 


అతడు వశంవద యైన వాణితో విరాజిల్దుచుండునట ఇందు '“తిహాయణీ 
రపి దీహ్యమానాన్‌” అనుచో, మూడేళ్ళ బాలిక కూడ కవిత్వము చెప్పునదే అనుచో, 
తెలుగుల యింటి వ్యవహారము స్వభావసిద్ధముగ నచ్చువడినది. 


సంగరరంగమునుండి విజయలక్ష్మీసమేతుడై మగుడి రాగా, ఆ లక్ష్మీ 
విలాసము నందలి కవయి[తు లందజు నతని వీర్యవి కమముల (పస్తావించు 
చుండగా, నాత డాస్టాన్మపవేళ మొనర్చెను. అంత ఆపరసరస్వతులైన యా 
విద్వాంసురాం[డా (పతాపాధికుని శౌర్యమును సానందముగా సమీక్షించి రను నర్థము 
వచ్చు నీ [క్రింది శ్లోకముల గాంచుడు. 


విలాసినీ లాస్య విలాస లాలసమ్‌, 

మృదంగ సంగీత నినాదమేదురమ్‌ 
అధేందిరామందిర మాసద న్ముదా, 
మహేశ్వర సంతత మంగలాస్పదమ్‌. 
సుగంధిచూ డార్పితసూనమాలికా 
వలీమిలిందారవ వన్ది నిస్వనః, 

విశా మధీశో విజయో తరం తతః 
పమోదమానో భవనమ్‌ సమాసదత్‌ .. = + 


తరువాత, నా |పభు( డా మహిళాసదస్సున గావించిన విద్యావినోదముల 
నొక దీర్భ వృత్త మాలికలను వర్దించినది. సద్యస్పంఘటితమాన విజయలక్ష్మి 
కర గహణోత్సవానంద పరవశుండైన యా మహానాయకు డీ మహిళాసదస్సు 
నందలి మహితగౌరవములకు మటింత ముదితుడై , వారందజుకు కనకాభిషేకము 
గావించె నట. 


ఇందలి లి ధారావాహికముగ నుండును. అబల యైనను యుద్ధవర్ణనలను 
చక్కగా నొనర్చినది. ఈ కవయి।|తి కల్పనాచాతుర్యమునకు ఈ [కింది శ్లోకమును 
గాంచుడు:--=- 
“వేలాపథే తస్య విభో ర్లజానాం 
కర్టాని వై. కేతకిగర్స రేణుః 


47 





రతిరమున నడయాడుచున్న యా మహారాజు నేనుగుల కర్ణానిలము 
సారితములై న కేతకీగర్భ రేణువులు పాలసము దమన 








ప్రయాఖి ని ర్నవికావలిః ఆపాంగకోజై రపి కోషదైః 
గ్నెకణాన్విపక్షాః భూపాల సెన్యేష పుర స్థ్సితేము 
మా ప దివర్డేన క్రపాః కాంభోజానాం మండలాకార రేఖా 
వచుకజ్మాననూనో (పాకారో భూ. దరీశ్యం విప పతక 
రతర సూనాంకితదామ సౌరఖీ 

నా ప్తంనతనాతోనూ, 


| న 


ఇందు. తెలుగుకవిత్వమనందు. వలె యతి (ప్రాసలు గమనింపబడినవి. 








ఆంధక వయి్యితులు 


య 
e& 
8 


జ్ఞ కళా హిసోహమాణో అహాయం సక్కుళణిచ్చ సెప (మాణో 
వి (స చెందిఆవో రహుణాహఖ్కి-తిచందిరో విహాయి 

రిపూర్ణ కళాభి కోభమానః అభితస్సత్కుల నిత్య సేవ్య మానః 

ఖియ (శః!) చం|దికాఢోక రఘునాథక్షితిచం'దో విభాతి. 

ఈమె పూరించిన తెలుగు సమస్య: 

ఏరీ నీ సరిరాజులు * 

భూరమణులు నిన్ను జాల బొగడుదురు భళీ! 

స్వారా జని రేరా జని 


రారా జని యచ్యుతేంద రఘునాధనృపా. 


AKAM 
gE 


సంస్కృతసారస్వతమున కజరామర మగు సేవ లౌవర్చి తన యమూల్య 
కావ్యరచనముచే సరస్వతికి హరువు గూర్చిన ఈ కవి గామణికీ రు అమలమూ రు 
లగు గాక! 


(4) 49 









































14. మధురవాణి - రామాయణ 
నారకావ్య తిలకము 


రామభ|దాంబను గూర్చియు, నాయమ కావ్యమును గూర్చియు ముచ్చటించు 
కొంటిమి. ఇంక నారాజన్యచూడామణి సంసదృువనముననే యింకొక క్రవయి.తీ 
మతల్లిని గూర్చి యజుకపడయుదము. ఈ యమయు సంసగ్సాత కావ్య [(గథనమున 
గణుతి కెక్కినదే. ఈమె రఘునాథ భూపునిచే స్వయంరచితమగు నాంధ 
రామాయణము నాతని యనుమతిని సంస్కృతము చేసినది. ఆ రాజదెవేం్యదునంతటి 
వాని కృతిని సంస్కృృతీకరించు మహాభాగ్యమబ్బిన బిబ్బోకవతి మధురవాణి నిజముగ 
మహిళాలోకమునకే యనూనగౌరవ మాకలి ఎంచిన దనవచ్చును. 


మధురవాణి సామాన్యురాలు కాదు. కవితల్రజులను, పండిత (పకాండులను 
తనమతివిలసనముచే. దల దన్నినది. 


'“'చతురమధురవాణీం సమ] గాకర్ట్య యస్యా 
స్పదసి మధురవాశణీ నామదత్తంత్వ యైవ 
సరసకృతివిధాయాం సాధు మేధావి శేషా 

స్వధికపటువి కేషా స్వంబు జాక్షీషు సై షా.” 


ఇట్టి దానినిగా గురుతించి యా మహవిభాగుండే “మధురవాణి యని సంభా 

వించెను. అదియే యామెకు స్టిరనామ మైనది. కాని, యామె నిజ నామ మేమో 
యామె నిజవృత్త మేమో యిిచుకయు. దెలియదు. తన కుటుంబము విద్వత్కుటంబ 
మనియను, దాను పండితవంళమున నవతరించితి నని మాత్రము. 

“విద్యాన్వవాయే నిపాతావకారా 

సు?క్షితాసౌ విదుషా త్వ యెవ 

విద్యాపరీక్షా సమయే విశేషాక్‌ 

(పకాశమాన పతిభానుభా వా.” 

అని చెప్పుకొన్న ది. 


50 





ఆంధ కవయి[ తులు 


ఈమె రామాయణసారకావ్యమునే గాక, కుమారసంభవమును, నై షధమును 
గూడ రచియించినానని ఆశ్వాసా స్తశ్టోకములలో చెప్పినది. ఆ కబ్బము లింకను 
సారస్యతేయుల కండ్ల బడలేదు. ఈ రామాయణమైనను, ఇంతదనుక ము[దణా 
భాగ్యము నందలేదు. ఈ కావ్యపు దాళపుత్ర (పతి యొకటి యెల్లో 
తంజపురిని వీడి బెంగుహరులోని మల్లేశ్యరమునందలి వేద వేదాంగమందిర (గంథా 
లయమును జేరినది. ఆది యైనను సమ్మగముగ లేదు. 115 వ తాళపతమునకు 
బిమ్మట [గంథపాతము కన్పట్టుచున్నది. ఉపలబ్ధ మైనంతవరకు వివిధభఛందములకు 
జెందిన శ్లోకములు 1500 వరకు నుండి సుందరాకాండమువరకు కథ గనబడు 
చున్న ది. 


ఈ నాయకుని యాస్థానమును తేనెటీ(గలవలె నా|క్రమించి, కవితాగానముతో 
జుమ్మని రొద సేయుచు, జుంటితేనె పెరలవంటి కావ్యముల రచించుచు కవయి,తీ 
సహస మెప్పుడు నలంకరించి యుండెడివారట. 

“రసో త్తరం రామకథానుబన్థం 

కావ్యం మయా కల్పిత మాం ధవాణ్యాం 

కార్యం త్వయా సంస్కృతవాగ్సి రేతత్‌ 

ఇ త్యేష చిత్తే గణయ న్న వాత్సీత్‌. 

“ఆజహ దలంకృతి.కమ మనెకరసోల్పసితం 

సర సపదార్థనం గతిసమ[గగుణానుగుణం 
రఘురమణ,పబంధతిలకమ్‌ రసికాభిమతం, 
సుదతి విధీయతా మితి సుధీ రగదీ న్నృపతిః.” 


ఇట్లు నాయకునిచే _ నాజ్ఞాపితయై యాతనికృతిని సంస్కృృతీకరించినది. 
ర ఘునాథు(డును సంస్కృతాం[ధ్రముల' గవనము చెప్పగల చతురుడేకదా. అట్టి 
మెడ, నిట్టి మహత్కావ్యనిర్మా ణమునకు మధురవాణి నేల పూన్చెనో ! కేవల 
మాతని న్రివిర్యాభిమానమే యట్టానర్పంజేసిన దనవలెను. ఇంతకును నీమె 
రచించిన సంస్కృత కావ్యమున కును, నాయకువి కృతికి నించుకంతయు పోలిక 
లేదు. మతి యీమె రామాయణరచనకు మూలమైన రామాయణ _ మింకొకటి 
రఘునాథకృతము కలదేమో ! 


ol 


ఆంధ క వయితులు 


మరురవాణి మాఘునివలె మిక్కిలి మూలపయోగములను '“రాజనీత్‌ 
రపస్పళా” యనునట్టివి, చేయగల పాండిత్యమును సంపాదించినది. ఆ మెనుగూర్చి 
యామె చెప్పుకొన్న సర్గానశ్లోకము లొక్కొాక్కటి యొక్కాక యామె (పతిభన్ను 
గూర్చి యూ(ది పలుకుచున్నవి. 


ఇట్టనేకవిధ విశేషణములతో( దన |ప్రాగల్భ్యము చెప్పుకొన్నది. ఈమెకును. 
నాయకుడు స్వర్దాభిషేకము గావించెను. 


“కథా గధనసంవిధానములో కళావ్వై దగ్భ్యములలో నీకావ్య ముత్తమకావ్యమై 
రఘువంశ, కుమారసంభవాదుల యంత ఊఉ తమముగా నున్న ది. శబ్దములయందలి 
యవ్య క్రమధురమైన నాదవిశేష మీమెకు బాగుగా తెలియను. పేశలమృదూ కుల 
కీమెకావ్యము పెట్టినది పేరు. భాష యీ భాషాసరస్వతికి బాగుగా వళవ రిని. 
కల్పనాళ క్రి యృపతిమానము” అని కురుగంటి సీతారామయ్య గారీమె కవిత్వ 


మును పశంసించిది. 
ల 


సళ్ళ 


[3 


కల్పనకై యీమె కావ్యమునుండి యుదంచితము లగు నిదర్శనములను 
బహుళముగా పచరింపవచ్చును. తన పోషకు(డై న రఘునాథ భూపుని వర్ణించిన 
యెనిమివళ్టాకములు (పత్యేకస్తుతిపా తములుగ నున్నవి. ఉజ్ఞ్యలములై. రసోల్బ 
ఇములె న యివియే (పత్యేక కావ్యమన్నను దోషము లేదు. 


tem 


య దన్తరావర్తితన ర్రనానాం 
సీమ న్తినీనాం [శమ మాక్షిపని 
పర్మనయంత (ప్రతిమా కరా:గ 
(పకీర్ణజాతాః పవమాన పోతాః, 
ఈ శ్చాకమువలన నాకాలముననే యం, తపాలికలచే మనుష్య |1పయన్నము. 
లేకయే వీవంబడు వీవన లున్న వని తెలియుచున్నది. 


“హేమ్నా కృతం యత మవికటాహం 
హీర ణ్యగర్భాండ మివ [పతిమ్న | 
తథానచేత్‌ కింత్రు తదీయగర్చే 
భూయాంసి నిత్యం భువనానిసంతి. 


52 





ఆం ధ్ర కివయ్యితులు 


హిరణ్యగర్భాండ [బహ్మాండముతో సాటివచ్చు స్వర్ణ్హమయములగు జల 
కటాహములు ఆతని యాస్థానమున గలవు. ఆవి బహ్మాండకల్సములు, గానిచో 
వానియందు భువనము (నీరు) లేల ఉండును? అతిభూమంగతమెన యీ ఉదార 
రమణీయ భావనకు మధురవాణి (పశంసార్హయే. 


““బస్టీక్సతా యేన పరక్షితీశమహా 
మణీమందో కీ ర్రికన్యాః 
పరార్థ్యదన్త|పతిమానిభేన సంభం 
సమాలంబ్య చిరం వసన్తి” 
హో ! యీ మధురకల్పనకు మధురవాణి కే మిచ్చిన యర్హమగునో 2 
“రంభాశ్శతం రమ -మతీసహ[సం గాః 
[పావ్య లక్ష్యం హరిణిశ్చకోటీమ్‌ 
స భూరితారోల్బసనం సదా యత్పటమ్‌ 
బలారే రృహుధా తిశేతే” 
“నిశమ్య దంతాత్మని భ్యదపీఠే నిషజ్ఞ 
మర్తే రఘునాథభూపమ్‌ 
తస్మిన్‌ జనం పుష్పక మావసన్త , 
మమన్యతా ద్యం రఘునాథ ముప 
న మధురవాణిచే నిట్లు మంజులపదశింజాన కోభిత రమ్యక్టోక మున నుపలాలితు 
డై నందుల కా మహీధవు డెంత యలరెనో! | | 


ఇంతే కాక, “కస్తూరికాచందన కుంకుమూదులచే నుద్వ ర్తితయైన యువతి 
వలె, తన కావ్యము సంఖ్యావంతులును సర్యపథీన 'బుద్ధిశాలురు నగు పండితులచే 
పరిష్క_రింపంబడినదని చెప్పుకొన్నది. 


ఇ(5 కావ్యాంతర్గత విషయపరామర్శము గావింతమఘుః 
విభాండకునికడ వేశ్యాచేష్టితములు: --- 
*శుతిహృద్య ముదారభజ్లి గానం 

సుదృశాం త!త సుతో విభాండకస్య 


తా 


53 


ఆంధ కవయ్యితులు 


నిరవద్య మసౌ నిశమ్య హర్షం 
సమధతా త్మని సామగానబుద్ధ్యా” 
ఇందు విఖాండకప్పుతుని అలౌకికము ఉదారముగా పోషింప( బడినది;, 
“ఆకదూర మాగతవతః శమచ్చిదే 
నిజకామినీమణీ జన స్వయం భృతః 
పటవాసపాంసురివ కేత కీరజ 
స్తబసీ సమని స్ఫురతి వాసయన్‌ మహీం” 


“తట విక్షస్తురనూతన కేతకీపతిత పాంసుపరీతనిజాన్త రం 


ల యన్వ వురారితనుః పయస స్పసితభాసితభాసిత భాఇవ” 
“శ తూన్‌ జేతుం కాతకాతా మతన్వన్‌ 

నాళ్టీకానాం పాళికా రాజహంసాః 

పతగాణాం ప్రాప్పువన్‌ 


సపళంసా నా నాళికానా . ఇక భి 


95 


శారద, రాజహంస, కేతకులను వర్ణించిన యిట్టి సుందరవర్ణన లెన్నో 
కావ్యముకం గలవు. ఇందలి శబ్దశ్తేషయు, శబ్లాలంకారములును, గమనార్హ ములు. 
సీతామవోసా ధ్వికి ్రీరామచందుని యంగుశీయకము సమర్పించుచు,. 
వాయుశందను డాడిన పల్కులు మిక్కిలి భావస్ఫోర కములుగానున్న వి. 
“ఆయాత మత రఘువీరకరావమర్శం 
త్య క్వేతి రాగభర మాత్మని మాక్సధా వు 
రత్నాంగశీయక, వితర్మయ రత్న గారా” 
గర్భో దయా తృహజరాగ మనూన మేవ” 


సీతమ్మ యా యంగుళిని [గహించి యాడిన పల్కు లింకను హృద 
యంగమముల్లై రస్మపసన్నములై యున్నవి. ఇచట సీతాకోకము విరహము పతి 


ఫ్‌డ్స 








ఆంధ క్‌ వయ్యితులు 


“భవ్యం విహాయ భరతో మణిము దికే త్వాం 
సా|మాజ్యపాలనసమంజసతా|పకారే 

'"పాదూద్యయం రఘుపతిం |పణయా ద్యయాచే 
కింను స్త్రవామ్యహహ త త్క-లితోపకారం.”” 


ఉత్సుకత రేపి కుతుకము బెంచు నిట్టి రచనలు కండచ క్కౌర వంటివై 
పఠితల నూరింపజేయును. 


“శౌ వలకీ మజ్క-తలే నిధాయ 
య 


అను శ్లోకముతో నారంభించి 89 కోకములలో వర్ణించిన కుశలవుల సంగీత 
శికయం దీమె సంగీతళా స్త్ర పావీణ్యము వ్య కమగుచున్నది. 


రఘునాథుని ఎల్బడిని గూర్చి 
“కంజాతసూతిపమదాం[ఘ భూషా 
శింజారవోదారవచస్సరోజా 

పుంజా నమూల్యాన్‌ దథతీం మణీనాం 
తంజాపురీం శాస్తి తరంగితౌజాః.'” 


ఎంత రమ్యముగ వర్ణించినతో గాంచితిరా! తెలుగునందువలె _పాసనియ 
మమును, ఇందలి శబ్దాలంకార సామంజస్యమును జూడుడు. ఆవధానవిద్యయందును 
అశకవిత్వమునందును న్యపతిభురాలు. 


“కతికతినః క్షితిపతయః కిం తే రఘునాథనాయకాయ నే 





భువి బహవః కీలతరవః కింతే సంతాన సాదపాయ నే,” 
కీ గీత గల సమస్యను రఘునాథు డీయగా, వెంటనే యింత చకగాగా 
పూరించెనట. | 


"ఈమె పూరించిన |పాకృత సమస్య. ఇంకొకటి: 


“తెళ్కా కె_క్కసుహావహ సుహయర వియయరాహవం సఇణం 
దె్టాణ ణియతణుయం వడ్డయి రహుణాహరాయపాహోహి. 





ల్‌5్‌ 


ఆంధ కవయ్యితులు 


తెంలోకై క సుథావహ శుభకర విజయరాఘవం శశినం 
అ) న్‌ా 
దృష్ట్యా నిజతనూజం వర్ధతే రఘునాథరా జపాథోధి. 


టం సమ|గజ్ఞానము కల |పభుడు రఘునాథు డేదేని నూత్న 
విన గ తాళాదులను సృష్టించి (ప స్తరించి యాలాపన సేయుచుండ, వాని 
నా యాలాపన మధ్యమందే యందుకొని పూర్వపరిచితరాగమువలె నీమె యాలాపన 


ఈమెయును రామభదాంబయును నాం ధకవిత్వమునకు వలె సంస్కృత 
వితుమున గూడ కొన్ని చోట్ట యతి |పాసల నుంచిరి. ఈయమ రామాయణ 
నకు మూల మని చెప్పబడు రఘునాథరామాయణము మిక్కిలి సుగమముగ 
న్నది. ఇయ్యది కొద్ది కష్టనియములతో పండిరంజకముగ నున్నది. ఒకప్పు 
డీమె కావ్యసమీక్ష గావించిన శ్రీ మానవల్లి రామక ఫప్టకవిగారు “పాఠకులు కాల 
[క్రమమున అవ్యుత్పన్నులుగా బుట్ట బోవుదురని కాబోలు, గొన్ని ళోకములకు 
మధురవాణియే స్వయముగ వ్యాఖ్య రచించెను” అని [వాసిరి. దీనివలన నీమె 
పాండిత్య పభ సున్మ కము కాగలదు. 


ER ox 


EA 


మధురవాణి మతివిలసనము దెల్పు నింకొకగాథ కలదు. ప్రస్తుతము తంజా 
పుకియందు సు పతిష్షితముగా నున్న “సరస్వతీభవనము” మధురయం దుండెడి 
దట. దాసి నచటి పండితులతో వాదమున గెలిచి తంజాపురికి దెచ్చి, [పభునకు 
సంతోషము ఘటింపం జేసెన।ట. ఇది నిజమో, కాదో కాని, మధురవాణి 
[ప్రతిభకు మాత మిది సత్యానువాకమే యగుమ. సంస్కృత భాషావాజ్మయమున 
ను తమకావ్యములు రచించి మించిన కవయి[తులలో గంగాదేవీ, మధురవాణు 
లు త్రమ (శేజికి జెందినవారు. ఆందు గంగాదేవి కవిత్వము సరళమై యుపమా 
ద్యలంకార సంశోభితమై యన్నది. మధురవాణి కవిత్వము కదశీపాకమై పండిత 
మాాతక్ఞ్టేయముగా నున్నది. కూచిమంచి తిమ్మకవి, అడిదము. సూరకవి, చేమ 


కూర వెంకటకవి మున్నగువారు. ఈమె సమకాలీనగౌరవము నొందిరి 
చెప్పవచ్చును. 1 


56 





శా oe శా తు 
కా చకాచకా వన్సా కూ రా కా కాక్షావావా 


జో తా 


ఆంధ కవయితులు 


ఈమె కావ్యమునందలి సర్గాన్రముల శ్లోకములు సంస్కృత కావ్యములలో 
విశిష్టములై, (పత్యేక గమనార్దములై యున్నవి. 


తతాదృక్‌ ఘటితార్థ నిర్మిత శత 

జ్ఞోకి ఫణీ గామణీ 
వాణీ (పాకృతళాస్త్రనై పుణ్య సము 

స్మీల ద్యశశ్శీంజుషా 
దీవ్యోద్యన్మతి సఖ్యయా మధురవా 

ణ్యంబాఖ్యయా నిర్మితే 
శీ రామాయణసార కావ్యతిల క 

సర్గస్పృతీయోఒభ వేత్‌ ॥ 
(పసారాభినవాత్త వృత్త కవితా 

ధాటీ కథాశు కియా 
షడ్భాషారచ నావిశేషబహుధా 

విఖ్యాతకీ ర్తి శియా 
దీవ్యోద్యన్మతి కం సర్గ స్తురీయోఒగమత్‌ ॥ 
వీణావాదన కళావినోదసమయే 

ధృత్వా సమస్యా శ్శతం 
సద్యస్సంసది సాధుపూరయతి యా 

దత్‌ కవిందై సయా 
దీవ్యోద్యన్మతి. ...*+సర్గో ౬ భవత్సంచ మః॥ 
(పథాంతార్జవయా పదార్థగమక 

వ్యాఖ్యాన పక్షాన్వయ 
1పాగతృ్యాస్పద నై షధ్యపతివిధా 
సానంద సూరీం దయా 
దీవ్యోద్యన్మతి. == ..సర్గోఒ త షక్టోఒ భవత్‌ ॥ 
సద్యో విస్మ యకృన్ని రోష్ట్యక వితా 

సందర్భధారా .సుధా 


57 





ఆం|ధ క వయి[త్రులు 


సారోర్మీ పరిపూరిత [శుతిసురీ 
సంభావి తాభిఖ్యయా 
దీవోద్యన్మతి isis సర్షో ౭.జనిష్టాస్థమః॥ 
మాధుర్యాతి ధురంధరాం[ధక వితా 
నిర్మాణసమ్మాన్యయా 
దీవ్యోద్యన్మతి సఖ్యయా మధురవా 
ణ్యంబాఖ్యయా నిర్మితే 
(శీ రామాయణసారనామని మహా 
కావ్యేతి భవ్యే సుధీ 
వర్గోల్హాస విశేషధామ్ని నవమ 
స్సర్లో మనోజ్జో ఒభవత్‌॥ 
సూరి సవ్య కుమారసంభవమహా 
కావ్య _పతి_గన్ధన 
(పాగ ల్బ్య్యవకడ(శియా పదనదః 
| పక్యాత నైదుష్యయా 
దీవ్యోద్యన్మతి are? దశమ స్పర్షో ఒ'త కావ్యే ఒభవత్‌ ॥ 
(పౌఢ[శీ రఘునాథనాయక కృత జ 71 
స్వర్థాభిషేక [కియా 
దీవ్యూద్యన్మతి సఖ్య యా మధురవా 
ణ్యందాఖ్యయా నిర్మి తే 
(శీ రామాయణసార కావ్యతిలకే 
సర్గ చన దెకాదశః॥ 


ఇంతటి మహామతికి మధురవాణికి ఆం|[ధులచరితయందు తమ కాలము. 
నౌక తేజోవంతమైన యధ్యాయముగ దిద్ది ఆ చరితకు నాయకమణి యైనవాడును, 
పెక్కులగు సంస్కృతాంధ్ర [గంథములు. స్వయముగ రచించి రచింపజేసిన 
వాడును, చోళ పాండ్య, తుండీరా ద్యనేక, 'కెతముల దేవతా విమానముల 
నెక్కొల్సినవాడును, ఎంత వీరుడో యంత రసికు డనిపించుకొన్న వాడును, 


58 

















ఆం[ధ కవయి తులు 


ఆన్వీక్షక్యాది రాజతం[తముల నెంత సమర్ధుడో సర్గససంగీతసాహిత్యతం తముల 
నంత కుశలుడైన వాడును, జాఫ్నాకు నౌకలతో వారధి గట్టిన మేటియు, సంగీత 
సుధాది శాస్త్ర[గంథముల రచించియు జయంత సేన రామానందాది నూత్నరాగ 
తాళములను వెలయించిన |పోడయు, అవక విక్రమమునకును ఆద భకీ రికిని 
తంజాపురిని విహారభూమినిగా జేసి శూదక, వాసుదేన, వి|కమార్య, భోజ, 
కృష్ణదేవరాయాదుల పరిపాలన దలంపునకు దెచ్చిన వాడును, సర్వమతస హిష్లువె 
పజల కన్న బిడ్డ లవలె కాపాడినవాడును, తంజాపురిని లక్ష్మీసరస్వతులకు 
న ర్తనశాలగా నొనర్చినవాడు నైన రఘునాథ భూపుడు స్వర్ణాభిషేక మొనర్చె 
నన్న, నది యామెఫజ్ఞ కర్షబహుమానమే. మధురవాణి యట్టి మహాకవయి తిని 
సోదరిగా గాంచిన యాం ధమహాజనుల భాగ్యమే భాగ్య మనవలెను. 








15: కృష్ణాజమ్మ - 16: రంగాజమ్మ 
ఉషాపరిణయ్మప్రబంధ, మన్నారుదాసవిలాసములు 


అత్యధికై శ్వర్యమును అమితం బగు భోగంబును అనుభవించి రమణీయార్థ 
కావ్యసృష్టితో రస|పపంచమును రాగిలజేసిన నాయకరాజులలో కడపటివాడు 
విజయరామనాయకు(డు. ఈతడు రఘునాధుని కుమారుడు. “తండి యంతటి 
వాడు దాను పో దనయుండు” అను నంత (పళ సి గాంచినవా(డు. 


“ఏ వనితల్‌ మముం దలప నేమి పనో? తమ రాడువారుగా 
రో? వలపించు నే ర్పెజుగరో? తమ కౌగిట లోన నుండగా, 
రా వది యేమిరా విజయరామ యటం చిలుదూరి బల్మి మై 
తీవరక త్రెనై పెనగి తీసుకవచ్చితినా? తలోదరీ!” 


అను ఉ క్తివిశేషముతో వాజ్యుయ ప్రపంచమున విశిష్టస్థానము సృష్టించు 
కొన్న రంగాజి యీ విజయరానుని యీస్థానకవయి త్రియే. 


విజయరాఘవు నాస్థానము నలంకరించిన పెకళండు రమణీమణులలో 

కృష్ణాజి, రంగాజి యనువారలు _పధానలు' వీ రిద్దరును అప్ప చెల్లెండు కారు: 
కృష్ణాజి యను నామె వేరనియు, ఆమెకు కృష్ణాంబ యని పేరుగలదనియు, 
ఆమె తండి రావినూతల తిరుమలయ్య అనియు కొంద అందురు. విజయరాఘవుని 
షరిషత్తున “కృష్ణాంబ యను నొక కవయితి గలదు. కావ్యము కానంబడదు. 
కృష్ణాజియ కృష్ణాంబయు నొకరే యని నా యాహ. సమకాలీన యగు నామెను 
గూర్చి రంగాజీ పల్కిన “సరసగుణనిష్టాత కృష్రాజమాంబ” యను వాక్యముచే 
కృష్ణాజమ్మకే 'అంబి ను చేర్చి రన్నమాట తేలిపోవుచున్నది. 

“ఇరువదారును ఛందంబు లెజిగి యిట్టు 

కవిత చెప్పినవారు లోకమున గలరె? 


యని వినుతింప వినుతించి ఘనత గాంచె 
గీర్తినీయ గుణాలంబ కృష్ణమాంబ" 


60 









































న ప మై సనా శ వళ్లాడ్రాా కాగాక కా పా వ్యు పుం సను 


గ. క గా — 


ఆంధ కవయి[తులు 


ఈమెను గూర్చి యీ యొక్క-_ పద్యము తక్క- యిక నేమియవివరములు 


తెలియకున్నవి. 


ఇక రెండవది యగు రంగాజమ్మ బహూళో క్రిమయ కావ్య 1పపంచమునకు 


[సష్ట. విజయరాఘవనాయకునకు కడు గూర్పు ప్రేయసి. మొదటినుండి వచ్చు 
చున్న యాచారము 'పకారము, ఈమె కూడ తన్ను నాయకునకు భార్యగనే తన 
ఉషాపరిణయ ([పబంధమున |వ్రాసికొన్నది. ఇట్టి వారిని ఉపకాంతలని పేర్కొ-ను 
టపచారముగా కూడ నాకు తోచుచున్నది. వీరిని కులకాలతలనియే వాకొనదగును. 


“అని సబహుమానంబుగ తాంబూల జఉజాంబూనదాంబర మాల్యాభర ణాదు 
లొసంగిన, నేనును బరమానందము నొందుచు బతియును గతియను గులదై వంబు 
నైన సీదు పాదారవిందబులు. ** ...” 


అని...ఇంతియే కాక, రాజగురు వగు తాతాచార్యులు కూడ “చతురాస్యుం 
డగు నీపతి యిటు గారవించి బహుమతి దోపన్‌ కృతి రచియింపు మనెన్‌ భారతికిన్‌ 
(బతి వత్తు వమ్మ రంగాజమ్మా” ఆని [పశంసించెను. ఇందలి భారతీచతురాస్యు ల 
యౌపమ్య మును గమనింపుడు. ఈమె కావ్యము లీ|క్రింది విధమున నున్నవి: _ 


. రామాయణకథాసం[గహము. 

- భారతకథాసం[గహము. 

. భాగవతకథాసం|గహము. 

. మన్నారుదాసవిలాసము (|పబంధము). 

. మన్నారుదాసవిలాసము. (నాటక ము) యక్షగానము. 
. ఉషాపరిణయ్మపబంధము. 

“రాణింప రచియించి రామాయణంబును 

భాగవతంబును భారతంబును 


రా లా జా © MD =~ 


సం|గహంబుగ రచియించి సరనరీతి.. *" 
అను పద్యపాదమును బట్టి వ్యక్త మగుచున్న యా కావ్యములలో మొదటి 
మూడును నిపు డెచటను కానబడకున్నవి. మన్నారుదాస విలాస యక్షగానమే 


61 


ఆంధ క్‌ వయి[తులు 


యిప్పుడు ముదణాసౌభాగ్యము నందినది. ఉషాపరిణయము జీర్ణమై శిథిలబంధ - 
మయిపోయినను మూడాశ్వాసములై నను దొజకలేదు. 


ఈమె రచనలలో ఊత్తరోత్తరము రసోత్తరముగా కనబడుచున్నది. కథా 
సంవిధానమునను, కవితాపటిమ యందును ఈమె రచనలలో మిన్నయైన ఉషా 
పరిణయము - పూర్వక వుల రీతుల స్పురింపజేయు ను త్తమకావ్యముగా నున్నది. 
'సమకాలీను డగు కనుపర్తి అబ్బయామాత్యుని ఆనిరుద్ధచరి త్రము కంటె నిదియె 
గుణోత్తరముగ నున్న దని రసజ్ఞులు నిర్వచించిరి. 


ఉషాపరిణయమందలి యొక పద్యము: — 
“అంత కోపము రెట్టింప ఆంతకోప 
మాకృతిని వై షవజ్వరం బావహిల్ల, 

pay >) (ఆత) 
మ _స్తకంబులు నిజఘోరహ స్రములను 
చదిపీ మోదుచు మతియు వక్షంబు నడచె.'” 


ఈమె రామభదాంబ, మధురవాణి మున్నగువారివలె కాక తన [గంథాంత 
గద్యలో తన కులగో [తము లన్నియు నుపలక్షితము గావించినది;.-- “సార 
సారస్వతధురీణయు విచి తతరప।తికాశతలిఖిత వాచకార్థానగాహన పవీణయు, 
శృంగారరస తరంగిత పదకవిత్వ మహనీయ మతిస్ఫూ_ర్తియు, అతులితాష్టభాషా 
కవితా సర్వంకష మనీషావిశేష విశరదయు, రాజనీతివిశారదయు, విజయరాఘవ 
మహీపాల విరచిత కనకాభిషేకయు, విద్వత్క్మవిజన స్తవని యవివేకయు, మహనీయ 
మహాభారత భాగవత రామాయణకథాసం[గహణ విచక్షణయు, పసుపులేటి వెంక 
టా[దిబహుజన్మతపఃఫలంబును, మంగమాంబాగర్భ శుకక్రి ము కాఫలంబును” 
అని తన వుట్టుపూర్వో త్తరములను సమగ్రముగా వర్ణించినది. 

ఈమె మన్నారుదాసవిలాస యక్షగానము: -- 

ఇది 1926 లో కాకినాడ ఆం[ధసాహిత్యపరిషత్తువారు ముదించిరి. విజయ 
రాఘవునకు కాంతిమతికిని జరిగిన వివాహాదికమె యిందు విషయము. 


. ఇందు సంస్కృత శ్లోకములు, చూర్ణికలు నున్నవి. అట నట పైళాచి, 
మాగధి, కౌరసేని, అప భంశభాషావాకరిము లున్నవి. విజయరాఘవుని యాస్టాన 


62 


ఆంధ కవ యి[తులు 


పఠివార మున కొందు తమిళము మాట్లాడువారున్నా రని కూడా తెలియుచున్నది. 
నాటకలక్షణము లంతగా సమ గముగా దిని కన్వయించుట లెదు. వ్యాక రణవిరుద్ద 
1పయోగము లున్నవి. ఇదంతయు [దాక్షాపాకమున నున్నది. 


తావి జగజంపు సిలపూవుల సరుల్‌ 
తళుకుమోవి పలుగెంపు బురుసావలువ సొంపుల్‌ 
రీవి తులకింప నొకతావి చుజుకున్మరుతు 
మావి వయినెక్కి పురిలో వెడలి రాగా 
సీ పగలు చూచి చెలి రేవగలు చొక్కుచును 
బూవుజముదాడి దొరహావడికి జిక్కౌన్‌ 
మా వెలది నేలుకొన రావలదె నీవు దయతో 
విజయరాఘవ మహివర పరాకా. 
ఇది యిటు లున్నది. 


ఈమె ప్రబంధములలోని వనబడు ననేక పద్యములను వరుసగా శ్రీ కురుగంటి 
సీతారామయ్య గారు తమ తంజాపురాం|ధ నాయకరాజుల చరితయం దుదహరించిరి. 
ఈ మువ్వురకా వ్యములు చారి|తక|పమాణమున నమూల్యమైన |గంధములని వారీ 
సందర్భమున. |బశంసించిరి, 


ఈమె మన్నారుదాసవిలాస |ప్రబంధరచన కొక |ప్రబలకారణము కల 
దందురు: __ రంగాజమ్మ! విజయరామ ని యువపత్ని యందురు. విజయరాఘవుడు 
పరిణీతు డై, పట్టాభిషిక్తుడై న [పథమరా[తముననే రంగాజియు, కృష్టాజియు 
నాస్థానమున గజ్జెకట్టి నాట్యము. చేసిరి. అతిలోకసుందరియగు రంగాజియొక్క_ 
అపరంజి యట్టి తనకాంతి, రసికు డగు విజయరాఘవు న[పయత్నముగ నాకర్షించి 
నది. ఆకర్షి ౧చుటే తడవుగ, నిటు లంతిపురమునకు వెడలవలసిన రాజకుమారు 
డటు వేశ్యాగ్భు హమునకు దారితీసెను. అంతటనుండి మహారాజునకు రంగాజి యిళ్రే 
అంతిపురమా యెను; రచ్చచావడి ఆయెను; కొలువుకూట మాయెను. సర్వము 
నాయెను. తాళి కట్టిన తరుణియు తరుణకాంతిరూపసమంచితయే. ఐన నేమి? 
కాంయడటు జూచిన గదా! 


63 





అవా నా. అలో అలగవాద్రానంా ఆటూ వాటిలా 


ఆంధ కవయి[ తులు 


అంతిపురమున సతులును, నాస్తానమున సచివులును |పభుని వింతవ ర్రనము 
నుండి మరల్చుటక్రై సర్వశ కులును ధారవోసిరి. కాని, రంగాజి నునువెచ్చని 
కౌగిళల దనుపాడు |ప్రభునకు, ఆమె రంగారు పేమామృతము నింపార|గోలుచు, 
సౌక్కిసోలిన సొగసుకానికి, వారాంగనా పవి|త| పణయశీలమునకు పాతి వత్య 
మునకు నిచ్చమెచ్చి బరాబరులు సల్పు [పభుసత్తమునకు నివి యన్నియు 
బట్టవాయెను. 


రాణి _పభుని చిత్రపటము తెప్పించి రంగాజీ యింటికి చేటికచే బంపి పతి 
భికయిడుమని (పార్థించినదట. పతి పణయగర్విత యయ వయసుపరువమున 


నున్న రంగాజమ్మ వెంటనే 


“ఏ వనితల్‌ మముం దలంప నేమి పనో? తమ రాడువారు గా 
రో? వలపించు నే ర్పెలుగరోః తమ కౌగిట లోననుండగా; 

రా వది యేమిరా విజయరామ యటం చిలు దూరి బల్మిమై 
దీవరక త్త నై పెనగి తీసుకవచ్చితినా తలోదరి.” 


అని, యా చిత్రపటము వెనుకనే వాసి దూతికను వచ్చిన దారినే వెనుకకు 


పంపినది. 


రాజగృహమున కల్లోలము రేగినది. రాజపత్ని యొక గడువు బెట్టి, యా 
గడువులోపల మహారాజు అంతిప్పరి జేరకున్న, దా నసువుల బాసెద నని పథము 
పట్టినది. రం|ధము రోయుచు రాజపరివార మంతయు గలగుండు వడుచున్నది. 


ఆ నాడు రాణి యిడిన గడుపు ముగియ దినము. రంగాజీ[ పేమ నుండి 
యచంచలు డైన రాజును మజల్బుట కే యపాయమును బనిచేయకపోయినది. 
రాజగురు వగు తాతాచార్యుడు విదూషకుని చెవిలో నేమియో చెప్పి పంపివై చెను 
ఆది సాయంతనము, సక లజనాహ్హాదకరుడగు చందభగవాను డింకను రాజ్యపాల 
నక్షై గగనసింహాసనము నధిరోహింపలేదు. |పభు_పేయసి రంగాజమ్మ ఆంత 
ర్వుత్ని యైనట్టు రాజున కానాడే కబురు తెలిసినడి. అతిశయించిన యానందముతో 
అధిపుడ రంగాజి యంతఃపురమున కొరుగవలె నని సింగారించుకొని సిద్ద మాయెను, 


64 


—~ Em “కానా Wai 


ఆంధ కవయి[తులు 


ఇంతలో విదూషకు డేతెంచి రాజు నా వవనాయమును డి మరల్పుటకై 
బహుభంగుల బతిమిలాడెను కడకు భంగపడెను కాని [పభునికడ నది 
యంతయు, బూదిని. బోసిన పన్నీ రాయెను. రంగాజీ సందర్శనవ్య|గుడై న 
మహారాజు తలంచకుండ నడుమ జరిగిన యీ విఘాతమునకు మహోద।గు(డై. 
మహావ్య[గతతో విదూషకుని విడిపించుకొని, వడి రంగాజీ యుద్యాన మును దరిసెను. 
అంతతో( బోక విదూషకు(డు తానును రాజను వెంబడించి రంగాజీ యభ్యంతరగ్భహ 
[పాంగణమున కాలిడిన (పభుని చెవులో నేమో గుసగుస లాడెను. అంతే. ఇంతలో 
నంతయు దల్ల [కిందులై పోయినది. అటు వై చిన కాలిటు తిరిగినది. మహారాజు 
మోము వివర్ణమై వింతచెలువుదోప తన చెవుల బడిన రహస్యము నిజమగునా, 
“ఇంతకాలము తాను తన కులగురువగు తాతాచార్యుని భోగపు|తిని, తనసోదరినా, 
కామించి (పేమించినది 2” అని వితర్కించినాడు ; విదూషకుడు నిజము నిజమని 
రెట్టించి పలుకగా, విశ్వసించి “ఛీ!” యని రోసినాడు. తన యవివేకమునకు 
పశ్చా_త్తపు డైనాడు. ధర్మగ్గానికి పరదేవతలను మన్నింపుడని వేడుకొన్నాడు. 
వెనుదిరిగి హుటాహుటి నిజాంతఃపురము సమీపించినాడు. రంగాజి జీవితము 
వలవంతల బడి మంటలపాలై (మగ్గవోమినడి, రాణి జీవితము ఫలవంత మై వలపు 
పంట బండించినది. ఉరికై కంఠమున తగిలించిన (తాడు కాంతునిచే కళ్యాణదొమ 
ముగ గళసీమ నలంకరింప బడినది. పరమాభిమాన యగు రంగాజీ కత మెజుగక 
కొన్నాళ్ళు గగ్గోలుపడినది. కాసి రా జెన్నాళ్ళకు అను గ్రహింప డాయె. అభిమాన 
ధన యగు నామె రాజునకు కబురుపంపుటకు సైతము పయత్నింపలేదు. వెన్నెల 
వెనుక చీకటి యుండుట సాజ మని సమాధానము చెప్పుకొని సమాశ్వాసము 
వడసినది. 


కాని, పతిగత| పాణయు, పవిత్ర పణయశీలయు నైన యా మెకు పతివిరహ 
మోర్వరాని దై నది. నిదాహారములు వర్జించి కేవలము గర్భగత శిశుసంరక్షణార్థము 
ఓగిర మారగించెడిది. అక్క యగు కృష్ణాజియు, తల్లి యగు మంగమాంబికయు 
నిది వేశ్యాధర్మమునకు విరుద్ధ మనియు, వేరొకని వరించి సుఖ ముండు మనియు 
వేనోళ్ళ నుపదేశించిరి. కాని యా పత్మిపాణ యట్టి యవినీతిని జెవి నిడక నిరాక 
రించినది. [పసవదినము సమీపించినది. లావణ్యరేఖామా త శేషిత రూపోద్దీ ప్రయగు 


(5) 65 


ఆంధ కవయి!తులు 


నామె పూర్ణ చందతేజోవిరాజమాను డగు కుమారుని [బసవించినది. విజయ 
ణు 
రాఘవనకు బు తునికొజ కె న యొకపరి రమ్మని దూత్య మంపినది. 


x 


పట్టమహిషియ, (పభుండును రంగాజి నగరునకు విచ్చేసిరి. ఆ పసినిసు 

గను పదని చేతుల నిడినది. ధర్మము విర్వ రించి విధినిర్వహణము గావించితి 
నష తృ ప్రభావ మొకటి గన్నుల తేజోరూపమున నలమికొన్నది. శరీరము శుష్క 
మై ల తేజో దఎతములై_ మిలమిలలాడ, తెప్ప లల్రన( దోచి సామి 
నొకపది తేరివారం జూచి యాయవపాదముల కడ వంగి (పణమిల్లినది. శరీరాంత 
త ముగు జీవనజ్యోతి యక్రే యెగిరి మహాపథమున విలీన మైనది. రాఘవు(డును, 
కము లు చెమ్ముగిల్ర నార్ద9 హృదయముతో నా పూతచరితకు మొక్కి 


రాజపిఆవిశారదయె, కవిత మెరసి, అన్నింటిని మించి ముగ్గ 
పణజయతవస్విసిలై, నాధుని హృదయవర్తన మెజిగి నర్తించు ననుర కలై క 


రసరాజ్ఞహ్యా దయకు లోంగొనిన యీ రసరాజ్ఞీ కేతయ సమకాలిని. 
జీవికెక్సురుని తోడిడ లోక మని కులకాంతలకును రూపించిన రంగాజి 


వెలకాంతయసి ఎవంరక సాహసింప( గల్గుదురు? ఆమె నిజమగు కులకాంతయనియే 
wa 


ర౭రేని వెలలేని [పణయభావమును, తరు(గని విరు(గని కావ్య |పాభవము 
నార్టంచిన “రంగాజో నాటికిని, నేటికిని నేనా బికిని “ఇంతుల మేల్చంతియే. స్ట 


పంంగాజీ ఉషాపరిణయ పబింధము ఇటీవల ము|దితమైనది. 


ఫ్‌ ద్వితీయ ముదణ విషయము, 


66 


 వాామవడకా జా లానాానాడు మదనా ాదా కదా లదు. 
కనన మ నావా లావు నావా లావాలా నవవ వాల నాలాల 


17. ముద్దుపళని - రాధికానాంత్వనము 


కవయితీమండలమున కంతకును నేకై కశృంగార[పబంధక ర్తింణి ముద్దు 
పళనియే. అప్పటికిని నిప్పటికిని మజల నట్టి శృంగారక ర్తి౦ణి వెలయలేదు. 
158వ శతాబ్బమధ్యభాగమున నున్న యీమె సేనాధిపతులును, .రాయల కోళాధ్య 
కులు నైన విశ్వనాథ నాగమ నాయకులచే (పతిష్టాపితమైన రాజ్యభాగమున బడ 
లితము లగు శృంగారభావములచే |పభావితయై, యిట్టి రచన చేసిన దనిన, నది 
యీ యుగలక్షణ[పభావము కాని, వేరొండు కాదు. ఆమె ఆ కాలమునాటి దక్షిణా 
పథ పభుడగు ““(పతాపహేశిభో సలతాళరాజన్మణిసుత |పతావసింహేం|దమౌళ''కి 
వలపు నేస్త్రమట ' తనకును, తన !పభునకును, తన సపత్నులకును నడుమ నడచిన 
శృంగారమును ఏ చాటును, మాటును లేకుండ, జంకును గొంకును లేకుండ 
వర్ణించినది. దీనినే లలితలలితముగా *“ఈమె తన జీవితములోని మధురఘట్టముల 
ఛాయలను ఇంకా నాలుగుమెట్టు పైకి [ప సరించి ఇళా రాధాకృష్ణుల పణయసన్ని 
వేశచితణముగా రూపొందించి ఆ చి తణములో ఆ పతిమ |పతిభ చూపినది. 
స్వియజీవితము ఒక రసామృతభాండము కాగా లలిత సకలకళా 
పౌఢిమ మెజయు కావ్యముగా వెలయింప జేసుకొన్న పళని మెలిలేఖీనిలో కళా 
దేవత లాస్యము చేసింది” అని యిటీవలి విమర్శకు లొక రనిరి. కాని నలుగు 
రొక చోట కూడి సారస్వతపిపాసతో (గంథసమీక్ష చేయుద మన్నను, మనసు 
స్‌యని పచ్చి శృంగార మది. 


ఇందులకై పూర్తిగా దోషము నంతను పళనిపై పులుముట తగదేమో 
యనిపించును. ఏ మందురా-మధురా తంజాపురులలో రాయల సేనాధిపతులును, 
కోళాధ్యక్షులు నగు విశ్వనాధ నాగమ నాయకులచే రాజ్య|పతిష్టాపనము గావింప 
బడినది. “మిలిటరీ” అధిపతుల రాజ్యపాలనా సమయమున నెట్టి ధర్మపారీణత 
పాలకపాలితాదర్శమగునో ఆందజు నెటుంగుదురు కదా. అంతియ కాక, ముద్దు 
పళని జీవించిన కాల మొక అరాచక మన దగిన కాలము. ఆమె బా హిరశృంగార 
వర్ణనమున కిది యొక హేతువు. 


67 


ఆం[ధ క్‌ వయి(తులు 


ఇంతే కాక, నిప్పటికిని ఉత్తరదేశమున ఆరాధ్యమానమగు మధురభావము' 
నందు పరకీయయే నాయికా[పాధాన్యము వహించుచుండుట మనము గాంచుచునె 
యున్నాము. పరకీయ నాయిక యైనపుడే, యీ రసభావపచారము పపూర్ణ 
మగును. వారి వాజ్మయమున, రచనా సౌష్టవమున మేరుశిఖర(పతిష్ట నందుకొన్న 
విహారీ సతసయి విద్యావతి పదము లిందులకు తార్కాణములు. మీరాబాయి 
యొక్క. భ,క్తిపరతంత్రతయ శృంగారరసపరముగ చూచినచో, పరకీయా 
(పాధాన్యము కల మధురభావములోనికే చేరును. 


అంతే కాక్క భోజదేవుని శృంగార] పకాశికలోని _రీకీరమ్యతలు, అను 
రాగభేదములు, ఈర్ష్యామానవిపలంభాదుల విస్తారత, పరకీయా భావ|పకృష్ణత 
అనన్యములు; అద్భుతములు. దక్షిణాదియందు మా[తమే లభించు ముద్దుపళని 
(గ్రంథము దీనికి లక్ష్య మనదగియున్నది. చేమకూర యంతటి వాడే భోజునిపద్ధతి 
నవలంబించి తన్మగంథములలో వర్ణయోజనము చేయవలెనని యత్నించియ సభ 
లుడు కాకపోయెను. స్రీ యగుట పళని అనుభవసహజముగా వర్ణించి కృతకృత్య 
యైనది. 


ఆదికాలము నుండియు నద్యతన కాలమువఅకు ఆధ్మాత్మిక దృష్టితోడను, కావ్య 
దృష్టితో డను కళాదృష్టితోడను చెలులు సరస్వతీసేవ గావించిరి. కాని, ముద్దుపళని 
మార్గమనుసరించినవారెవ్యరును గానరారు- “తనచేతం బొనరించు సృష్టి తక్కారుల 
చేతం గాని” య, ట్టామె తా నొక వివి క్రపథమును నిర్ణయించుకొన్నది. దీనికి కార 
ణము మున్నే చెప్పియుంటిని. ఇది లలనలకు కీర్త్యాపాదకమా, కాదా ! యనిన, 
నిరుతెజగులను నభిిపాయ మియ్యవచ్చును. రతి స్థాయీభా వము గాగల అచ్చ 
మగు పచ్చిశ్చంగారము పధానమై వర్ణ్యాంశ మెర్హ నావరించి యుంట వెగటని 
పించినది. చక్క నగు జాతీయములు జాలు వారునట్లు రచింపబడిన దగుట, 
సగటున మేలొహో యనిపించినది. 


కృష్ణునకు పిన్నవయసువనే మెనమామకూతురు ఇళతో వివాహమైనది. 
ఆమె మేనత్త యశోద యింటనే గోముగా రాధచే పెంచబడివది. బాల్యము తీరు 
నంతవజకు ఇళ కెపుడు బాల్యము దాటునాయని రాధ తపస్సు చేసినది. ఇళ 


68 








ఆంధ క వయి|తులు 


“ఆ కాంతయౌవన యైన వెనుక, తన కృష్ణుని తనకు గాకుండ చేయుచున్నదని 
యామె కెందులకు యౌవనము |పా ప్రించినదా ' యని యక్కసు పుట్టినది. 
ఇశాకృష్ణుల కేకాంతమ్మును గూర్చినది. ఆవెనుక తన విభుడు ఇళ కమ్ముడు 
వోయెనే యని యుమ్మలికము చెందినది. ఇళతో బాటు ఇళపుట్టింటికి వెడలిన 
కృష్ణుని విరహమున కతిమాాతముగ వగల బొగిలినది. కడకు విరహ మోర్యలేక 
చిలుకచే దూత్య మంపి కృష్ణుని రావించికొని యాతనితో సుఖించినది. పంతము 
నెగ్గించుకొని సంతసించినది. ఇది కథా వస్తువుగా గల యీ|పబంధ ము 585 
గిద్య పద్యములతో నాలుగాశ్వాసములతో కూడియున్నది. అంగాంగ వర్ణనలును 
అధిక సంభోగశ్ళంగారములును బలిసియున్నవి. 

ఇక నీ విషయము నింతతో నాపి, యామె (ప్రత్యేకించి చూపిన భావసౌకు 
మార్యముు, భాషాసౌందర్య మును బడి?లింతము. 


మగని కింకొక పెండ్లి యని మక్కువపడుటే కాని, సవతి యననేమో అను 
భవము లేకపోయిసది రాధకు- అది తెలిసినంతనే రాధ పడిన బాధ చెప్పనలవి 
కానిది. ఈ బాధ తెలియనంతవజకు రాధ ఇళను పేమించిన తీరు వేరు. బాల్యము 
మండియు చాలా గానాబముగా పెంచి ముద్దుమురి పెముల దీర్చినది. 


““పాొడించు నొకవేళ బహు దేశ్యరాగముల్‌ 
సారించు నొకవేళ జం[తవాద్య 
మెజిగించు నొకవేళ భరతశా స్త్రప్రౌఢి 
బట్టించు నొకవేళ భావరసము 
నెగడించు నొకవేళ నెథి కావ్యసంగతుల్‌ 
గనిపించు నొకవేళ కవనరీతి 
బోధించు నొక వేళ పూవిల్తుశాస్ర్రమ్ము 
చదివించు నొకవేళ శయ్య లోలి 
నూరిపోయును నొకవేళ నారజంబు 
వచ్చె ననిపించు నొకవేళ వాద్యవిధము న 
ఎపుడు చూతునొ యిక .శౌరి నెనయ ననుచు 
దయ నపుడు పొంగి యిళకు రాధాలతాంగి.” 


69: 


ఆంధ కవయ్యితులు 


“నలు గలదు, జలక మార్చును, 

వలువలు గట్టించు, షడసాన్నము లుంచున్‌, 
దెలనాకుమడుపు లిచ్చును, 

కలికి రమ్మనుచు దీసి కౌగిట జేర్చున్‌.” 


“సతి నిటు రాదికామణి |! సతతము కసుగందనీక చనువున మనిచెన్‌." 


ఆంతే కాక, 


“నగలు గై సేసి చెలి యుండ సొగసు జూచి 
దృష్టి పై దృష్టి తీసుక తెజవ నాదు 

సవతి వాదువే యని చెక్కు జజచి మోము 

మోమున గదించి నూరార్హు ముద్దు లిడును ” 


ఇంత తెలిసియ ఇళా కృష్ణులు శయ్యాగృహమున కేగగనే, రాధ భోరు 
మని యేడ్చి తన సౌమ్మంతయు పోయినట్టును, తన పతిని తనకు దానై ఎవరో 
సవతుల కప్పగించినట్టును బాధపడినది. 


““సొమ్ము నియ్యవచ్చు సా మ్మంద నియవచ్చు 
నియ్యరాని పాణ మియ్యవచ్చు 

తనదు విభుని వేరు తరుణి చేతికి నిచ్చి 

తాళ వశమె యెట్టి దాసి కన. 


ఇట్టిన్నినాళ్లు తనకు తెలియకుండగనే తన యంతరంగమున గూడు కట్టు 
కొన్న ఈర్ష్య యిల్టొక్క_మారు అగ్నిపర్వతమువలె భళ్ళు మనినది. ఈ స్వభావ 
చితణ మతిలోక మైనది. ఇదే కాదు, రేఖామాతముగ లోని సూక్ష్మ భావముల 
నతి నేర్పుగను నతిలలితముగను చి|తించు ఘట్టము లీయమ కావ్యమున నెన్నోో 
కలవు. 


మజియొకప్పుడు, గోపిసహ _సనాథుండై న కృష్ణునితో ఇకాపక్షమున 
వాదించు నట్టుగా మాటలాడి, తన భావము నెంత సుకుమారముగ (పకటించెనో 
చూడుడు. | 


70 




































































ఆంధ కవయి;తులు 


“అకట మగలకు తమ యక్యారైన జాలు 
నబల లా గెంచి లాలించి రనుచు నిళకు 
వగచుగతి'* నన్యాపదేశ ముగా తన గోడు వెళ బోసికొ కొనండి. 


ta 


0౮౪ 
కూతును తన యింటికి గొంపోవు ఘట్టము. రాధ కది గొంతు కొజ్జెనడి. కృష్ణుని 
కుంభకునితో పంపననుటకు వీలులేదు. పంపి తా నుండుటకు పిలు లేదు. ఈ 
రెండుభావముల నడుమ రాద యిరుకున బడియు లోకగౌరవము పాటించి సకరిలె 


మ్మన్నది. అనినదే కాని, వెంటనే యామె పడిన ఆరాట మ్‌ండింత కాదు. 


ఇంకొక సున్నిత మై మెన సన్నివేశము కలదు. ఆది కుంభకుడు అలుని 
రా 


“పగిలి గుండియ వకావకలు కాగ,” OE 
“సోకిన నెమ్మేను రుమ్మని సొమ్మసిల్ల' హరిభోణగ్యదస్తు ః 
ఒకపద్దతి కాదు - ఒకబాధ కాదు -- "మగనాలై న ట్టు వగలానదు. ఏమిభాష ! 


ఎన్నిజాతీయములు ' విచారమును గుప్పించి విరహము: 


| యి 
ER 

( 

dg ct 
(9 
£9 
CN 
ట్‌ి 
ల 

Gg 

(అ 
eA 
to 


అంతయు నైనది. కృష్ణుండు తిరిగి వచ్చినాడు. ఇన్నిగాళ్ళు విరహమే 
మెనదో - ఒక్కామారు విరోధ మెత్తి వచ్చినది. పగబట్టిన ముదర. ఆను 
మన్నది. కస్సు మన్నది. 

“మనసున పట్టరాని కినుక పొడమి--- 

“మానమె ధనమును గేహము 

మానమె సర్వంబు చూడ మానవతులకున్‌ 

మానము పోయిన వెనుకన్‌ 

(బాణముతో నుండనగునె పద్మదళాతా,' 


“కనజాక్ష ఇంత చేయగ 
మన స్రొప్పెనె? యింత చాలు, మానముకన్నన్‌ 


విను |ప్రాణ మేమి ఘన మగు'నని విసవిస లాడినది. 


71 


ఆం[ధ కవయి[త్రులు 


““అల్పందుకొన్నను సీ 

బెల్లింపుల బడిన మొదలు పెనుబాములకే 
యి ల్తెతి నరసి చూడగ 

గొల్చనితో పొందు చెలికి కొదువే కొదువల్‌.” 


అని అల్లరి చేసినది. ఐనను అంతర్గత మైన అనురాగము, అపేక్ష (పతి 
పదమునందు తొంగిచూచుచునే యున్నవి. , పరకీయ యైన రాధ యొక్క యిట్టి 
నయగారపు పచరింపులు స్వకీయకు వలె చెల్లించి రసలోకమున (ప్రస్తుతి గొన్నది 
పళని. 


ఇక పత్యేకించి ముద్దుపళని వర్ణనా! పాగల్భ్యమును పరి కింతము: = 
“పడతి గప్పిన Fa eT తనరె 
నంబుజాక్షుని స్వచ్చ దేహంబుమీద 
ఆతని యెద నిండి తగు నా దయారసంబు 
పయిని తా నిట్టులను గానవచ్చె ననగ” 
''నిద్దపుటద్దము జూపిన 
ముద్దియ తగె నబ్టిమధ్యమున బింబితయై 
ముద్దులు గులికెడు కలుముల 
ముద్దులగు మ్మనగ భువనమోహిని యగుచున్‌” 
ఇట్టున్నవి- రాధ మనోవికారమును గూర్చి చెప్పిన యీ పద్దియము నిస సర్గ 
మనోహరము. 
“ఉలుకును, వెచ్చనూర్చు, గడు నుస్సు రనున్‌, దలయూచు, లేచు, లో 
గలగబడున్‌, దిగుల్పడును, గానిపను బ్బలపోయు, వేసరున్‌, 
గళవళ మందు, గన్షొను, వికావిక నవ్వు, భయంబు నొందు, గ 
న్లొలకుల నీరు నించు, మతి కొంకు, దలంకు, వడంకు నెంతయున్‌” 
ఇందలి ల, ళ [పాసమును గమనించియుందురు. 
ఇంతే కాక, పళనియొక్క_ ““మురవైరినెమ్మోము” అను సీసము చేమ 


కూర కవియొక్క_ “తరుణి నూగారు సరి యెందు లో దని అను పద్యమును పోలి 
యున్నది. ఇట్టి వింకను కలవు. 


72 































































































ఆంధ క వయి[తులు 


ఇట్టి లలితసుకుమార భావముల కీమె కావ్వము పుట్టినిల్లగు చే కాదు, అది 

యొక సామెతల బుంగ. జాతీయముల దు త్ర “వేలు వాచిన రోలంత విరివియైన, 

రోలు వాచిన నది యెంత బోలు గాదు.” “చల్చకై వచ్చి ముంత దాచంగనేలో 

“కుట్ట దేలును కుట్టకున్న కుమ్మర పుర్వును'' “ఆల్పునకు కల్మి వచ్చిన నర్గరా|తి 

గొడుగు దెమ్మన్న కథగా” “వెన్నకు బండ్లు వచ్చు విత మాయె గడొ “ఎల్ల 

వారికి శకునమ్ము లెల్ల బలికి, బల్లితాబోయి తొనైలో బడిన యట్లు” ఇట్టి వెన్నో ! 
య లం అట య య 


సజీవ మైన చక్కని హాస్యములయందును సీమె సిద్ధహ స్తురాలే. ఆ త్తింటి 
నుండి రాధకొజకై యాతురముగ తిరిగివచ్చిన కృష్ణుని జూచి రాధామణి చేతిచిలుక 
కూడా ఏ మన్నదో చూడుడు: = 


“గోపాలసామిగారా ? 

కాపుర మేపురము? చాలకాలమున కహో ! 
మీ పాదయుగము గంటిమి 

చాపల్యము పేర నున్న శాంతము దీరెన్‌'” 


అట నట కొన్ని వ్యాకరణాపపయోగములును, లక్షణ విరుద్ద (ప్రయోగ 
ములును గలవు. 
ఇట్టు సురుచిరార్థసృష్టి చేసిన ముద్దుపళని సప్తపదు లను పేర ద్రావిడ 
పాశురములను దెలిగించినది. ఇందు తేట తెలుగు తియ్యంద నమును, పాట కమ్మం 
దనమును దరులొరసి పారుచున్నవి. దీనిని వేంకటకృష్ణప్ప (వాసి యీమెపేరు 
బెట్టె నందురు. కాని, శె లీభేద మట్టు కాదని చెయ్యే తి చెప్పుచున్నది. 
రుచిరభావమనోజ్ఞమును, మృదుమధురభాషావిలసితము నగు కావ్యరచన 
చేసిన ముద్దుపళని 
“పున్నమ చందమామ కెనబోలు ముఖంబు ముఖానురూపమౌ 
తిన్నని పల్కు, పల్కు-లను దేరిన సద్దయ, సద్దయారసో 
త్పన్నపు జూపు, చూపున ధృవం బగు నీవియ సొమ్ము లౌచు ము 
నన్నలు వొంద నరనాధులు మెచ్చునల్టి" 


7 





ఆంధ కవయితులు 


సౌందర్యమును, సౌగుణ్యమును తనకు పెట్టని సౌమ్ములుగా, 
“ఘజియింప నేర్తువు కవనజాతు లెజిగి 

పలుకులకలికి నే ర్పెలలుబార -_- 
నటియింపనే ర్తువు నవరసంబుల నంటి 

తగ రంభ యనిమిషత్వము వహింపి” 


నని [పభునిచే మెప్పులుగొన్న పతిభావంతురాలు. రచనలో శబ్లాలంకార ములు 
హెచ్చుగనున్న వనుట కీ పద్య మొక మేలి యదాహరణము-- 


య 


_పబం ముపద్దతి [పాతదే యైనను, భాషామార్దవము పఠితలను మంత 
ముగ్గుల నొనర్చినది. "దీనికి తోడు, పాకము ముదిరిన యాశృంగారమును దగ్గించి 
రాధాకృష్ణుల శృంగార పకృతిరహస్యమును పవి[త [పణయభావమును దన తళ 
చనాపడ్డతిలో పి పొదిగి యందించిన నది జాతిరతనములు పొదిగిన స్వ ర్జాభరణము 
₹ ,పకాశంచియుండెడిది. మతి యిపు డన్ననో, ఇమి మేష జా రాళ్ళుదాపిన నకిలి 


es 


ఏమైనను, శృంగారక థాకథనమునందును రసావిష్కా-రమునందును, శం 

గార రసానుకూల మైన రస పసన్న మధురరచనామర్యాదల యందును తనకు 

టి యని యనిపించుకొన్న ఈయమకాలము 1740-1780. 
ఈమెతం డి ముత్యాలు. అవ్వు, తాతలు అవ్వయ్య, చెంగాతి యను వారలు !! 


జ 
zy 
గ్క్‌ 
గ్‌! 
౭X 
th 


ఉనికి దక్షిణాపథాన ! మనికి మధురాపురిని |పభు[పతాపుని కేశీమందిరాన !! 


74 


























కావదాఅతాళాధాాా రానా కానా వాగారాశాజ్షాకాఆ్ర క. క్రాజార్రాగా ఇ 


వగా 7 


థె 3 
వాల్‌ = గాకా గాకా నానా ాను టంత నారు దా సుప 


చ కాకా 


ట్‌ టా 


18. మదిన సుభదమ్మ, 10. బండి బాపమ్మ, 
20. రత్నాంబ, 21. చెలికాని చెల్లాయమ్మ 


ముద్దుపళ నితో రాజుల యాశయమున గవిరాజులు కవితా సా మాజ్య 


మేలు కాలము పదట గలిసివోయినది. 


గంగాదేవి మొదలు ముద్దుపళని వజకు కవయి'తు లైన కాంత లందఖు- 
ఒక మొల్లతక్క- - రాజాశయము, రాజసంబంధము, రాజ బంధుత్వమును 
సనక రీతిగా గల్లినవారే. నాయకరాజుల కాలమున కావ్యము 
అల్లిన స్రీలందలును ఇంచుమించు (ప్రభువుల ఉపకాంతలే యట, ఐననేమి ? కావ్య 
సూనముల [గుచ్చి గీర్వాణిని పూజింప దగరా? “గుణిమ నచ లింగం నచ 
వయః” అన్నట్లు, జన్మకు గణికాత్వ మేమన కొదిపాటితనమును చేకూర్చునా ? 

రా రాజా ద 

రమణి రంగాజి యెంత రమ్యజీవితము గడిపినది? 


కపురువవ ద్యోషి తోపి కవీ భవేయుః 

సంస్కాారో హ్యాత్మని సమవైతి నస్పై%ంణం పౌరుషం వా 

విభాగ మపేక్షతే [(భూయన్తే ద్భశ్రం లేపి చ రాజ 

పుతికా మహాకూత్య దుహితరో గణికాః కౌతకి 

భార్యా శ్చ శా స్ర్ర పహతబుద్ధయః కవయశ్చ. ” 

అని రాజశేఖరు డాడిన మాట యవితథ మగునా ? వారు జన్మ కెవరై నను, 

గవిత్వవిషయమున పురుషులకంటె నౌచిత్యము పాటించిరన వలెను. శ్రీకృష్ణదేవ 
రాయల కాలమునుండి యనాచిత్యమునకు బాలుపడి పాల్పడి *.....44 హల 
సిళ్ళకుం బల్బనై” అని సారంగు తమ్మయ నుడివినట్టు, కావ్యాత్మ, కావ్యవస్తువు 
గూడ మిక్కిలి హైన్యమునకు జాల్పడి, ఆం|ధవాజ్మయగౌరవమునకు భంగము 
వాటిల( చేసినవి. అట్టి సమయమున గూడ, ఒక్క ముద్దుపళని తప్ప తక్కిన 
కవయితు లెవరును నట్టి నై చ్యమునకు దమరచనలలో. దా వీయలేదు. కడకు 


యుగలక్షణ ధర్మమంతయు నాగలేక మిన్నువిరిగి మీద పడినట్టు ముద్దుపళని పై. 


పులుముకొన్నది. మధురవాణ్యాచులు కావ్యగానముచే వంద్యలే యైనారు. 


75 


ఆంధ కవయి తులు 


ఇక 'పజాజీవనమున నతి సామాన్యముగ [బదుకు గ డిపిన నల్గురు కవయి 
తులకు పేకొఒనుటతో వీతరము ముగియును. 


షటనఒరయు క యగు కులధర్మపత్నిని( గూర్చినది మదిన సుభ|దమ్మ 
వని చపాబడు సీ (కింది పద్యమును గృహలక్షినుండిె సంతరించితిని ; =- 


కున పతన లలరు? దగుకారఃములందును, ధర్మసంగరం 

బున, శయనించు వేళలను, భోజనకాలమునందున నీ క్షమా 

నజణమున దాసి, మంతియును, కూలియు, రంభయు, దల్తి, ధా(తీలా 
గునం జకియించు భార? కులగో; [(తములెంతయు నుద్దరించెడున్‌. 


తనియం బడక యుండ మును గోసి భక్షణ 
గావించగా చవి గల్గకుండు 
నుతమతర మైన వి తనంబులకును 
సత్తువ తప్పును సదమలముగ 
సురుచిర లీలను పరిపక్యమై యున్న 
ఫలములు ఫ ఫలమిచ్చు బంధుర ముగ 
వీజముల్‌ ధాత్రిని బెంపార హత్తింప 


కార్మసిద్దే క్రమం బది ఘనుల కెన 
కొన్ని రయంబున కావింప దిన్న ్న (బడవు 
సింహగిరిభూవ నిర్వ లాంచితమనీష 
మధురసంభాష హర? సక మనుజవెషు ఇ 


న్‌ క! 
Cys జే 


76 


గూల కాంతా. జ = గాకా 





) 
py 
' 
i 
J 
| 
b 
/ 


నా = జికా కొల ఉకాతా రాహు 


ఆం ధ్ర కవయి! తులు. 


మీనాక్షీశతకక ర్రిణి బండి బాపమ్మ యొకర్తు కవయ్యితిగా కవిచర్మితల 
కెక్కి_నది. [గంథము మృగ్యము. 
“వేంకటరమణశతకక రి)” రత్నాంబ యొక రిట్టివా రే. 


చెలికాని చెల్లాయమ్మ యను నింకొకరు “జానకీశతకము “పార్థసారథి. 
శతకము” రచించి రట. వీరందజ కావ్యము లెందు దాగినవో? 


—— OO 


77 


22, కు పృ వ్మ 


1280, 40 వ సంవత్సర। పారంభమున బుద్దరాజు కుమార్తె కుప్పమ్మ 
యనునామె యొకతె కవయి;తిగా కనబడుచున్నది. నన్నయ కాలమందు పేర్కొన 
బడిన కుప్పమ్మ వేరు, ఈమె వేరు. _ఈమె రంగనాధునకు ఆతని ద్విపదరామా 
యణరచనమునందు తోడుపడిన దట. ఇంతేకాక, బాలవితంతు వగు ఈమె తన 
దుస్థితిని వినువారి హృదయము కరిగిపోవునట్టు రచించిన దట. వానిని అయ్యల 
రాజు రామభ్యదుడు తన సక లకథాసారసం[గహమున జేర్చుకొనె నట, 


ఆంగృకవివరుని భావసాహార్ద మిందుల కుపబలముగ నున్నది: 


Full many a gem of purest ray serene 
The dark unfathomed caves of ocean bear 
Full many a flower is born to blush unseen 


and waste its sweetness in the desert air. 


“విమలమౌ క్తిక సృదత్నవితతు లెన్నా 
ఉదఢిగర్భాన విలయమ్ము నొంద లేదెః 


గుమగుమ వలచు సుందరకుసుమచంపము 


“అశశ్రతర్పణము” నుండి 


78 


























నా రా నాకా కా్యూాడానారాం సా కా జాతా 


శతి. బాల పాపాంబ 
అక్కమహాదేవి యకగానము 


కాలజ్ఞానము మొదలగు శైవ (గంథములయందు వీరభోగ వసంతరాయ 
డుగా పేర్కొనబడి, |క్రీ. శ 1565 లో జన్మించి, 1664 లో లింగ్లైక్యము. చెంది 
నటుగా చారి తకులచే పేర్కానబడుచున్న వీరవసంత వసుమతీశుని పు తిక బాల 
య b= 
పాపాంబ కుదురై న శైవ సాహిత్య రచయితి. 


ఈమె కాలమును కీ. శ 1600 గా పరిశోధకులు నిర్ణయించిరి. 


ఈ ద్వితీయ ముదణ సందర్భముగా నీమె రచనను గూర్చియొకింత 
వాయగల్లుట భాగ్యమే యనవలెను -- 

వీర శైవమత ,పవ.ర్తకులైన బసవేశ్వరునకు, అల్హమ (ప్రభువునకు సమకా 
లీనురాలై , మహా శివభ క్రురాలుగా ఖ్యాతి గనిన అక్కమహాదేవి చర్మితమును 
బాల పాపాంబ యక్షగానముగా రచియించెను. అక్కమహాదేవి చరి ఠమను యక్ష 
గానారంభమున నీ కవయి।తి 


“అష్టయాగాది విద్యా | పవీణుడగు 
వీఠరవసంత వసుమతీశునకు 

(పథమ పుత్రిక బాల పాపాంబ యనగ 
నధిక తేజంబున నపుడుద్భవించిన 
సంగీత సాహిత్య సరస లక్షణల 
రంగు మించిన యట్టి రమణిదానగుచు 
నల భ|దకాళి నా యాత్మలోపలను 
పలికించె నేరీతి. బలి కెదననుచు 
నవనిలో యక్షగానావళి కెల్ప 
రవళిమించిన శిరోరత్నమో యనగ 


79 


ఆంధ కవయి[ తులు 


మంగళ | పదమగు మహాదేవి చరిత 
యింగిత జ్ఞానియై యీ కృతి జేసె” 
[వాసిన యీద్విపద పంక్తులను బట్టి యీమె వీరవసంత వసుమతీకుని తనయ 
యనియు,భ దకాళి భక్తురాలనియు, అక్కమహాదేవి చర్మితరచించెననియు తెల్లముగా 
దెలియుచున్నది. కావ్యాంతమున తన తండికి మంగళాశాసనముగా చెప్పిన:--- 


““ఇమ్ముగ భోజుండిమ్మున నెపుడు 
కొమ్మని వరములు నెమ్మది నొసగు 
అష్ట భోగములు ఆయుర్వృద్ధిగను 
ఇష్ట థోజునకు నిరవుగ నొసగున్‌... 


ఇత్యాదిగాగల యీపై పంక్తుల వలన వీరవసంత వసుమతీశునకు వీర 
భోజుడు అను పేరుకూడా కలదని తెలియుచున్నది. 


అక్కమహాదేవి చరితము మిక్కిలి పవిత్రమైనది. తటికుండ వెంగమాంబ. 
వలె నీమెయు యోగీశ్యరురాలు ! 


తన్ను కామించి వచ్చిన జై నప్రభువునకు పరీక్షనిడి, ఆ పరీక్షలో నాతనిని 
శె వము స్వీకరింపవలసినదిగా కోరెను. ఆతడద్దానిని తిరస్క_రించినందున మొదటి 
ఒప్పందము [పకారము, ఆతనితో పెండ్లికి రోసి తపస్సునకు బోయెను. తరువాత 
మజఅల బసవేశ్వరుని, అల్లమ ప్రభుని వెదకుచు తన పట్నమునకు వచ్చెను- 
మిక్కిలి సౌందర్యవతియైన ఆమె తపోభరమున మిగులడస్సి, జటలు గట్టి 
శిరోభారముతో నుండుట జూచి అందు నవ్విరి. అంతనచ్చట నుండ నోపక కళ్యాణ 
పురము (పవెశించెను. ఆపురమున నల్వమ ప్రభు, బసవేశ్యరు లామెకు మంచి 
స్వాగతము పల్కిరి. 

కాని అల్హమ [ప్రభు వామెను ఈ చింపిరి వేషమేలయని (పశ్నింప 


“పరత త్వ విధియైన, పరమేశ్వరుని సతికి 
మతి కోకలేల, పల్మజునెంచి చూడన్‌ 
తను మాన ధనము, సంగతము విడచిన నాకు 


80 











ఆంధ కవయి!తులు 


మనసిజునితోటి మొగమాట యేమిటికి 
అకలంక తేజుడగు సకలేశ్వరుని భక్తు 

లకు నేల, నన్ను నొకలాగు చూడగనూ 
సుకృత దుషృతములకు చొరక నిర్గుణ వ్యక్తి 


వికృతి బొందిన నాకు వేషమేమిటికి ? 


అని సాగదీసి చెంపకాయ కొట్టి నట్లు జవాబిచ్చినది. ఈ |పత్ఫు త్రరమునకు 
సంతోషించి, అల్ప్వమ్మపభు వామెకు పరతత్త్వోపదేశ మీరీతిగా నొ నర్చెను, 


“తొమ్మిది [తోవలు తొడరి బంధించి ! యిమ్ముగా |బహ్మాండ మింతయు 
నాత్మలో నుండ జూచుచులూనత లేక | మానకంతట పరమానందమునను నొగినిష్ట 
పాణసంయు క్తి షడంగ । మగునందు లింగైక్య మారూఢి దెలిసి స్థిరమైన 
హంసను, జీవుని బట్టి | మణి మనస్సున నన్ని మారుతములను వెడలించి సమరస 


ఏవ్రనచ యుత ఉట కనబొమల్‌ ముడివడగాను భూమధ్య 1 ద్విదళంబు 
నడుమ దేదీహ్య[బహ్మంబు సదమలో కిని షస +, ** = గుదమలోంకారందు 
కర్ణాంతరంబున se Me గని యిట్లు యోగసమా ధిని దెలిపి | 


వనజాయతాక్షిని వదలక పిలిచి సిద్ధాసనంబున స్థిరముగ నిలిపి ! హ స్తమ స్తక 
యోగమలవడ జేసె 


ఈ యుపదేశాన నర మక_మహోదేవి తపస్సానరించి శివై క్యమొందెను. 
అక్కమహాదేవి మన-నుహామను గూర్చి కర్ణాటక దేశమున నెక్కు_వ (సిద్ది 
కలదు. శ్రీశెల పర్వత | పాంతములలో అక్క_ మహాదేవి తపస్సు చేసిన 
గుహ కలదు. 


వెంగమాంబ కంది ముందుగానె యిట్టి యుజ్వల రచన చేసిన బాలపాపాంబ' 
మంగళారతులను గూడ రచించెను. 


(6) 81 


ఆంధ కివయి! తులు 


“పసిడి పశ్ళెరములో పంచదళ పద్మమున 
పంచరత్న పభలు భాసిల్హగా 

విశదముగ బాడెదరు విశ్వస్వనంబుచే 
శశివదన మహాదేవి నరసి చెలగి 


జయమంగళం సదాశుభమంగళం 


ఈమె కవిత మిక్కిలి ధారాశుద్ధముగ నుండును. ఈమె రచించిన యక్షగానములో 


జం పెలు, రచ్చరేకులు, వకతాళి మొవలగు దేశివదములుషు, జోలపాటలు, 
మంగళారతులు గలవు. 


82 





ఇ సాకారా. కానా rm FF es Fn x 


“తానితాని. హలం 
YY TT 


24. దార్హ సుందరివుణి - భావలింగశతకము 


శాలివాహన శక సంవత్సరములు 17ళరకి సరియైన క్రీస్తు శకము 1858వ 
సంవత్సరమున “భావలింగి' శతకమును రచించిన దార్జిసుందరీమణి గొప్పవేదాంతి. 
తనయనుభవమున బాగుగా గు ర్తెన పరమాత్మత త్యమును సహజ సుందరముగా, 
సరళ గంభీరముగా, చాలా మనోహరముగా-ఆమెయే వాకొనినట్టు “నూట 
యిరువదొకటి యాటవెలందుల నాటలాడు' కొనుచు-పరత త్త్వమును “అనుభవము” 
కొలది సూటిజూచినట్టి సుందరమ్మయగు నీమె భావలింగ శతకముగా రచించిన 
మహాకవయితి యీమె! 














ఈ కావ్యమును తొలుత ముదించి నాకు పంపినవారు, కవిశేఖరులు శ్రీ 
కొండవీటి వెంకటకవిగారు ! తరువాత “వీవర్స్‌ వెల్‌ ఫేరుటస్టు" [పచురణగా 
వెలసిన వెనుక ఆంధధ్యపదేశ్‌ సాహిత్య అకాడమీ సహసభ్యులైన శ్రీ సుబ్బన్న 
శతావధానిగారు పంపినారు. 


ఇది చదువగల్గిన భాగ్యమబ్బిన నాడు ఇంత మహావై దాంతిక కవయ్యితి 
యొకరు, తెలుగు దేశమున నుద్భవింవి యిన్నాళ్టు మజుగున పడిపోయెనే యని 
యాశ్చర్యమందు టే కాక ఇన్నినాళ్టు ఈ శతక కావ్యమును జదివెడి భాగ్యము 
అుభింపనందుకు చాల బాధపడితిని. ఈ మహాకావ్యమును నాకు పంపిన [ప్రయోజన 
ముండునని తలంచి, లెస్సగా నాపని చేసిన కవిమి|తులు (ఖీ కొండవీటి వెంకట 
కవి గారికిని శ్రీ సుబ్బన్న శ తావధానిగారికిని కృతజ్ఞురాలను. 


ఇందలి పతి ఆటవెలదియు సుందరీమణికి గల్గిన పరమాత్మ సాక్షాత్యా 
రానుభవానందమున పొర వశ్య నాట్య మొనర్చుచు, పఠితలకు నట్టి యానందము 
హృదయమున గాటుగా నాటుకొనునట్టు చిందులు వేసి, వేయించినద్మే! అగుట ఈ 
కవయితీమణికి గల పరమాద్భుత వై దాంతిక పరిజ్ఞానము, దానికి తగిన కవిత్వ 
శిల్ప పాండితియు ననన్యసాధ్యములని ఈ భావలింగశతకము వేయినోళ్ల చాటి 
చెప్పుచున్నది. 


83 . 














ఆం[ధ కవయి!తులు 


గంజి వంశజుండు ఘనుడు శ్రీరాములు 
తం|డి, నాగమాంబ తల్రియయ్యె 
గుదురుకొంటి జెర్ణగుడిపాడునందేను 
పాపభయ విభంగ భావలింగ ! 


అను 117 వ పద్యము మొదలు 122 పద్యముల వజకు చెప్పిన తుది 
పద్యములలో పీమె తన తం|డి గంజి (శీ రాములు, తల్లి నాగమాంబ ““దార్హ 
వంశజుండు, తగ శేషయాఖ్యుండు తాళిగట్టి నట్టి ధవు'' డనియు. గురువు వుద్దె మజ్జి 
వేంకట రాయడనియు, తాను సాలెవంశజురాలననియు శాలివాహనశకము 1 755 లో 
విజయ వత్సర నిజభై [త వౌర్తమి ఈ మహా కావ్యరచనా కాలమనియు, భావి. 
చారితక పరిశోధకులకు నెట్టి సందియమును గలుగకుండ స్పష్టముగ 
జెప్పివై చినది. 


తన యోగసాధన యందలి పరిణామ [క్రమమును ఎంత చిన్న పదములలో 
ఎంత విశదముగా వివరించినదో గాంచుడు:..-- 


మొకి, మొక్కి, నొసట మోరుండగ బ్టెను 
దిక్కులేక పోయె దేవుడెవడా ! 
(మొక్కు నొసతిలోన మురిసితి నిను జూచి ॥పాప॥ 


ఎంతగనో కుదురు వడిన చిక్కని జ్ఞానసంప త్తి కలవారు తప్ప ఇంత సూటిగా 
తమ అనుభవమును వాకొనలేరు ! 


““'మజచినట్టి సొమ్ము గురునిచె దొర కెను 
ఎజుకయెన సొమ్ము మజువబడియె 

మాటలేల ? చాలు! మనకిద్దఅకు నింక ॥పాప॥ 
ఏభయంబును లేక, యే చింతయును లేక 
విమలన గుచు నల్ల విడచియుంటి 

నిదియె కాదె నిన్ను నెతిగినందుకు సాక్షి ॥పాప॥ 


పరమేశ్యర సాక్షాత్క్భారమును కాని, భగవదనుభవమును గాని పొందిన 
వారెంత నిర్భయమైన, నిర్మలమైన నిక్చింతతో కూడిన |పవర్తనతో నుందురో, 


84 





అ Pe PF 


ఆంధ కవయి[తులు 


ఆ విషయమును నిజమగు భగవదనుభవజ్ఞానము కలదగుట సూటిగా చెప్పగల్లినది ! 
ఆ చెప్పినతిరు నందలి, నిర్భయత్వము, నిర్మలత్వము కూడ కవిత్వశిల్ప విజ్ఞాన 
శేముషికలవారికే వశంవద మగుననుట కూడ తెల్టమే. 


అంతేకాదు, [పాణిహింసతో గూడిన యజ్ఞయాగాదులకు పర మెశ్వర పీతి 


న్‌ 
[పదములని బిరుదు తగిలించుటకీ మహాసిద్ధురాలి మనసొప్పలేదు ! చూడుడు: = 
“కటికవానికై న గాల్‌ (మొక్కవచ్చును 
సోమయాబి ముఖము చూడరాదు 
పాజుడైన వాడు పశుపులః జంపునా ॥పాప॥ 


అను పద్యమున నెంత తేలిక పదములతో పకుహింసాకరము౪గు యజ్ఞ 
యాగాదులను, వాని నొనర్చు పాజులను నిరాస మొనర్చినదో ! 
ఏమి లేదటంచు నెందతో చెప్పంగ 
వేయి విద్యలేల వడ్డి జదువ ! 
యేమి లేనివాని నెజిగిన జాలదా ॥పాప॥ 


ఇట్టి పారమార్థిక భావములు ఈ శతక కావ్యమున నెన్నియోగలవు ! 
అంతేకాదు. కులము గొప్పగాదు, గుణము గొప్పయనుచు జెప్పిన ఈదిగువ 
పద్యమును గాంచుడు: — 


గొప్పకులముగాదు, గొప్ప ధనముగాదు 
గొప్ప విద్యకాదు కోటి యేల * 
మాట నిల్పెనేని మాదిగ నను గొప్ప 1పాప॥ 


పరత త్త భావనారూఢ (పజ్జయెకాక లౌకిక భావనారూఢ స్థితినికూడ నొంద 
జాలిన సిద్ధురాలని ఈ పద్యము తేటపఅచుచున్నది- 


వెపచెట్ర లేదు వెదకిన దీయాకు 
మాటలందు లేదు మంచిమాట 
అట్టి చెడ్డమాటలాడి చింతిలనేల ? ॥పాప॥ 


85 


























ఆంధ కవయి!తులు 


“జాతి అను పదమును వాడి స్థిరత్వము నందినవారికెట్టి భంగపాటును గలుగ 
దను ధంనితో 6, 7 పద్యములను జెప్పినది- 


కాల నమ్మిసురలు రమ్యపదవులంద 
రి నమ్మ నేల? వ్యర్థబుద్ధి | 
కు జాక్టు a మనసార బూజింప ॥పాప!। 
ces జీవుడన జలమ్ము 
యయనగ దనువు. మజుగికేల, 


ఖే 


1! | 


అత చా ని తిక ప లి ల ల జట ఆ ఎని ళ లి ఛతితిఠరి తి తివి అ ఉ శి తి FY) 


కట్టు పతి పద్యమును, |ప్రతిపదమును ఆ మహానుభావురాలి అనుభవై క సారామృతః 
స్టిఫ్‌ సాక్షకతను భజింవి, అంధకారమున కాంతిపుంజముల వెదజల్రినది ! 
న పను ? ఆమె నుడివిన నుడువులన్నియు జాతి రత్న 


శనీ 
h © 
fa 
2 
Eh 
Co 
0 


ముల, భారతయ సంస),తీ కాంతి పుంజముల వెలార్చు మహాన ర్ష రత్నములే.. 
వములకొణకు తడవులాటలేదు. మేలిమి బంగారమును 

శుద్ధమైన, విశదమైన a పద 
ము, రచనా పద్ద రాతకు వోటీపడి పరువులె త్తి తిన 


కట్టింత ఓజః పూరమెన రచన గావించినవారు (పపంచ వాజ్మ యముననె. 


లా 
ఆరుడని వాకొన్నను అతిశయో కి కానేజదు- 


ఆసద్శశమైన ఇట్టి రచనలో ఈమెకు దీటుగా నిలుచువారు 
ఇరువుర్కు మువ్వు-రే మనక Shed, వారు ద్రీలలో ఆవై యార్‌, లల్ల, తతి 
కుండ చెంగమ బాంబు కన్న డ్త వాజ్యయమ మున & ఒక రిద్దణు కాననగుదురు- 
వేమనయోగి ఈ శేణికవితలో గురు; [పాయుడు ! 


ఈమె పోతులూరి వీరబహ్మంగారి శిష్య, (పశిష్య పరంపరకు చెందిన 


మహాయోగిసీ మతరల్గియై, మించిన వై దాంతిక అమృత కవితావేశమును 
గా దావ నిచ్చిన దార్హ సుందరీమణికి వేనవేలుగ జోబిళ్లు | 
య 


86 


త 
tp 
గ్గ 
రో 
Vi 
8 ష్‌ 








ల. కంటా పాద ఖు ఖా 


25. తశికుండ వెంకమాంబ 


ఆం! ధసాహిత్య కేతమున వీను మిగిలిన విదుషిగా, కవయిత్రిగా 
"పేరొందిన తరికుండ వేంకమాంబ 19 వ శతాబ్ద మధ్యభాగ మున జీవించి యున్నట్లు 
పరిశోధకుల నుడి. 1840 పాఠమున నామె జీవించియున్నట్టు |బౌనుదొర తన 
నిఘంటువున( బేర్కొనెను. 

ఈమె బాలవితంతువు. విశేషించి కృష్ణభక్తురాలు. వేంకటాచలపతి యీమె 
యిష్టదైవము. ఇష్టదై వమె మాత మేమి ? పతిడేవుడు కూడ నాతడే. బాల్యము 
నుండియు నాధ్యాత్యిక, వై దాంతికచింతల తో జీవనము గడపినపుణ్యురాలు. ఈమె 
తన ద్విపదభాగవతమున దన్నుగూర్చిన వివ రములను సాకల్యముగ నిట్లు వివరించిరి. 


“ ధరపైని వెలయు నంద వరాహ్వయుండు 
గురుతర సువసిష్టగో త సంభవుడు 
కానాలివంశ సాగరహిమాంశుండు 

నైన కృష్ణార్యున కతిభ క్రితోడ 

నంగన యగు మంగమాంబ గర్భమున 
సంగతి కృష్ణుండు సెదోడు గాగ 
వెంగమాంబిక |పభవించి లింగాంగ 
భంగంబుకొ ణకు సు|బహణ్యగురుని 
చరణాబ్దయుగ శి హృజ్జలజమం దుంచి 
యరసి పూజించి తదనుమతి వడసి.” 


దీనిని బట్టి, తండి కానాలి కృ ష్లార్యు(డు, తల్లి మంగమాంబ, సోదరుడు 
కృష్ణుండు. గురువరుండు సుుబహ్మణ్య దేశికులు. వారు వేదాంతోపదేశికులు కూడ 
నని తెలియుచున్నది. 

ద్విపద భాగవతముననే ఒక్కచో కశక భర్తపేరు స్మరించినది, 
(శ్రీవత్సగో తుండు నుంజేటి తీమ్మయా(గణి పు[తు(డు వేంకటాచలపతి పాదపద్మ 
ములను మనసునం దుంచుకొని యీ కావ్యము రచించుచున్నా నని అందుళ్లి 
ఖంచినది:-- 


87 











ఆంధ కవయి (తులు 


“వరుసగా నుంజేటి వంశ భూషణు(డు 
గురుతర శ్రీవత్స గోతంసంభవుండు 
ఘనుడైన తిమ్యయా గణి పుతుం డనగ 
జను లెన్న వేంకటాచలపతి పాద 
వనజయుగ్మంబు భావంబునం దుంచి.* 
కాపి యీమె జీవితకథను బరికించినను, నింక యితరరచనలను బరికించి 
నకు, భరృృనామన్మృతి చిహ్నాముగ నొక కావ్యము రచింపవలెనను కోరిక కూడ 
నీమెకు కలదా యని యనిపించును. ఈమె బాల వితంతు వని ముందే పేర్కొని 
యుంటిమి. తండి యగు క్వ ష్టార్యుడు బిడ్డలు లేక, కనబడిన దేవతల కెల్త్లజికు 
మొక్కి తుదకు వేంక దేశ్వరుని కృహావి శేష మున నీమెను బిడ్డగా బడ సెను.. లేక 
న తనయ యగుటచే, నమ నతిగారాబముగా బెంచి ఏయే వయస్సులలో 
ద్య యుచితమో, ఆయా విద్యల నేర్పుచుండెను. ఈ బిడ్డయు నతినునిశిత 
సంప క్రి కలదై, విద్యల నన్నిటిని చిజుంత। పాయముననే [గహంచి 
అపరనసరసంతియా యను నట్టు, 'శలిదండులకును జూచువారలకును నత్యాశ్చర్యము 
జే ను తుం కాక-యీ బాలిక దేవీవర |ప్రసాదిని యగుట, 
మిగుల సుందరాంగియై “జనన ముద్దు" బిడ్డయె గోమున జెరుగుచుండెను. ఇట్టామెకు 
7, 5 ఎండ్లవయన్సు వచ్చునప్పటికి లౌక్రిక విద్యలను విసర్జించి, ఆధ్యాత్మిక 
విదా విజ్ఞానతం తములలో విదుషియై, సంతత కృష్ణనామస్మరణంబున మేను 
య్‌ ) యక్యము నొల్లని పరమభ క్తురా లాయెను. బిడ్డ కలుగుట తోడ 
నేయా బిడ్డ ముచ్చటలతో దన బాము ధన్య మగు ననియు, దన 
వంశము పున్నామనరకబాధల నుండి విముక్తమై ఉత్తరగతులు పొందు 
ననియు, నామెపై పుట్టెడాసలు పెట్టుకొనియన్న తండి కీ బిడ్డ్ణయొక్క 
యీ లౌకిక విమఖతయు, భగవద్ధానపరతయు నసహ్యము లాయెను. 
అంత నాత(డు తన పు త్తి కనెక విధముల లోకతం[త ముపదేశింప సాగాను. 
కాని యామె యవి యన్నియు . బెడచెవినింబెట్టి కృష్ణస్మరణముననే నిమగ్న కా( 
జొచ్చెను. ఆంత( దం[డి తనయాళ లన్నియు నిరాశలు కాగా, మిగుల కుపితు6డై 
యుంతవజకు చెప్పించిన విద్యలే యిట్టింత కొంప ముంచెను, ఇంకను విద్యలేల ? 
యని చెప్పించుచున్న చదువులను గూడ మాన్పించి, మున్ను హిరణ్యక శిపుడు 


00 

















ఆం[ధ కవయి తులు 


పహ్తాదుని హింసించినట్టు హరిచింత మానుమని యనేకబాధల బెట్టను. చక్కని 
'సౌందర్యముగల యాబాలిక తనసహజశిక్షవలన వచ్చినసంగీతజ్ఞానముతో కంరమెత్సి 
కోయిలవలె హరినామ సంకీర్తన చేయుచుండ, నటు చేయుట మానుదువా, లేదా 
యని మూతిపై వాతలు బెట్టెను. ఇట్టు కొన్నాష్ట గడచినవెనుక, పెండ్లిచేసిన నీ 
పిచ్చితలంపులు మాని, యామె సాధారణ సంసారజీవితమం దనుర క్రయగు నని 
తలంచి, ఒక చక్కని కుజ్జవానిని చూచి పెండ్లి చేసెను. పెండ్లితో ఆమెబుద్ది 
సంసారానుర క్ర మగుటకు బదులు మథతీంత విర్ర మాయెను. ఆమె అరు 

భర్త దరియబోవునప్పటికి, “వేంకటాచలపతియె నాకు పతి, నీవు నాకు భర్తవు 
కావు. పొమ్ము- బలవంతముగా నన్ను పొంద దలచితివేని, నీతల వేయి [వక్క 

లగును జ్యాగ త్రీ యని హుంకరించెను. దానితో నాతడు బెగడు గుడిచి మంచ 

మెక్కి ఆరునెలలకు “ఆదుగో దెయ్యము ! అదుగో దెయ్యము-అమ్మో ! నిన్ను 

ముట్టబోను, నా జోలికి రాకు మనుచునే చనిసోయెసు. తరువాత నామెను 

జగద్గురు శంకరాచార్యులు ఎన్నో విధముల పరీక్షించి మహాభ కురాలని | మొక్కు 

లిడెను. ఇట్టే ఆమెజీవితము మహామహిమలు గల మానినీజీవితముగా “శ్రీ వేంక 

దేశ్వర భ క్రవిజయముిన చి/తింపబడినది. ఇది యీమె కథలోని పథమ 

[పకరణము. భ_రృవిషయమున సీమెవిర క్షి యిటు లుండ, నిమె తన భర్త 

స్కృతిచిహ్నాముగ కావ్యము [వాయు బెట్టు సంభవించెనా యని యనుమానము. 

ఆయితే యింకొకవిధముగ దీని నన్వయింపవమ్చను. వెంకటాచలవతి యనగా, 

శేషగిరీందాధిపతియ తన యిష్టదై వము నైన వేంకచెశ్వరుని పేరుమీదుగా తన 

భ ర్తపేరును నేదో ఉబుసుపోక కై లోకమర్యాదకై కావ్యమున నిల్పిన దేమో! 


ఇంక నీమెరచనలును చాల గలవు. ఈమెను గూర్చిన గాథలును చాల 
గలవు. ముందు రచనల నొప్పరికింతము. ఆమెరచనలలో బహుశః ద్విపద 
భాగవతము కడపటిది కావచ్చును. అందే యీమె తన రచనల నన్నిటిని సమ్మగ 
ముగ నుటంకించినది 


“నా చిన్ననాట నోనమాల నైన 
నాచార్యు లెవరు నా కానతీలెదు 
ఇక నేను చెప్పుదు నెట్టులో వాణీ 


89 





ఆంధ కవయ్యితులు 


నకలంకుడై జిహ్యయం దుంచె గురుడు 
ఆటు గాన నారసింహాంకిత కతక 
మటమీద నారసింహవిలాసకథయు 
ఆట శివనాటకం, బదియును గాక, 

అటి రాజయోగసా రాఖ్య మౌ ద్విపద, 
అట కృష్ణనాటకం, బదియును గాక 
యట ఏ పారిజాతాపహరణసత్కృతియ., 
ఆట రమాపరిణయం బను పెండ్రి వాట, 
యట చెంచునాటకంబను నొక్క కథయ, 
మజియు శీకృష్ణమంజరి, యవల 
నిరుపమ శ్రీ రుక్కిణీనాటకంబు, 
వికచించి భక్తితో వేంకట శైల 


(1) నరసింహకతకము, (2) నరసింహ విలాసకథ, (8) శివనాటకము, 
హాకిజాతాపవహా రణసత్క్బృతి య క్షగానము, (ల్‌ ) రాజయోగపారము, (6) కృష్ణ 
నాటకము (7) రమాపరిణయమను పెండ్రిపాట, (8) చెంచునాటక మను 

కృష్ణమంజరి-ద్విపద, (10) త్రీ రుక్మి ణీనాటకము, (11) గోపికా 

నాఓకము- అనునవి- ఇం దింకను భాగవతము చేరలేదు. దానితో పం|డెండై. నవి. 
ఇందు పే బర్కొనదఐడిన వన్నియు నిపుడు మనకు లభ్యములు కావు. అంతియకాక, 
మనకు డొకకిన వేంకటాచలమాహాత్య క్రశి [పబంధము ఇందు గై కొనబడనే లే 
ననో ? లేక పేరు మార్చి యందె చెప్పినదో * ఇంకను ఈమెదిగా చెప్ప 

ఐడు ము క్రికాంతావిలాస మింకొకటి కలదు--ఇట్టు రమారమి యీమె రచనలు. 
పదునై దువజకు నున్నవి. కాని, ఇందు పస్తుతము దొరకునవి రాజయోగసారము, 
వేంకటాచలమావోత్మగము, విష్ణు పారిజాత యక్షగానము, భాగవతము మ్మాతమే.. 


00 




















జ్జ 


xf 


ఆం[ధ కవయి'తులు 


తక్కిన వవ్నియు నే మైనవో ? ఇవియే కాక, ,పాసంగికముగా తిరుమల వేంకట 
రమణునిపై (వాసిన పాట లెన్నో కలవు. 


కవిలునకును దెవహూలికిని జరిగిన తాత్వికసంభాషణము వస్తువుగా గల 
రాజయోగసార మీమె పాథమికరచన. మిగుల సామాన్యమైన శె లిలో పామరుల 
కును దెలియునట్టు రచింపబడినది. పిండోత్పత్తి ఘట్టము, పంచకోళశ్నపభావము 
అనువానిని కపిలు డిందు తల్చియైన దేవహూతికి బోధించెను. 


“సంపద గల్గిన సామర్థ్య మనుచు 
సొంపు మీరగ తుచ్చసుఖ మిచ్చయించి 
కామాంధులై తమ గతి గానలేక 
భామలయొడిలోన బడి లేవలేక 
తరుగని యీషణ|త్రయవార్థిలోన 
మణిమటి మునుగుచు మమత రెట్టింప 
నాలుబిడ్డల కని యర్థంబు గూర్చి 
కాలంబు నూరకే గడపుచునుండి 


ఉచ శ వ అ వివ విత అ నిద లి టీ ౨ శి ఇ ఇవ బత శ క 9 ఉప = 


పుట్టుచు గిట్టుచు దొరలుచుండెదరు” 


శైలి యోద్యంతము నిస్తే యుండును- కాని, ధార మొదటి |పకరణము 
నందు కంటె రెండవ |పకరణమున బీవన్ము క్తి విచారమునుండి విశుడ్ధమై చదు 
వరులకు హాయి గొల్పినది. ఇందలి కుహనా యతినిరాసము బాగుగ నున్నది. 


“ఖండ విద్యలు నేర్చి గర్వంబు మించి 
స్తంభనమోహనోచ్చాటన మంత 
జృంభణమ్ములు చూపి చెలగెడువారు 
కడుపు నిండుగ నుదకంబును బీల్చి 
కడుపులో మల మెల్ట గడిగి శోధించి 


9| 


ఆంధ కవయ్యితులు 


యది యాత్మ సిద్ధి యౌ నని నిశ్చయించి 
ముద మొంది తమలోన మురిసేటివారు.* =” 


ఇట్లుగా నున్నది. ““హెయక, నెజిగింతు, పట్టుగా, వినుము, వరుసగా, 
నెిదియును, వాసి, నిర్మితము, కొమరొప్ప, సరవితో, క్రమమొప్ప” మొద 
లగు పడికట్టురాళ్లును, “ఓ సారసాక్షిదిి అనుచో సంబుద్ధి “ఇ 'త్వము పై సంధి, 
“తరుచై న హంకారత త్వముల్‌ ” అనుచో, అదంతంబై న ధాతుజ విశేషణమున సంధి 
కార్యము మున్నగు వ్యాకరణ విరుద్ధ [పయోగములును ఇందు విరివిగా నున్నవి. 
అంతియ కాక, ““విమలపాన్సు, నభపథము, కళ్యాణపాటలు, వరనీల మౌ క్రిక 
వ్యజచప్పరములు” మున్నగు అపపయోగములు, _ దుష్టసమాసములు, ఛందో 
భంగములును పెక్కు గలవు. వీనినిబట్టి చూడ, నీమెకు, తన అనేక గంథములలో 
చెప్పుకొన్నట్టు [క్రమశిక్షణాయుత విద్యాసంస్కారము తరుగనియు. పెక్కుమారు 
లామె పేర్కొనివట్టు దేవునిమహిమవలననే కవిత్వ మబ్బియండవచ్చు ననియు 
తోచుచున్నది- ఈ విషయ మామెయీ [గంథాదినే యిట్టు వాసియున్నది. 


“వినరయ్య కవులార ! విద్వాంనులార ! 
వినరయ్య మీరెల్ల విమలాళ్ళు లార |! 
ర (6 

ఘన యత్మిపాససంగతులు నే నెజుగి 

వరుస నా వేపింపవలదు సత్మృపను.” 
'కవిత్వమునం దల్పదోషము లున్నను, కవన మతిమనోహరమైన' దని 

శీ వీరేశలింగముపంతులుగా రీమెకు యోగ్యతాప[త్ర మిచ్చియున్నారు. 

భాగవతద్విపద మాాతము చాలా ధారాశుద్ధి కల శైలితో నడచినది. 


“నిలు నిలు మర్దున ! సీ విపు డతని 
చలముపెంపున నేల చంప బూనెదవు ? 
పచటుచనమున నీ పాపాత్ము డకట 
చెదరక నిదురించు శిశువులను జంపె 
నట్టి (కూరుని విపు డనుచు నీ కింత 


92 


న్‌ 


ఆంధ కవయి[ తులు 


ఇనతేజులార ! ఇక ఈ మాట లేల ? 
సహదేవు నిచట రాజ్యంబునం దుంచి 
రహి మీరగా నల్గురము వనంబునకు 
బోద మటన్న, నపు డా సహదేవు 
డా దీనమందారు డగు హరి జూచి 
వీరి వాక్యంబులు వింటివే కృష్ణ --” 


ఇందలి శైలి యంతయు నికే పవాహసన్నిభమై యింపు నింపినది. 
రాజయోగసారమునందు వలె నిం దంతగా వ్యర్థపదములు, అపసంధులు 
గానంబడవు. 


ఈ భాగవతము చాలదినములవరకు మన కందుబాటులో లేకనే యుండి. 
పోయినది- కాని, శ్రీ కేసరిగా రెక్కడ సంపాదించిరో - 1981 వ సంవత్సర 
మందలి మార్చి, ఏ్మపెల్‌ గృహలక్ష్మి సంచికలలో దీనిని (బచురించిరి. 


ఇక నీమెరచనలలో వేంకటాచలమాహాత్మ్యము మిగిలి యున్నది. ఇది 
ఆరాశ్వాసముల కావ్యము= శైలి మిక్కిలి చక్కగా నుండి, పూర్వుకృతులను 
దలపించుచున్నది- కావ్యము చదువుచున్నపుడిది రాజయోగసారమును రచించిన 
వేంగమాంబ కృతియేనా 2 యని అనిపించును. 


'తొలుత హిరణ్యాక్షుడు భూమిని హరించి పాతాళమున డాగంగా హరి 
ఆదివరాహరూపమున ధరిత్రి నుద్ధరించి, యది మొదలు వైకుంఠ మొల్డక భువినే 
నిలువ నెంచి గరుడునిచే దన, కీడ్మాదిని భువికి రప్పించెను. అదియే 
భూమిపై వెంకటగిర్యాఖ్స బరగినద్‌. భువి నిలిచిన యా పద్మావతీ మనోహరుని 
యొక్కయు, నాతని యావాసస్థాన మైన వేంకటాది యొక్కయు మాహాత్మ్య 
కథావర్గనమే యీ కావ్యవస్తువు. 


93 














oa 
ఆంధ కదయితులు 


ఇందు ఆళ్వాసాది శ్లోకములు గూడ కాన్పించుచున్నవి. సంస్కృత 
భాషను గూడ తరువాత సాత్రించెను. జాను- భగవద్భ కురాలి కసాధ్యమెందు 
గలదు ? 


[గంథమున శృంగారఘప్టములు [వాయవలసివచ్చుచో, వితంతువైన తన కా 
రచన యనుభవసిద్ధము కానిదగుట నలవి కామి, దన స్వామి యగు కృష్ణుడే యా 
ఘట్టముమ [వాసి తనకు తోడుపడె నని యీమె [వాసిన--- 

(=) 


“శృంగారాకృతితోడ వచ్చి పదముల్‌ గూఢంబుగా.* **” 
అను నీ పద్య మం[ధ దేశమునందలి సారస్వతాభిరతు లందణజకును 


డెలిసినడే_ 


ఈ కావ్యమునందలి శైలి :-- 
'శరద| భన భభాస్వర శరీరంబునందు | శ్యేత| పకాశ విభూతి మెజయ 
ధవళ సంపూర్ణచం[దకళంక మనగ , నై ల్యవత్కృష్టాజినంబు మెజయ 
సురుచిరారుణ జటాజూటంబు శిరమున | దపనబింబమునందమున(దోపి 
గా రమణీయమై యున్నది. 


విటకాని వేషము ధరించిన హరిసొబగును వర్ణించిన, 
““మేఘంబుపై వెల్లు మెజపుదిగలవలె 
దగిన బంగరు జన్నిదంబు మెజయ” 


అను పద్యము బాగుగ నున్నది. ఇట్టి యుపమ లటనట గలవు. అంతే 
కాక్క ఉపమాలంకారములో తన సౌంతదనము గనంబటిచిన స్థలములు కొన్ని 
కలవు. అందీ క్రింది దొకటి :___ 


అబ్బబాంధవు డిట్టు లపరాబట్టి( [గుంకంగ 
నపు డహిగిరి నుండినట్టి లక్ష్మి 

మొదలైన సతులను ముచ్చటగా చూడ 
హేమాంబరము ధరియించి పద్మ 


94 








ఆం[ధ కవయి[తులు 


రాగభూషణములు ర క్త్రచందనమును 
బసుపుకుంకుమ( దాల్చి భక్తి మెజయ 
పశ్చిమాశాకాంత పయనమై వచ్చెనో 
యనగ సంధ్యారాగ మతిశయిల్లై 


నందుచే బార్యతీ [పముఖాబ్దముఖుల 
మణివిభూషణముల ర క్తి మములు మించె 
పక్షులా రత్నములు చూచి ఫలము లనుచు 
మెక్కు-టకు బొంచుగతి( జెట్టమీద [వాలె” 


ఇందలి భావార్థముల సంగతి పాఠకులే వదలితిని., 
| కురవక మను నూరిలోని భీమన్న యను కుమ్మరిభ క్తుని కథావర్ణన 
పద్ధతి బాగుగ నున్నది. 


వరాహావతారుడె న హరి భూమిని గామించి వై కుంఠమునకు( బోనొల్చక, 
గరుడునితో నే మనుచున్నాడో చూడు(డు : 


= కా. దా. షు చక 


ధారుణి నీటన్‌ మునిగిన 

కారణమున దాని నెత్తు కార్యంబున నీ 
ఘోరాకారము దాల్చితి, 

నా రూపము చూచి లక్ష్మి నగదె ఖగేం|దా. 
ఆ వైకుంఠపురమ్మున 

కేవిధమున వత్తు 2 లక్షి యెకసక్కె_ముగా 
నీ వెవ్వడ వంచు నడిగిన 

(శీవిష్ణుం డనంగ నాకు సిగ్గగు గురుడా ” 





అని తన వ్యామోహమును దన వికృతాకారము మీదుగా దాచి సమర్థనగా 
చమత్కరముగా గరుడునితో సంభాషించిన యీ ఘట్టమును మనోజ్ఞముగా 
నున్నది. 


~- “రాణ 


95 


ఆం! దక వయ్యితులు 


_గంధాదిని పచరించిన _ 





క _పమాత్య కలకు వె వెలిపట్టు తొల్పక లువలు గంధమౌ క్రికములు నొసంగి 
రాజమాతృకలకు రహిని గావులు,... 


'ఆనవాల్‌ తేనెయ నాసవమును, 

బొసగ నర్పించి కృతులు సెప్పుదురు కవులు; 
నేర నొక్కటి తరికుండ నృవారికృపను 

భక్తి (మొక్కెద మాతృకాళ కులకును.” 


హ్‌ పద్య మును బట్టి యా కాలము కవులు మాతృకా శ కుల నుపాసించెడు. 
వారని తెలియుచున్నది. ఈ మాతృకాశ క్యుపాసనను గూర్చి అప్పకవి కూడ 
న ను. ఇట్టు పెక్కు తావులలో నామె తన |పతిభ [క మశిక్షవలన వచ్చి 
నది కాదనియు, దె దై వకృపచే లభించిన దనియు [వాసియున్నది. ముకి కాంతా 
స మప యక్షగానము (వాసినట్టు వెంక దేశ్యరమాహాత్య్మ మున 'పక్కాాన్నదిః 


ఈమెయింటిపేరు “తరిగొండ యని _పకృత వ్యవహారమున సిద్ధము. 
కొని, నిజమున కది “తరికుండ' కాని, తరిగొండ కాదు. పూర్వము రాయదుర్గ 
నివాసు లగు పజలు అచట తీరని కామము సంభవింపగా, నా గ్రామమున జ, 
రోపక ఊడనిపారిరి. మార్గమధ్యమున. (బత్తి త్తిమిట్ట యన్ముగామమున. గొన్నినాళ్ళు 
లర. అచట నొక స్రీ మామూలువలె నొక స కం మజ్జిగ తఅచు 
డగా, కుండయం దేదో రాబువలె నడ్డుపడినది. అంత ఏమా - యీ (పతిబంధ 
ము? అని లోపల చెయి బెట్టి చూడగా, నా కుండ।కింది భాగమున శిలారూప 
నృసిం హడెవుడు వెలసియండెను. అంత నా జనులందణు జూడ(బోయిన 
కు రక ద్దు, చాల సంతసించి యా పరదై వమునకు (మొక్కులిడిరి. తంత 
శల క్షణక్షణములో పెరిగి వారి నాదరించి నేనీ స్థలరక్షకు(డ నై న దేవుండను, 
మ్మన్నుగ చొ యిచట వెలసితిని. మీరంద జీతావుననే తిరముగ 


ర్తి 


రగ [ఓ 29 ౭ 


oy 
వ 


af 


ల 


ల్‌ స [రి గ్ల 
i /. 


య 


చుట 


96 


ఇల 


ఆంధ కవయి[తులు 


నెలకొని నా కాలయము గట్టించి భక్తితో. బూజాదికము లొనర్పుండు అని యాన 
లిచ్చెను. మజ్జిగ తఅచు కుండయందు భగవానుడు వెలయుటచే, నా ,గామము 
“త తికుండి మెనది. ఆ [గామవాసులగు వేంకమాంబగారి పుట్టింటివారి పేరును 
“తటికుండ'యే కాని, తరిగొండ కాదు. ఇట్టనియే పెక్కురు పరిశోధకులు వాకొనిరి. 


ఇది కడపమండలమందలి చాయల్పాడు [గామమునకు నాలుగు మైళ్ళ దూరము 
నున్నది. 


ఈమె భక్తి మాహాత్య;ములు దెల్పు కథానకము లెన్నో దేశమునందు 
విచితముగ నబ్రుకొని యున్నవి. బాలవితంతు వగుట, బందుగులంద తీమెసై 
లేనిపోని దూరులు వెలయించి బాధింప దొడగిరి. [పాయము వచ్చినవె నుక వేంక 
మాంబకు కేశవపనము చేయించుట కె యుద్యమించిరి. కాని, యాపని యామెకు 
రుచింపక తన బంధుజనుల నా పనినుండి విరమింప జేయదలచినది. వారును విడువక 
చలమూని బలవంతముగా నామె కేశకలాపమును దీయించివేసిరి. ఆంత నామె 
మిక్కిలి విచారించి తన యిష్టడై వమును |బార్థించి యొక సరసున మునిగెను. 
వెంటనే యెప్పటి యట్టామెకు కచపాశము తిరిగి కన్పట్టెను. బంధువు లామె భ క్తి 
మాహాత్మ మునకు వెజగంది లెంపలు వై చుకొని చేయునది లేక సద్దుమణ(గిరి. 


కాని, తుంటరు లగు గామవాసులు కొంద జామెను హింసించుట మాన 
లేదు. నిర్మలభ క్రి పరతం[తురా లగు నామెభ_క్తిని కపట తంత మని వారు 
(ప్రచారము చేయుచు నామెను బహుభంగుల బాధించిరి. ఆ బాధలను పడలేక 
యామె తిరుమల జేరి యట వేంకటాచలపతిని సేవించుచు, నా దేవదేవుని మోల 
ఘ హితకవితాగాన మొనర్చుచు, దక్కుుంగల బ్రీవితవిశేషము నా స్వామి సన్నిధినే 
కడపి తన ఎనుబదవయేట కాలము చేసినది. 


వేంక టేశ్వురునికడ నుండగా, నామె పదర్శించిన అతిమామష మహిమ 
లనేకములుగా వేంకటేశ్వర భ క్రవిజయమున గల యీమె చరి|తమున( జేర్కొన6 
బడినవి. అచట నుండగా, నామె |ప్రాసంగికముగా రచించిన గీతము లింకెన్నో 
యున్నవి. వేంకటాచలపతి యామెకు ప్రత్యక్ష దెవము కాగా నా దేవునే పతి 


(7) 97 


ఆంధ ర్‌ వయి। తులు 


దేవునిగా భావించి నలుగుపాటలు, సింగారింపుపాటలు, బువ్వంబంతిపాటలు, 
ఆలకదీర్చుపాటలు, ఆరగింపుపాటలు, నిదురబుచ్చుపాటలు, హారతిపాటలు 
నింకెన్నో సమయానుకూలముగా రచించిన వెన్నో కలవు. మచ్చునకు 
రెండు పాటలనుండి రెండు చరణములు చూడు(డు:-- 


విందునకు బిలుచు పాట 
రాగం సావేరి - తాళం అట. 


ప॥ (శ్రీలక్ష్మీస్టితాంగచి దూప చిన్మయా శివనుత శుభాంగ రావయ్యా 
ఆఅ ప! మేలైనభష్ష్యిముల్‌ చాలతెచ్చినాను, నీలవర్డ తిని పోవయ్యా, 
శ్రీవేంక చేశ్యర రావయ్యా, (బహ్మాండవాయక రావయ్య ! 


గ్రీయె, బాలవితంతువై_, అభిమానధన యగుట, [గ్రామస్థుల తిరస్కృతికి 
గుజీయై యేకాంతవాస మంగీకరించియ(, గాలము వృథసేయక భగవదేకాంత 
భ క్ర్తురాలై , యిట్టి మాననీయ [గంథ శ్రేణి నుత్సాదించి మెజసిన దన్న, నామె కీ 
మానవాతీత దైవశక్తియే తోడుపడిన దని తలంచవలెను. 


పుణ్యకవితాతపస్విని యైన తరికుండ వేంకమాంబను దర్శించిన భక్తి 
భావముతో ముందుకు సాగిపోవుదము. 


తజికుండ వెంక మాంబను గూర్చియు, నామె రచనలను గూర్చియు 
పధమ ము[చణమున గావించిన [ప స్తవము మీరు పరికించియే యున్నారు 


ఈ ద్వితీయ ముద ణావసరమున నామె విష్ణపారిజాత యక్షగాన విషయమై 
లభించిన విశేషవిషయము నీ [కింద నిచ్చుచున్నాను. 


1965లో అఖిలభారత రచయి[తుల మహాసభలను నేను భాగ్యనగరమున 
నాంధ్యపచేశ్‌ సాహిత్య అకాడమీ ఆధ్వర్యమున జరిపిన సందర్భమున నాచే 
సంపాదింపబడి ఆం!ధ|ప్రదేశ్‌ అకాడమీచే [ప్రచురింపబడిన తజికుండ వేంగమాంబా 
రచితమగు విష్ణు పారిజాత యక్షగానమును గూర్చి యొండు రెండు మాటలను 
ఈ ద్వితీయముదణావసరమున |పసా వించుటుచితము. 


98 


ఆం[ధ కవయ్యితులు 


వేంగమాంబ రచించిన కావ్యములలో విష్ణు పారిజాత యక్షగానము ఒక 
మేలి ముత్యము. ఇది శ్రీకృష్ణుడు సత్యభామ కొజికు దివినుండి భువికి పారిజాత 
తరువును తెచ్చిన గాథ ! సహజముగనే సౌందర్యము చిప్పిలు నట్టి యీగాధ 
పరమ భకాగగణ్యయెన వెంగమాంబ హృదయనై ర్మల్య సరసియే, యిట్టు 
కవితారస సౌందర్య సింధువై, వెల్లి విరిసినదా యనిపించును. 

కావుననే ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరితను రచించిన శీ యస్వీ జోగా 
రావుగారు తమ యక్షగాన చరిత్రలో “ఆమెవలె నిన్ని యక్షగానము లింత 


సమర్గవంతముగా రచించిన కవయితులులేరు- సరికదా కవులును లేరు” అని! వాసి 
యుండిరి. 


99 


























26. అమ్మా బీ 


త్యాగరాయల శిష్య [పశిష్యకోటికి జెంది సంగీత వాజ్బయక ర్తి 9ణిగా 
పేరొందిన అమ్మాజి యను నామె యే కాలమునాటిదో, కులగ్కోతము లేవియో / 
యజుకబడవు. 


ఇంతటితో విపులకావ్య | శేణిని నిర్మించి కాలగర్భమున విలీనలై. చారి తక 
(పసిద్ధి గాంచిన తొలితరము తొయ్యలుల కావ్యములు సమీక్షించుట పూర్తి యైనది. 


రాయలయుగము, నాయకరాజుల యుగమును నిందు ముఖ్యముగ. 
కవయి[తులకు గాణాచులై నవి. ఇంతటితో నీతరము తెర మరుగున కేగిన బే. 


— ఇది తొలితరము __ 


100 


మలితరము _ (శ్రీ వీరేశలింగయుగము 
27. కొటికలపూడి సీతమ్మగారు 


ఆం|ధవె భవము, ఆం|ధసార స్యత మును ఆరాధించు కాలము కడచన్నది. 
నాయకరాజుల కాలములో ఆం|ధుల వైవవక్యొతి తుది యూర్పుగా నొకమారు 
గప్పున వెలిగి గుప్పున నారిపోయినది. (పభుత్వాదరణ యను సలిలసేకము 
చేతనే యేపుగ నభివృద్ధి నొందు సారస్వతము ఆలన పాలనలు లేక అణగారి 
పోయినది. 


తజికుండ వేంకమాంబకు తదుపరి సుమారు ఏబడి వర్షములు సారస్వత 
రంగమున అంధకార మావహించిన దనవచ్చును. 


కాని, పుణ్యశ్షోకుడు శ్రీ వీ రెశ్షలింగమహి తుడు దేశహితార్థియె అన్ని సంసా 
రములకంటె గ్రీజనసంస్కారము నెక్కుడుగ కావించి, స్రీలలో నవిద్యాచ్చేదన 
మొనర్ప పని బూనెను. ఆయన న్ర్రీవిద్యా పచారమునకు, శ్రీ సంఘనంస్కార 
మునకు పడనిపాట్టు లేవు. తన యింటనే పాఠశాలలు పెట్టి స్రీలలో విద్యా 
[ప్రచారము కావింప మొదలిడెను. మ్రీలకొఅకు (పత్యేకముగ పత్రికలు పెట్టి ద్రీల 
యెడకావింప బడుచున్న సంఘదురాచారముల దెవ్విపో సెను. ఇట్టాయన సంఘ 
మున ఊత్తమార్ద (Better ha1f) మగు స్రీజనతాభ్యుదయమునకై పలు విధముల 
[శమించెను. ఆపుడు వారి నాదర్శముగా గొని వెలసినవే _నరసాపురమున 
బుద్ధిరాజువారి యాజమాన్యమున వెలసిన విజ్ఞానచ ౦, దికా సమాజమును, రాజమం డి 
యందు శ్రీనాళము కృష్ణరావుగారిచే స్థాపింపబడిన న్రీల పోటీపరీక్షల సంస్థయును. 
అంతే కాక, రాజమందిరమున శ్రీ కృష్ణరావుగార తమచె స్థాపింపబడిన వీరేశలింగ 
[గ్రంథాలయము అను (సర్వజన్మగంథ భాండాగారము- ఇదే యిపుడు గౌతమి 
[(గంధాలయమృు) గంథ నిలయమునుండి యింటింటికి నాడువారికి పుస్తకముల 
నిప్పెంచి విద్యాాపబోధము చేయుచుండెడివారు. 


ఇట్టు జరిగిన నిరంతర ద్రీవిద్యా [పచారముచే గొందయు స్రీలు పతి9కా 
నిర్వహణ మొనర్చ(గలిగిన |పజ్ఞావతులు గూడ వెలసిరి. శ్రీమతి బాలాంతవు 


101 





ఆం ర కవయి (తులు 


శషమ్మగారి “హిందూసుందరి" య్య పులుగు ర్ర లక్ష్మీనరసమాంబగారి 
“సావితి” యు, వింజమూరి వెంకటరత్నమ్మ గారి “అనసూయ” ప్మ్యతికయు 
నప్పటివే. ఇందు శ్రీమతి పులుగు ర్శ లక్ష్మీనరసమాంబగారు [శీ వీరేశలింగము 
పంతులుగారికి వ్యతిరేక పక్షము వారై, ననాతన శిరోమణు లైన కాలీభట్ట. 
(బహ్మాయ్యళాన్త్రిగారి శిష్యురాలై, వితంతు వివాహాది సంస్కార కార్యములలో 
శీ పంతులుగారికి వ్యతి రకవాదముతో పతిక నడపిరి. ఐనను స్రీవిద్యా [ప్రచారము 
విషయమున మా[తము [పోత్సాహభావమునే చూపిరి. 


అట్టి మహనీయయుగమున [శీ వీరేళలింగము పంతులుగారిచే స్వయముగ 
దిద్దబడి వారి ఉత్తమశిష్య యని పేరు బడసిన శ్రీమతి కొటికలపూడి సీతమ్మ గారితో 
ఈ తరమునకు [శీకారము చుట్టవచ్చును. 


1. సాధురక్షకశతకము, 2, అహల్యాబాయి, కి. పద్యభగవగ్గిత, 4. భక్తి 
మార్గములు, ర్‌, సతీధర్మములు, 6. లేడీ జేకా[గే మున్నగు కావ్య పరంపరకు 
జనయితి యైన యీ కవమిశతి, తెనాలి తాలూకా జెవుడుపాడు వాస్తవ్యులు 
EU అబ్బూరి సుబ్బారావు పంతులుగారి పుత్రిక= Et కొటికలపూడి రామారావుగారి 
సతి. ఉద్యొగధర్మ మందున భర్తతో చాలకాలము రాజమందిరము వాస మొనర్చి 
విద్యా వైదుష్యములచే విద్వల్లోకమునకు విజ్ఞాతపూర్వయైన యీ విశత కీర్తి 
శ పిఠాపురము మహారాణి చిన్నమాంబగారికి గురుపద మధిక్టించి విరాజిల్లి 
యుండిరి. 


1018 వ సంవత్సరమున జబాపట్టయందు జరిగిన (పథమాంధ మహాసభ 
యందలి మహిళానభకు అధ్యక్ష పీఠ మలంకరించిన యార్యు రాలీమె. అంతేకాక, 
వితంతువివాహాది విషయములలో నామె యెన్నో సభాముఖములనుండి స్తై) ణము 
నుద్బోధించినది. ఆట్టి యామె యుపన్యాసము లన్నియు “ఉపన్యాససుమమాలిక” 
యని వేరే యొకపొ తముగా నచ్చొత్తించిరి. “ఉన్నత న్ర్రీవిద్య” యను నింకొక 
వచన్యగంథమును గూడ రచించి సంఘసేవ యొనర్చిరి. ఈ సాధుశీల సంఘ 
సంస్కార్తి ౨, అస్తి కభావ సంపన్నయు నై యున్నది. 


102 


ఆం తా కాలో భా. ను 


ఆంధ క్రవయ్యితులు 


ఈమె రచనములలో ఆహలభ్యాబాయియు, సాధురక్ష్షకశతకము మా[తమే 
నా కంట బడినవి. తక్కినవి సులభ పాప, ములు కాకున్నవి. 


అహల్యాబాయి. :-- మహారాష్ట్రజాతియందు సాధారణ  కుటుంబమున 
(యాదవవంశమున) బుట్టి, వివేకమహితయె, మహారాజపత్నియై, రణరంగమున 
భర్త గతింపగా సహగమనమున కుద్యు క్తయై , మామగారిచె వారింపబడి మామగారి 
యనంతరము రాణియె, కన్నసుతుడు, సుతయు గతించినను, నధైర్య మొందక 
యనేక యుద్ధములు జేసి, యనేకము లగు బన్న ములకు పాలుపడియు, |పజారంజన 
మగు పరిపాలన గావించి, పొళ్చాత్యులచే సహితము మెషుబడసిన “థ్రీ అహల్యా 
బాయి మహారాజ్లీ చరితమే యిందలి యితివృత్తము. 

“స్రీలు విద్య నేర్వ జెడిపోదు రనుమాట 

కల్ల యనుచు దోప నెల్టరకును 

విశదపరతు నొక్క- విద్యావతిచరి త 

సం[గహంబు గాగ చదువుడయ్య.'' 


అనియు, సాధ్వీశిరోమణి సతి యహల్యాబాయి సద్యర నము మన సతుల 
కెల్ల వినిపింప, వారు తద్విధ మున వర్తింతు రను నాస కలిగి యీ వనితచరిత 
|వాయబూనితి ననియు, నీమె (వ్రాసిన దానినిబట్టి యోజింప నా కాలమున స్రీ 
విద్యా పచార మెంత కష్టతర ముగా నుండెడిదో యూహింపవచ్చును. 


“కవిత్వపద్ధతు లే నెజుగ”నని యా మె వినయముకొజకు |వాసిరి. కాని, 
యీమె కవిత్వము సరళముగ చక్కాగనే యున్నది. నాయిక యగు అహల్యా 
బాయిపా[త సముచితముగ వర్ణింపబడినది. చారి తక గంథ మైనను, అహల్యాబాయి 
పా|తపోషణాదులను మిక్కిలి జ్నాగత్తగా గమనించిరి. అహల్య చెసిన భ ర్భృసేవ 
మిగుల నాదర్శపాయమెనది. 


“కీ రోదకములకై వడి ! నారీరత్నమును విభుడు నయ మొప్పంగా 
గూరిమి కలిసియునుండిరి । ధారుణిజను లెల్ల చూచి తగుననిమెచ్చన్‌ వ 


103 


ఆం|ధ క వయితులు 


అను రీతిగా అహల్య అత్తింట నడచుకొన్నదట, చిన్నికందముల యందును, 
పెద్దవృ త్తములయందును, గీతములయందును వీరిశైలి యొకే విధముగ ధారా 
వాహికయై యలరినది. శె లికి. 


“ఎంతదయావిహేను లని యెన్నగవచ్చును వీరి నయ్యయో! 
సుంతయు జాలి లేక తమ శూరత పక్షుల పెని జూపి నొ 
ప్పింతురు జీవజంతువుల |బీతిని జూడక మూఢచిత్తులై, 
యింతట నైన వీని శమ లెల్ల నివారణ మేను జేసెదన్‌.” 


అని తలచి పంటచేలను 
గొని పులుగులకొఅకు విడిచె గోమలి, దయ, యీ 
వనితామణియై పుష్టినొ 
యని సంశయ మంది లోకు లద్భుత మందన్‌.” 


ఇందు నాయికయొక ,_ గుణోత్క-ర్షమును గాంచుడు. అప్పటి అనసూయ 
ప[తికలో సీమె "ఒక మహమ్మదీయవనిత” యను శీర్షికను మన సక్కుబాయి 
యతి కషచరి! తగల స్ర్రే జీవితమును పచురించిరి, 
టి టి 


(హు 
భ క్తురాలై న ఒక మహిళ ఆవేదనను దెల్పు ఒక పద్యము క్‌ 


ఇంటిపను లెల్ల దీరిచి యిటకు వచ్చు 
సరికి నాలస్య మగుచుండె సదయహృదయ 
నా మనోభావమును, మటి నాకు గల్లు 
చిక్కులను సీవయుంగుదు చిన్మయాత్మ, *“ 


ఇక సాధురక్షకశతకము ౩ ఉత్స లమాలావృ త్రము. 

ఇం దిమె గావించిన యాత్మ బోధ యద్భుతముగా నున్నది. 
కోపము మెండు నా కెపుడు, కుచ్చితబుద్ధి యఖండవృత్తి తో 
గాపుర ముండు, నామదిని గల్మష మింక నింప దయ్యె, నా 
పాపపు జిత్తవృత్తులను భస్మము చేయగదయ్య వేగ సం 
తాపహరుండ ! భ క్ర్షవరదా, శరణాగత ! సాధురక్షకా.” 


104 








ఆంధ కవయ్యితులు 


“* కోధుడు లోభుడుం గలిసి కూరత నేర్పుదు రయ్య నాకు, సం 
శోధన చేసి మోహుడు విపద్ధత దాను హరింపజూచు, 3 

సాధన శక్తి నైనను విచారణ చేయుచు వీని [దుంప స 

ద్యోధ యొసంగి కావవె aa ! శరణాగత | Bree 


“తక్కిన మత న్‌ా తస్క_రు లేస్చర్‌. గూడి తాము శే 


రెక్కి-న జైనం. మ హరింపగ జూచెద రయ్య, యింక న్‌ 
నక్కట ! యేమి చేయుదును ? హంతకు లై నటువంటి వీరినే 
[గ్రక్కున నొంప సాయపడరా శరణాగత. .... !” 


ఈ దుష్కాలమున నూటి కొక్కరైన యి ట్రాత్మశోధ జేసికొన్నచో, 
అమృతవ్యవసాయికలే యగుదురు. (1.౯ (పో ఆం 
LAE 
సరి. భండారు అచ్చమాంబ 


Nea ఒర 
ఈమె కీ. శే. కొమడ్డాజు లక్ష్మణరావుగారి (విజ్ఞానచం |డికా[గంధమ pe 


సోదరి. కృష్ణామండలములోని మునగాల సంస్థానమునకు కీ. శ, 18830 వ 
[పాంతమువజకు దివాన్‌గిరీ చేసిన కొమజ్ఞాజు వెంక టప్పంహ్యపంతులుగారి 
కుమార్తె. 1874 లో నందిగామయందు జన్మించెను. జనయి[తి గంగమాంబ* 
ఈమె తన మేనమామ భండారు మాధవరావుగారిని పరిణయ మాడినడి. ఉద్యోగ 
ధర్మి యగు భర్తతో కావురము సేయుచు, నాజన్మాంతము మధ్యపరగణాలలోనే 
యుండిపోయినది. 


పతిశీల మైన యీమె మొదట ఆ వచ్చాపకాజ్ముఖులుగా నున్న తనవారిని 
రుచిర మంజులభాషలతో మెల్టగా తన మాటవారినిగా గావించి, తమ్మునిసాయమున 
విద్యాభ్యాసము సాగించి యందు కుశలయైనది. ఆమె పు త్తిపు త్తింకాశోకసంత ప్రయై 
యున్న సమయమున, తమ్ముడు లక్ష్మణరావుగా రుదాహరించిన ““శబ్దేందు శేఖర 
మమపు|తః మంజూషా మమకన్యకా” యను నాగోజీభట్టు కోకముచే [పబోధితయె, 
కోక ముడిగి కన్నుదెజచి కావ్యరచనకు గడంగినది. బాల్యమునం దంత విద్యావతి 


105 





ఆం (ధ కవయి (తులు 


కాకున్నను, స్వయంకృషిచే శాస్త్రములను, సంస్కృతకావ్యములను, (శుతిస్మ్కృతు: 
లను గూడ నర్ధముచేసికొను శక్రెని సంపాదించినది. మహారాష్టా 9ంగ్గభాషలలో 
కూడ పండిత యయ్యును. 


చరితరచన యనిన మగవారికే మిక్కిలి కష్టతరము కదా. అట్టి యెడ, 
స్రిలలో | పథమముగా చరితను రచించి చక్కగా రచన నిర్వహించిన దను 
ఖ్యాతి పొందినది. స్రీలలో చరిత రచించిన [పథమ గౌరవ మీమెదే. ఈమె 
కృత మగు “అబలాసచ్చరి[తరత్నమాల” మూడు భాగములు. పౌరాణిక స్రీ 
చరి తము, చారిత్రక స్రీ చరిత్రము, ఆంగ్లేయాది విదేశరమణీ చరితము నని, 
ఇది కాక, యీమె యేదో శతకమునుకూడా రచించి రట. అది శవణశేషము 
మా'తమే, 


అబలాసచ్చరి తరత్నమాలయందలి శైలి ఆమృత|పాయముగా నున్నది. 
గద3యందు పద్థపురుచిని జూపినది. రు!దమ్మ, అహల్యాబాయి, ఆనందీబాయి. 
జో, నావీ, తరిగొండ వెంకమ్మ మున్నగువారి చర్విత లెన్నో కలవు. ఈమె 
కొందయలు చరి! తకారులవలె గాక, మన యాం|ధ పురం|ధుల చరితలు గూడ 


[గంధమున చెలమించినది. 


ఏ చరితము |వాసినను, నద్దాని సమర్థించు (శుతి స్మృతివాక్యములు, 
కోకము ల నగ పడుము; “వవాక్యము న నుద్ధరించినను [పత్య 


లు 


కృముగా పరిశీలించి కాని, సమ(గముగా పరిశోధన చేసి కాని యుల్రేఖించెడిది కాదు. 


ఈ గణోత్తరురాలు మిగుల కరుణాళువు. సాధ్వి. పేదల కెందజకో 
ఆశయ మిచ్చి లన పెన్నిధి. విద్యార్థుల కెందజకో కామధేనువై. వెలసిన వితరణశీల. 
ఇట్టి ప రార్థజీవనల గడుపార ny దేశములు భాగ్యో పేతములన్న 


నతిశయ మెమి | 


106 








శ9* రాణీ చిన్నమాంబ 


(పథ్యాతి బొందిన పద్మనాయకవంశమున బుట్టి, పీరికాపుర |పభుని సూర? 
రాయమహీజానిని చెట్టబట్టిన దీ చిన్నమాంబ. 


పీఠికాపురమహారా జైన  సూర్యరావు మహీపతిని తెలియని తెలుగువా 
రుండరు. వారు సారస్వతాభిమానులు, సంస్కార |(పియులు. వారి ఉడారహృదయ 
మెంద రనాధలకో తలిదం[డులు లేని లోటు తీర్చినది. వారి విజ్ఞానధనము 
ఎందరు కళాపిపాసులకో ముంగొంగు పసిడి యైనదీ. 


వీరి రాజ్జీమణి చిన్న మాంబయు నట్టిదే. ఆయమ పాతి వత్యాముకు గూర్చియు 


పరహితత్వమును గూర్చియు, భాష్మాపియత్వమును గూర్చియు తెలుగులు కథలుగ 
జెప్పుకొందురు. 


మగవారు, మహారాజు లెందైన కొలువు దీర్చుటయు, కవిగాయకులతో 
గోష్టీగానముల వినోదముల సల్పుటయు చరి|తములలో వినియుంటిమి. (పత్యక్ష 
ముగ కనుచుంటిమి. కాని, ఆడువారు కవయి[తుల గారవించి విద ౧డొమ్టుల నెజపుట 


యబ్బురమే. రాణి చిన్నమాంబ ఉవిత గాధయే యీ ఉఊఉబుసుపోకకు తొలి యుదా 
హరణము. 


తనకు గురుపదమున నున్న కొటికలపూడి సీతమ్మగారిని, జూలూ5 తుల 
శమ్మగారిని, యింకా కొందజు కవయ్యితులను చేర్చుకొని యీమె యిపుడపుడు 
కవితాగోష్టీవిలాసముల (పొద్దులు పుచ్చుచుండెడి దట. సమస్యలు పూరించుట, 
ఆశువుగా కవిత్వము చెప్పుట, రచించిన కావ్యముల జదివించుట, సాహిత్మవిమర్శ 
నము చేయట యనునవి యా గోష్టలయందు (పస్తావము బడ సెడివట 


ఈమె స్వయముగ ““రామాయణసం[గ” హాదులు కొన్ని వ వచన!గంథ ములు 
రచించిరి. ఏదో ఒక పద్మగంధముగూడ వీరు రచించి రని వినికిడి. ఏమైన నెమి- 
అన్నియు మనకు (శుతివిషయముల కాని, దృష్టిగోచర ములు కావు. ఇట్టి రసిక్కపభి 
సాహితీ కీడాక లాపములను, కావ్యములను చూడ నోచుకొనని ఆంధులు భాగ్య 
హౌనులే యనవలెను. 


107 


తీ0. కందుకూరి రాజ్య లక్కమ్మగారు 


శ్రీ వీరేశలింగముపంతులుగారి సహధర్మచారిణి శ్రీమతి రాజ్యలక్షుమ్మ 
గారి నెజబుంగని యాంధు లుండరు. ఆమె [శీ పంతులుగారికి సర్వ సాంఘిక 
సంస్కరణోద్యములందును సహధర్మచారిణియే. | 


వీరు ఏ కశ్వురోపాసన్నాపార్థన లెన్నేని గయరూపమున రచించిరి. 
మచ్చున కొక మంగళ హారతిలోని కొన్ని చరణములు: ఈ 


మంగళం (శ్రీసృప్టిరక్షకా నీకు జయ 

మంగళము శ్రీ భక్షపాలకా ! పల్టవి; 

తల్లి తం|డి వంచు నమ్మితి దేపాదిదేవ తనయను రక్షింప వేడితి 
ఊల్పమందు నీదు (పేమ నెన్న నెవరితరము గాదు, 

చల్లని కృప నాపై చల్లవె కరుణాకటాక్ష ! 

కనికర మెద నుంచ వేల కరుణను పరీక్షింప వేల? 
[పణయమునను కందుకూరి రాజ్యలక్ష్యిని నేల వేల !' 


కీ ర్రనవాజ్మయ।; సష్షగా నీమెను లెక్కింపవచ్చును. 


ఆట 


108 








లకే, బు|రా సూరమాంబగారు 


“హరితసగో|తోద్భవ సోమంచివంశరాకాసుధాకర భీమశంకర తనూభవ” 
ననియు, “భారద్వాజగో[తోద్భవ ్రీబ్మురా రాజలింగ ద్వితీయపు త్తి దేవే్యదనాధ 
ధర్మపత్ని” ననియు, నీమె తన సావి[తీవిజయ గద్యమున తన్ను గూర్చి చెప్పు 

వష జ “0 
కొన్నది. ఈ బురావారి కుటుంబము విద్వత్కుటుంబముగా _పసిద్ధికెక్కి-నది. 


ఏరిది ఆం|ధదేశ మందలి విశాఖపురీమండలాంతర్గత [శీకాకుళము. 


సర్వధారివత్సరమున మాతామహుల యింట జననము. తండడిగారగు 
సోమంచి భీమశంకరముగారు ఏలూరున స్వగృహమున బాల్యమున వీరిని బాగుగా 
చదివించిరి, భారతీ స్తవ స్త్రబకము, హరినాథ, నందనారశతకము,  |ప్రహ్లాద 
నాటకము, హరనాథశతకి ము, |శీకృష్ణబోధామృతము, సావి క్రీవిజయము ననునవి 
వీరి పొ త్రములు. శై లికి భారతీ స్తవ స్తబకములోనివి : 


“భూరిగుణావలంబ ! సురభూరుహమా ! భవదీయసత్పదాం 

భోరుహచింతనంబు దలపోయుచు నన్య మెజుంగ, నన్ని కే 
తీరున [బోచెదో యిపు డిదే నమయంబు సుమీ ! లతాంగి న 

న్గారము సూపి నా యమితకామితసిద్ధి నొసంగు భారతీ.” 


“సీ కరుణాకటాక్షమున నిచ్చలు నెవ్వని జూతు వాతడే 
లోకపవి|తు డయ్యెడు, తలోదరి ! ని నొగడంగ శక్యమే గ్‌ 
(పాకటమైన విద్దెలకు పన్నుగ మూలము నీవె కావె? నిక 

నా కిలవేల్పు వంచు మది నమ్మితి సుమ్ము నిజమ్ము భారతీ.'” 


ఇవి యిర్వదియైదు పద్యములు. 
హరిశతకమునుండి యొకమచ్చు---- 


గిరిజాధిప ! సురవరముఖ ! యరవిందభవాది వందితాం| ఘీయుగళ ! నీ 
చరణసరోజము లెదలో ! నెర నమ్మితి |బోతు వంచు నిరవద్య హరీ. 
ఇక మిగిలినది సావి|తీవిజయము. ఇది ఒక చిన్న కావ్యముగ రచింప. 
బడినది. రచన లఅలలితసుందరముగ నున్నది. పతివతలలో పధమగణ్య యగు 
సావితీదేవి పరమపావనచరితమే యిం దితివృత్తము. 


109 


























ఆంధ కవయి[తులు 
సహజో క్రిసుందర మైన యీ క్రింది వర్ణన చూడుడు. 


చానకు మంగళస్నానంబు గావించి, 
చెలగి రాసుతునకు జలక మార్చి, 
జిలుగు బంగరువన్నె చీనివినాంబముల్‌ 
సరిగపూలతల వస్త్రములు గట్టి, 
ఘనసారమిళిత చందనలేపన మొనర్చి, 
గిరిజకు |మొకి_౦ప సురుచిరముగ, 
మంగశసూ[(తంబు రంగారగా గట్టి, 
చాల ముత్యపుదల బాలు ప. 
బంధుజనులకు నచట తాపసుల కెల్ల 
వందనం బిడి వారిదీవనల నంది, 
పంచబాణుని సరసను మించి వెల్లు 
నల రతీసతి యన బొల్బు నవ్వెలంది. 


మజియొకచో, సావితి __ 


కరయుగము మోడ్చి చయ్యన । శిరమున గీలించి, _ పతిత సేవితకరుణా 
కర! దురితహరణ ! యిక నాః వరునాయువు నిమ్ము కామ్యఫలసిద్ధి పదా. 
అనగా, నామెమాటకు సమవరి :-- 
తరుణి . విను నేటిదాక నీధరణి విగత 
జీవు లెందును మఅల సజీవు లౌట 
చూడలెే, దిక ముందై న జూడబోము; 
న [పభావ మవాచ్యమై నెగడె గాక. 
ఇచ్చితి నీవరు, జాలగ | మెచ్చితి నీమహిమ కహహ :! మేదినిలో నీ । కిచ్చితి 
నతులితసంపద, ! నిచ్చలు క్రైవల్యపదవి నిచ్చితి తుదకున్‌. 
శాలి యిట్లు పూర్వుకవుల దలపించుచు జాలుగా సాగిపోయినది. 
తమ అరువదిమూడవయేట నీమె యిపుడు శ్రీకాకుళమున భర్తగారగు 
దేవేం| దనాథుగారియింట సు|శీవిభవమున మసలుచున్నారు. 


110 








తిని. వేమూరి శారదాంబగారం 


నాగ్నజితీస్వయంవర, మాధవళతకక ర్తి) యగు శీ వేమూరి శారదాంది 
కృష్ణామండలములోని గుడివాడతాలూకా, విన్నకోట పరగణా, ఆల్హ్జూరు ఆ|గహార 
మున దాసు (శీరాములుగారి పుతికలై 8-5-1881వ తేదీనాడు జనన మందినది, 
సంగీత సాహిత్యములలో ఆభిరుచియ, అభినివేశము కలిగి తన ఆరవయేటనే 
వినిన గీతములు వినినట్టు పాడ నేర్చిన ప్రజ్ఞయు, పదనొకండవయెటనే పద్యములు 
(వాయగల్లిన (పతిభయు నార్జించినది, 


వీరి తం్మడిగా రగు దాసు _్రీరాములుగారు సుపసిద్ధకవులు. దెవీభాగ 
వతము మున్నగు ను తమరచనలు సాగించిన యు తములు పీరు. వీరి “తెలుగు 
నాడు” చక్కని ఖండకావ్యము. ఆనాటి సాంఘికజీవితమున కది తళుకుటద్దము. 
వారు స్వయముగ నాట్యకళాభిమానులే కాక, తానై గజ్జె కట్టిన దిట్ట. వీరివి జావ 
శీలు కూడ కలవు. అట్టి రసికకవిస త్తముని కడుపున పౌడమి, తొమ్మిదవయేటనే 
గుంటూరుమండల బాపట్ల తాలూకా తహసీలుదారుగా పనిచేసిన వేమూరి కామన్న 
పంతులుగారి కుమారుడు రామచం,దునిగారితో పెండ్లి గావింపబడినది. 


అటనుండి ఉద్యోగిగా చెన్నపురి వెడలు భర్తతో వెడలి, యట తన సహజ 
పాండిత్యము కతమున పెల్టుబికిన కవితాధోరణితో నాగ్నజితీ పరిణయమును దన 
11 వ యేట కూర్చినది. ఇంతియ కాక, యీమె యపుడపుడు నుడివిన పద్యములు, 
వాసిన వ్యాసములు, జనానాప్యతిక యందును, జ్ఞానోదయప్యతికయందును 
(పచురింపబడుచుండెడివి. 1899వ సంవత్సరము లోపుగానే యిరువురు బిడ్డల 
గని తలిదం|డులను, బంధు జనులను కోకసాగరమున ముంచి, రెండవ [పనవసమ 
యముననే యుసురుల వబాసినది. ఇట్లు కడు బాల్యముననే అలవోకగా పళ న 
కావ్యము రచింనిన యీ (పజ్ఞామతి కావ్యమునకు కృష్ణుని యష్టమహిషలలో 
నొకతె యగు నాగ్నజితి నాయిక. ఇది మూడాశ్వాసముల [పబంధము. కావ్యము 
పూర్వఫక్కినె యున్నను. వెల్డి మొజ్టి విరహవర్ణనలును, అనుచిత స్రీ వర్ణనలును 
లేవు. కాని, నాయికా నాయకులు పరస్పర గుణాకర్ణనమున బేమించుకొనుట, 


111 





ఆంధ కవయి[తులు 


నాయికచేటి కుహనాయోగివేష ధారిణియై చూత్యము నడుపుట మున్నగున 
వన్నియు [పాబద్ధతులే. ఇయ్యది చెన్నపురి పార్థసార థీదేవున కంకితము. 


“మదిపురివాసి యగుట _- 
“పూపనెలదారి పిళ్ళారి |పోచు మమ్ము "అని పిళ్ళారిపదమును సంభావించినది. 
నగరవర్ణనమున క 


“వీరులు, నీతిచారులు, గభీరులు, దీరులు, నర్ధికోటిమం 
దారులు, ఖడ్గధారులును, ధర్మ విచారులు, వ|జహారులున్‌, 
శూరులు, _పేయసీహృదయచోరులు, నింక గడు న్మనోహరా 
కారులు తత్పురంబునను గల్లిన రాజకుమారు లెంతయున్‌.” 


ఉదారులై , యమకాలంకారమున నీయమచే |పస్తావింపబడి మొల్బయొక్ళ. 


“రాజులు కొంతియందు, రతిరాజుల” స్పురింపజేసిరి. ఇంకను శె లికి :-- 


““కనలుచు నెంతయుం గినిసి కన్నులు నెజ్జగ జేసి, మమ్ములన్‌ 
గని కడు నీచగోవు లయి కాననసీమల సంచరింపుచున్‌, 
మనుజుల నెల్టరన్‌ భువిని భాధల బెట్టగ బుట్టు డింక మీ 
రనుచు శపింప, మే మపుడు హా ! యని దీనతతోడ వేడగన్‌.” 


ఇ టుదారమె యున్నది. 
రా లా 
ఆశ్వాసాంతమున aa 


భాసుర మైన నీ వెడదవక్షమునందున |శ్రీ వెలుంగగా, 
దాసుల కే కొంత ? సతతమ్మును సంతసమూరి శోభితా 
వాసులు గారె విశ్వపరిపాలన ! సుందరరామ ! శారదా 
(ాసమకిర్తి పూరిత ! దిగంతరవై భవ ! చం|దమాధవా.” 


అను రధబంధ మగు నుత్సలమున దననాథుని నామాక్షరముల నలువరుసల 
గూర్చి తన కవితాళ క్తిని పతిభ క్తిని వెల్ల డించినది. 


112 


ర అ్యావాశం. కలం ెవెశ్తారేడ. ఇక. ఆత్త ఈ యాల అండా గాని కాల, 


ఆంధ కవయ్యితులు 


మాధవశతకమునం దనేకవిషయములు [పస్తావింపబడినవి. ముఖ్యముగ 
గ్రీవిద్యావిహీనత గూర్చి యెక్కువ [పస్తావింపబడినది. 


““గొల్తది చల్ల వాడు కిడ, గోడల గీతలు గీసి లెక్క_లన్‌ 
దెల్హముసేయు, జాకలిది తెచ్చిన బట్టలు వై చు బట్టలున్‌ 
బల్లవపాణి తాడునకు బాగుగ వై చును విప్పుముళ్ళ దా 
సల్పలితంబుగా జదువజాలని చిన్నియ లెన్న మాధవా. 


గోడల గీతలు 'గీయుట, తాడున ముళ్ళు వైచి విప్పుట, మొదలగు చదు 
వెజుగని చానలపోకడల నింత చక్కగా వర్షించి “యోౌరా ! విద్యావిహీనల 
దుస్థితి” యని యొక్క-పరి ముక్కుపై (వేలిడ జేయచున్న దీ యమ. 


“*భళిరే ! యెట్టిది వింజమూరికుల తిమ్మాభిఖ్యనుం జూడ, నా 
లలనారత్నము రామణీయకము డోలాయా[త యకా |గంథ మీ 
వలనే జేసే నటందురే ద్విపదలో బాండిత్య మింపార, నీ 
చెలులుం దద్గతి విద్య నేరగ భువిం జేయంగదే మాధవా.” ' 


ఈ పద్యమునం దీమె పేర్కొనిన వింజమూరి తిమ్మక్క యెవరో? ఆమె 
కృత మగు “డోలాయాాత” యెచటనో! 

కడు పిన్నవయసుననే మృతిచెందియు, జాతికునముమసొర భమట్టు పుట్టగనే 
పరిమళించి, స్వచ్చమైన జీవితసౌందర్యరేఖతోడను, అచ్చ మైన కావ్యశోభన శీ 
తోడను, యశశ్చం|దికల నలుగెలంకుల వెలయించిన యీమె శుభచరితము 
ఆం|ధులకు గర్వకారణము | 


(8) 113 





లికి, వూవిడన్న సుభ దమ్మగారు 
అధ్యాత్మ రామాయణము-ద్విపద 


ఈమె అయ్యగారి రామమూర్తి పంతులుగారి సోదరి. రామగాథనంతను 
బూర్వుభాగమువరకు ఆధ్యాత్మ రామా యణకీర, నల ననుసరించి ద్విపదలో 
(వా సెను. 


సరగ నామెకు బల్కెై జానకీజాని 
“భరతుడ రా జగు ! భామిని యేను 
జరియింతు వనములో, జగతీధవుండు 
కడకు దుఃఖించుచు కడు నజ్ఞారీతి 

నిప్పని నాతోడ నింపుతో నిపుడు 

చెప్ప సంశయ మేమి శీఘమే *యనిన, 
రాముని గనుగొని రా జిట్టు అనియె 
కాముకుం డను, |భాంత కలుషమానసుడ, 
రామ! నన్వధియిఐచి, రాజ్యంబు గొనుము, 
భూమిలో నఘము ని నృొందదు- నిజము” 
అసి పల్కి భూపకి యతిదుఃఖము నను 
తనయుని గన్హొని తానేడ్చె నపుడు. 


ల ట్టున్నది. విశేషములు లేవు. వ్యర్థ పదములు మెండు 


114 








4 


తీ4, తిర, 86, 87 
సుకేశి సుగుణహేళి యను నవలలు రచించిన 
న్‌ పసెట్టి లకీ నరసమ్మ గారు 
సేతుపిండారి, పియాన్యేషణము నను నవలలు రచించిన 


శ్రినివానముగారు 


నీరజరామా|శనుము రచించిన 


చిల్లరిగె రవుణముగారు 


సగుణమ్మ యను నవల రచించిన, “విద్యావతి' యను పిక 
నడిపిన |క్రీస్తువనిత 


(కపాబాంయిం సత్యనా ధవ్ముగారు 


నిట స్మరణీయలే. 


తిర. గూడపాటి లక్షీ నరనమ్హగారు 


ఆనాటికి బాగుగా విరుద్ధధర్మ మైన రజస్వలానంతరకన్యను స్య్వయముగ 
చూచి వరించి పెండ్లియాడి సంఘసంస్కా-ర | పియ లని యనిపించుకొన్న ఆచంట 
లక్ష్మీపతిగారి వివాహగాథ “స్య్వయంవరముిను ఏకాంకికగా రచించిన గూడపాటి 
లక్షీ నరసమ్మయు నిట లెక్కింపదగినదే. 


115 





లి9, గుండు అచ్చమాంబగారు 


రామేశ్వరయా[తా, కాళహస్తీశ్వర కళ్యాణ మహోత్సవము, శ్రీ పూజా 
విధానము, శ్యమంతకమణి యను నాటకమును రచించిన గుండు అచ్చమాంబ 
గారొక రా కాలమున సుపసిద్ధ కవయి[తి. ఈమె పొత్తములలో ఒక కాళహ స్తీశ్వర 
కల్యాణోత్సవము దప్ప తక్కిన వేమియు గానరాలేదు. కార్వరినామ వత్సరమున 
నిది ము[దితమైనది. అప్పుడు రిజిష్టాంరుగా వనిచేసిన శీ గుండు వాసుదేవశాన్ర్రిగారి 
మేనగోడలీమె. 


ఇది యొక “వీథి కావ్యము. (్రీనాథుని [కీడాభిరామమువలె కాళహస్తి 
యందలి స్వామి కళ్యాణోత్సవమునాటి వేడుకలను, స్టెషనుచ్మితములను, స్థల 
మాహాత్మ్య మును వర్గించినది. ఇందైదు [పకరణములు గలవు. ఆటనట పద్యములు, 
నున్నవి. తక్కిన రచనలలో నొకటి పద్యకావ్యము. 


మీరాబాయి యను కావ్యము (వాసిన 


40. 'మొసలిగంటి రామాయమ్లగారు. 


మృగశ్ళంగచరిత్ర |వాసిన 


41 . చూడికుడుతమాళ్‌ గారు 


వీరును ఈ కాలము వారే. 


9 


116 


భ(దాచలాధిశ్వరశతకము రచించిన 


కేస. మోదవరపు లత్మీనరసమాంబగారు 


వీరి పద్యము లొండు రెండు చూడుడు. 

E మీర నలజంబు దాల్చి మృదుల స్మేరంబుతో బృథ్విజ౯ 
[బేమ న్గూచి భవత్కరాక్షిపదము ల్వీక్షింపగా పద్మ మిం 
కేమాడ్కా౯ా సరిపోలు వాని? కనుచురా హేలావిలాసంబుగా 
వామాంకంబున సీత ముద్దుగొనె దా భ।దాచలాధీశ్యరా.” 
“కాలజ్ఞానము లేని పక్షితతుల న్గల్సించి, సీ వందులో 
'గాలజ్ఞానము దామచూడములకుడా గల్పించుటల్‌ సూడగా, 
నీ లీలావిభవంబు లబ్బురములౌ నిక్క-ంబుగా దెల్పగా 


9»? 


వాలు న్నీ ర్విభజించు హంసమువలెన్‌ భ|దా...+=* 


O 


43, వెన్నె లగంటి హనుమాయమ్మ గారం 


ఈ యుగమున- అనగా సుమారు ఎబదివర్గ ముల క్రితము సంస్కృతమున 
కవిత్వము చెప్పిన కవయితి నీ హనుమాయమ్మగారే క నబడుచున్నారు. 


ఈమె నెల్హూరుమంఢల కోవూరుతాలుకా చెన్నూరు (గామనివాసులు 
నీ వెలగపూడి సుందరరామయ్యగారికి 1875 అగ షుమాసమున జన్మించి బడినీడల 
నడుగిడకయే కాలము గడపినది. వెన్నెలగంటి నటేశ మను నాతని కిచ్చి చిన్న 
తనముననే వివాహ మొనర్చిరి. వివాహ మగుటయు. వితంతు నగుటయు వెంట 
వెంటనే తటస్థించినవి. తమ్ముడును మెనమజదులును చదువుకొనుచుండగా, వారితో 
బాటు [శుతపూర్వుముగా విద్యల పరిగహించి రానురాను సంస్కృతమున బలమగు 
సాహిత్య జ్ఞానమును, ఛందోలంకార వ్యాకరణాది శాస్త్ర పరిచయమును బొందినది. 


117 


ఆంధ క్‌ వయి!తులు 


బాలవితంతు వగుట, చిన్ననాటనుండియ నేర్చిన సంస్కృత కావ్యాధ్యయనముచే 
ఆధ్యాత్మికజ్ఞాన మతిశయించి వైరాగ్యము కుదురుకొన్నది. నిత్యము గాయత్రి 
ననుష్టించనది. ఆదైతానుసంధాన మీమె నియమ్మవతము. గురుదత్తాతేయో 


a 
_ ఆ 
వాసకురాలు. 


సంతరించిన సాహిత్యజ్ఞానము, కుతి నించిన (్రుతిస్మృతి పరిచయము, 
అనుభూత మగు ఆధ్యాత్మిక క్రచింతనము ముప్పిరియై మోసులెత్తిన యీమె కావ్య 
పరంపరను వీది పితృజ్జాతు లగు బాపట్ల నివాసులు (లీ వెలగపూడి దక్షిణాయన 
మూరి పంతులుగా రచ్చొత్తించినారు. కానియీమె [గంథసంచయ మిపుడు 


గానరా కున దివ 


గృహలశ్మియందు ము[ద్రితములై న విషయములే యాధారము. అవి యో 


న్‌ా 
కింది విధమున యు 


(1) పరమహంస పరి, వాజకాచారం శీ (శీ [బహ్మానంద సరస్వతీస్వామి 
ది నిర్ణయసాగర పెస్సునందు ముదితము. అందలి. 


“నిక్చీజాది సమాధిసంన్ధితపదం నీవారకూకోపమం 
నిష్పాప ం నిగమాంతవేద్యనిలయం నిర్హపకం నిర్గుణం 
నిరగంద ఎ నిరుప _దవాత్మసదనం నిర్వాణదీపం నిజం 
_బహ్మానం దసరస-తీ గురువరం మోక్ష[పదం తం భజే, 


షష డత పూజాకదంబకం :-_ ఇది యంతయు కీర్త నల రూపమున 
నున్నది. డిసిసి బొంబాయి (పకాశము[దణాలయమువారు ముదించిరి. 
మధ్యమావతి. జం పె. 
లాలికి జగు కమర లలనా స్వాందత, 
నారద స్వైకదా (శీబహ్మసదసి 
లోహచణకా భూ్యూషపాకపరిశీలా 
ఆకీజాయా పతి వతేతి ఉశసంస 


118 


ఆం [ధ కవయి [తులు 


ఈ పూజాగీతములలో మేలుకొలుపు మొదలుగా సమసోపచారములతో 
మంగళాచరణమువరకును గలదు. ఈ పొ త్తమును టొంబాయి కోసాలోని దతోపా 


ప బాగుగా మన్నింతురు. దీనియం దీమెసంగీత శా స్త్రజ్ఞానమును స్పష్టమగు 
ఎది. 


మూడవది: నీ జగ దురు శంకరభ గ వత్చాదాచార్య పూజావిధి. దినియందు 
ఆచార్యుల షోడళోపచారవిధి నిరూపితమైనది. 


“భాష్యం వామకరే నిధాయ పరత శ్చిన్ముదం9యా బోధితం 

పా9క్కుడేవర దండ కిష్యసహితం సద్మాసనస్థం !పభుం 

ఫాలే భస్మధరం సుభాకరనిభం రు దాక్షహారా- దక 

గ్రీమచ్చంక రపూజ్యపాద మనిశం ధ్యాయా మ్యహం సద్గురుం?" 

నాల్గవది: (ఢీ మచ్చంకరభగ వత్సాద సహ్మసనామావళి:-__ 

ఇందు మూడువందల యిరువది తొమ్మిది అనుష్టుప్పులు కలవు. 1021 
నామములు. ఓంకారపూర్వ నమోసన్త వములతో పరి గహింపబడినవి. [శీ శంకరులు 
డీ. శ, ర వ శతాబ్దము వాడని |పధికతి. అప్పటినుండియ నాయన కిట్టు నామా 
వళి గూర్చినవారు లేరు. ఆ భాగ్యమున కీ యాం[ధవనితయే నోచుకొన్నది. ఈ 
ఈ పునకము పూర్తి యయినపిదప శీ (బహ్మానంద సరస్వతుల కందీయబడి 
నది. దానిని వారు కాశీయందలి రామఘట్టములోని పాతచింతక  ము[దణాలయ 
మున ముదింపించి తాము పీరిక |వాసి, యీమెను శృంగగిరిపండితులతో సమా 
నముగ |పశంసించి గౌరవించిరి. 


ఇంతే కాక, విశ్వామిత పో క కమైన అధ్యాత్మరా మాయణము నందలి 
శ్రీరామ భగవద్గీత లని (పసిద్ధి చెందిన (శీరామ న. సంవాదమునకు తెలుగున 
టీక జేసిరి. ఇది యొకటే యీమె తెలుగుకృషి. య త్రీ) స్తవమును మహి 
(సగ్ధరావృత్త త్రమున వుష్పమాలికా బంధముగ రచించినది. 


“ప హంసస్థాం సత్యిసంధా మగజగనిగ మాధారతారస్వరస్థాం 
గాయత్రీం యజ్ఞయజ్ఞాం సురనరవర దాం పంకజాం కంబుకర రేక 
సావి|తీం విద్యవిద్యాం శుతి మతిగతిదాం దేవసౌవర్ణ వర్ణాం 
వందేహం దేవదేవీం విమలమణిమయీం కుందసౌందర్జదనాం. 


119 


ఆంధ కవయి[ తులు 


చూచితిరా-విషయ మెంత యాధ్యాత్మిక మైనను, రచన యెంత శివం 
సుందర మైనదో 1 అబల పూనుకొని యిట్టి [గంథముల రచించుట యె 
పూన్కియో సమానధర్ము లెబుంగగలరు. 


tte 


J 
44 చోరగండి సతమ్మగారు 


' వెనుక జెప్పిన కావ్యముల నచ్చొత్తించిన [శీ వెలగపూడి దక్షిణాయన 
మూర్తిగారి కుమారీమణి, [శీ వెలగపూడి సుబ్బారావు పంతులు (బావట్ట) గారి 
సోదరి సీతమ్మ యను నామె [పభావతీ |పద్యుమ్నము, మనుచర్మితము మున్నగు 
వాని వచన కావ్యములుగ రచించినారు. ఈమె చోరగుడి వేంకటా[దిగారి సతి. 
పొత్తము లిపు డెందునుగానము. ఈమె బవయిింం యం] పెండ్రి పేరంటములు తట 
న్టించిన నప్పటప్పటికి పాట లాశువుగ రచించి పాడెడిదట. 


Ww 


45* సరము సుభదయాంబగారు 


కవితావిశారద వికాఖపురీవాసులును, శత గంథకర యు, కవిభూషణ విరు 
వాంచితులును, జయపురసంస్థానకవియ, జయపురాధీశ్వర వికమదేవవర్మ 
మితులును నగు శ సెట్టి లక్ష్మీ నరసింహకవిగారి య్యగసోదరి యీ సుభద 
మాంబగారు. ఈమె ధాతనామవత్సర మున జన్మించి 14-8.--1947న మరణించిరి. 


(1) సురుబీవిజయ మను నాటకము, (2) శిరోమణి యను నాటకము, 
(3) శీ వేంక టేశ్వర శతకము, (4) శీరామశతకము, (5) ఉత్తరరామ చరిత 
యను నిర్వచనకావ్యము, (6) సుభ దారామాయణ బృహత్కా_-వ్యము, (7) శుకజనక 


120 














\ 


ఆం|[ధ క వయి[తులు 


సంవాదము, (8) ఆంజనేయ సో తాష్టాదశకము, (9) వ్యాసగుచ్చము, (10) 
జాగిలము అను నవలను నింకను ఊత, రావిలాపము, రుక్కిణీసందేశము, గృహలక్ష్మి 
యను ఖండ కావ్యములను రచించిరి. 


రామాయణమునందలి ““స్య్వ్యయం|పభ, శబరి, వేదవతి” యను ఛర్షికలతోడి 


ఘట్టము ౨ కొన్నియును నింకను గొన్ని ఖండకావ్యము లును గృహలక్ష్మి యందు, 


భార తియందును [ప్రచురిత మైనవి. జాగిలమను నవల [ఫాన్సునవల కనువాదము. 
సరస్వతీ గంధమండలివారిచే ము దితమై, ఒక ప్పుడు విశ్వవిద్యాలయము వారిచే 
ఉన్న తతరగతులకు ,పార్యముగ గూడ నిర్ణయింపబడినది. ఇందు సుభదారామాయణ 
మింకను నము[దితము. [శీ లక్ష్మీనరసింహంగారి కుమారులును, వీరి మెనల్దుడును 
[ప్రస్తుతము జడ్జిపదవియం దున్నవారును నగు నీ శివరావుగారు దీనిని ముదించు 
[ప్రయత్నములు చేయచుండుట ముదావహము. ఈ సుభద్రారామాయణ మొక్కటే 
సుమాదు రెండువేలకు 'పెగా పద్యములు కలిగియున్నది. అందు యుద్ధకాండ 
ముననే వెయ్యికి పైబడి పద్యములున్నవి. 


ఈమె రామాయణము | రచనను పౌరాణిక గంథమై యున్నది. అటనట 


స్వయం పభ, వేవవకి యకు శీర్షికల నున్న (గంథభాగము లుజ్వములై కావ్య 


పద్ధతి నున్నవి. రామాయణమందలి పద్యముల కొన్నిటిని జూడుడు. 


““ఉర్ణిము పల్పవింప మృదులోక్తులు పల్కు-చు నా సమక్షమం 
దల్ల కళానిధిం దెగడు నాస్యరుచుల్‌ వెదజల్లి నా కనుల్‌ 
చల్చగ జేయ నా యనుగు చక్కని రాము డరణ్యసీమలో 
దల్ప్లడ మందుచుం దిరుగ, దాల్పిగలాడనె మన బాణముల్‌ ? 


దశరథుని యుల్లమునందలి తల్బడమును వర్ణించిన యో పద్యము నందలి 
స్యభావోక్కి యు- 


పాణనాథ కంటె ! పసిండిలెడిహొరంగు 
వేడ్క. నించు సొబగు వింతహౌొయలు, 
చందులోని యిజ్ణి జగతికి దిగియెనో 1 
కాక, యిట్టి మృగము గలదె ధరణి ॥ 


121 


వాకా లి గాకా హా అ గ ద ల రాగా బుద 























ఆంధ కవయి[తులు 
అన్న సీతాసతి వాక్యమందలి యు[త్పేక్షయు, 


వాలివలన భీతి దూలెను, కిష్కింధ 
నేలు భాగ్య మొదవె, నను భాగ్య 
కాలి, నింక నన్ను సరగున గావుము 
రఘుకులాబ్దిచం|ద ! రామచం[ద |! 
అను సు[గీవవచనమందలి | పసాదగుణము సంగహరచనయు 
రాము నే నెజుంగుదు పరంధాము డనుచు, 
మహిజ లక్ష్మీ యటంచును మది నెజుగుదు, 
నాదు మరణంబు రాముచే నని యెజుగుదు 
నాచరించితి నిట్లు మోక్షార్డ్‌ నగుచు॥ 


అనుచున్న రావణుని యర్లవ్య క్రియు, 
® ప 

పాలవెల్లి దోచు పద్మాలయ యనంగ 

ననలునందు వెలిగి నతులకాంతి. 

సీతస్పర్శవలన శీతలుడై యుండె 

పావకుండు సురలు (పస్తుతింప॥ 

అను సీతాసాధ్వి అగ్ని శుద్ధియందలి యుపమయుి, నామె రామాయణమున. 

కలంకారములై ఆమె రచనాసౌభాగ్యమును దెల్పుచున్నవి* 

“స్వయం[పభి యందలి. 
“వాడదు మేను సుంతయును, వన్నె తొజంగదు మోముతేజముల్‌, 
జూడ తరమ్ము కాదు, కడు జోద్యము | సొక్కూను [సుక్కు లక యీ 
జాడ తపోవన|కియలు సల్పినవారలు కానరారు, పూ 
బోడులలోన నీగతి నపూర్వ మహత్వ మెటుల్‌ లభించెనో ? 


రస|ప్రసన్నమును, సరసశయ్యారమణీయము నగు నిట్టి కవితాశ్రీ లభిం 
చుట [పా క్రనజన్మ తపఃఫల మనవలెను. 


122 


ఆంధ కవయి[తులు: 
“వెదవతి' యందలి _ వేదవతిని రావణుడు (పశ్నించు విధము- 


వనితలమిన్న ! యెవ్యతవు ? పావననిష్ట వనీతలంబునన్‌_ 
ఘనతప మాచరించెదు, జగత్త యమోహనమై తనర్చు నీ 
తను విటు గాసివెట్టటకు దావకవాంఛిత మెద్ది ? జన్మపా 

వన మొనరింప నెవ్వనిని భర్తగ గోరి తపంబు సల్పెదో.” 


“ఈ యెలజవ్వనంపుజిగి, యీ నుకుమారత, యీ విలాన, మీ 
సోయగ, మీ శరీరనవకోభ సురోరగమానవాళిలో 

నే యలివేణులం దయిన నే మును గాంచగ లేదు, నిక్క మీ 
ప్రాయము గాయ మిట్టడవిపా లగు వెన్నెల జేయ న్యాయమే?” 


అందమైన యెత్తుగడ, చకం్యాని నిర్వహణము, ముచ్చటగా ముగింపును. 
"ర్చు ఈమె పద్యము, లంచనడలవలె సుందరముగా నుండి (పత్యేకతతో 


పెంచును. 


ఇక వీరి డత్తమరామచరి్శితమును మహాకవి * భవభూతి గొడుగునీడల 
_త్త౦ఛ్భాయల) లో నడిపించినది. భవభూతి “ఏకో వవరసః కరుణ ఏవి” 
) రూపించిన మహానుభాగుడు. సాధ్వి సీతమ్మ శోకమును ఆతడు వర్ణించెను 
)పిదళతి వృజస్యహృదయం అపి[దవతి శిలాఃి అని కాదా! ఆతడు వర్ణించెను. 


అంత |పౌఢితో గాకున్నను, పీరును బాగుగనే రచించిరి. 


 ఆతిమృదులమును శీతలమై తనర్చు 
_నతివ ! నీ తనుస్పర్శంబు నందుకతన, 
అతివిచ్శితసౌఖ్యము మేన నలమికొనుచు, 
నంతరంగము హర్షాబియందు మునిగె” 


అను పద్యమున (శ్రీరామచంద్రుని రసచుళుకితమైన గాఢానుభూతి నిట్లు. 
రగ వర్ణించిరి. . 


123 


“ఇయంగేహే లక్ష్మీ రియ మమృతవర్తి న్నయనయోః 
ఆసావస్యాస్వ్వ ,వపుషి బహుళ శ్చందనర సః 


ఆను కోకమునకు స్వుచ్చానువాద మెన 
“నాడ సొజ్రా్యం సుఫలంబ ! నాదు కనుల 


చంవనములవెలి ! జాబిలి వెలుగ |! 
Ce ఛా ఇర, 
నాదు కౌఖంంప్రపెన్నిధి ; నాదు జీవ 
ఖు 99 
వక్షకు ! పీయసతీ ! నా మనొధామనిలయ. 
అని పడఃమున నంత భావమును రాకున్నను, (కొవ్విరుల కూర్పు వంటి 
కబ్‌ పేచ'. పనితనము |పకంసగియమెనది- 
వ్‌ — లాలా 
వాలీ కి యా శమమున జనకుడు కుశుని కనుగొని 


(a 
ఎక్టైటు తెల్పుమా సఖుడ ! యెవ్వరితో నని సంభవించె ? నా 
చిట్టి యనుంగుతమ్మునకు జెప్పు, మరాతుల మందజేసి భూ 
మట మొశర్తు భూపజనముం దగ నాశ మొనర్తు జూడ, నీ 
పట్టున నస్మడ స్త్రబలపాటవముల్‌ గని మెచ్చ నిర్జరుల్‌.” 
మా” అనే ఎత్తుగడతో, ఈ పద్యము సూటిగా వచ్చిన 
దయావకమును తలుచు సందర్భోచితముగ నుండుటే కాక, “భూమట్ట 


శ 
గ 3 ఇ బో న్‌ 
మొన ర్ల అనే పదమును వాడి, తెలుగుతనముచేత కూడ రచనను కై సేసినారు. 


ముకు మృతుడైన తమ పుత్తుడు సూర్యనారా 


La} 


ంహాంగారిని చాలాచోట కతజతతొో స్మరించినారు. సురువీ విజయనాటకమున 


ఛా డి క్షా 


124 


ఆంధ కవయి (తులు 


ఎవరిపేరి |వాలె యీ పద్యపా దాక్ష 
రంబులందున నలరారునొ, మన 
సెవరిగతుల కెక్ర నవనీతసమమొ, య 
ట్టి భవనిభుని, నాదు విభుని దలతు. 

అని భ na స్మరించినారు --- 

రామశతక మందలి 
స్త్‌ శం. 
పూనికతో జేసి మౌనిపుంగవు డగుచుకా 
తాను వెలసె వాల్మీకి జ 
గాన |బహ్మబుషి సమాఖ్య గని శ్రీరామా. 
మధురాక్షర సంయుత మై, 
విధిరుదనిరంతర పరితవిమలతరంబై 
సదమల మగు నీ నామము 
మదిలో స్మరియింతు సతము మానక రామా. 

ఈ పద్యము లిట్టున్నవి. గృహలక్ష్మి యను మకుటమున [తిమూర్తుల 
గృహలక్ష్ములను, హరిశ్చుం ద సత్యవంతుల గృహలక్ష్ములను, పోషించి 
(వాసిన పద్యములు చక్యాగ నున్నవి. 

“అత డల్పాయు వటం చెజింగియును, గాసంతైన బింతింప, కే 
పతిగా బొంది పతి[వతాత్వమున ద|త్పాణంబులన్‌ [బోవ న 
ద్భుత మైనట్టి కిదంటునకా టల్‌ 

ఇపే సురుచిరమై యున్నది. రామాయణమునందు తేటగీతలు, ఆటవెల 
దులను, కందములనే వాడి, వానియందు తమకు గల పత్యేక |పావీణ్యమును 
జూపిరి. 

ఇస్తే రసోదంచితములగు విపులకావ్య|శేణి నుత్సాదించియు, పకర్ష 
మనిన న రాల్లక, (పచ్చన్నముగను [పశాంతముగానే జీవితము గడపిరి. ప. 
ఏీరికి వీరి జీవితకాలమున గూడ రాదగిన పేరు రానేలేదని చెప్పనగును. 


‘Poet is born, but not made’ అను నుడికి ఉదాహరణ |పాయలై 
మహిళాజనమాణిక్యమకుటమండనం బన నిట్టివారే కదా! 


125 


రక నామధేయ (శీ 
లికా కుసుమ ముకుళమె 


పావనకృష్ణవేణీతరంగిణీ 
(a) 


పవ్మితత చేకూర్చి, యీ కలియుగమున 
సా 


~ 


చూపిన 
జా సుబ్బరాయుల పే నును 


కవీశ్వరియై, 
రుచి 


46: జ్ఞానాంబగారు 


J శు mM]: Bw Ye 
గ న స (0 
9 be ఇల్లై చి రం రశ 
న్య 2 98 దీ 6 ఇ సే 
A ర్త 3 8 సం 9 bhi 
కు G gs Mm 9 గేలి sie న వ 
నా 62 జి ళా 
6 స 
కు స స న్‌ 
“త కస్త రర లలత గోళ క 
పష గ్ల లలి 
సంగ క 
గ్గే ర్య be 2 2 “3 3 mM వ! # ప్ల 
ga 2 a 4 Ns 
i Am & రె 2 గ ల ళ్‌ 0 
ల ప కర యాంటి క గ్‌ ag ce 
9 fag లిం aus “UU 
భా ల 29 be బే x 
ఈ లేస్‌ వేటల చ. “గో 
9a era # brs ut 3 fh 
౧ న్‌ (గే త ఇ గ్‌ mn YY hh )2 
ని గ్‌ " గ్‌ స fi aq} శ్‌ Ss షే న 
ళు ln ర్స Lets i § bh, Y3} |. ft) fo ల్ల ఖ్‌ ళు 
ం్న ళ్‌ స్‌ mp 3a లి vl [ 


న / గం 0 
,8 నే క. fh tes టో 1) స్స ‘a ౮] % wi సి 9] [1] 
¥3 ఇడ dd} " శీ ఖే “3 ఓ) గీ క్‌ వ ణీ r* క్‌ సతి 
f- గ్‌ పే త tv wD) జే ఇ f* 4 జి 
నశ లనే “tt (స a} a శ nf ఇ 1) ‘A | స్ట ai] arn 
శ్‌ గె శా శ | శీ “A ma] శ శ “4 J a శ తీ చీ 
జే sh i ra we | అ 21 శే జి వ్‌ 
జ శ fri 
41 ¥ 1 హక) శే క్ల క | జ శ f 
3 Sy అ} (శ్రే స్కై ఖే PE కై ఖో of ఓ స 
జే శే శే + §t స్కి న్‌ క 
గప్‌ | ఖ్‌ న | : 21 . షం న a=: న / జ శో ఖో క్‌ ak: 
క fa 1 (ఓ / క 4 జి శ్ర 


వూ. 


థి 


+. ఆంత నామెజనని తాను విద్యావతి 


గా దిద్దెను, అక్షరాభ్యా 


అన్నిం 


డని యరించి 
పదునెదు 


చిన్నతనమునుండి 


సమెన 
ద్క థారణాశ క్రి, (పకృతిపరిశీలనము, 


126 


ణా 


నొండొంట తోడుపడి [క్రమముగా నేపుసెంది 


™ 


ను [వాయను నేర్చినది. 


శ 


హద్దే 


జ 


ఆమ్మా! నాకు చదువు జెప్పింపు” 


హలా 
తుల చేష్ట లెట్టివియే 


స 


వా 
ప 


గ్రాగా చదు 


దుల చక 


a rE 


aw 
గాహపాపై 


వో 
పల 


ఆంధ కవయ్యితు 


ఈమె భూతదయీశుత్వమును గూరిచి (పత్యేకముగ గాథలుగ జెప్పు 
కొందురు. మొదటనుండియు జీర్ణ్వమంగేసుభాషితమై, పూవును దావి పొదుగుకొన్న, 
ట్లామె నావరించియున్న పర మేళశ్వరభావము (కమ[క మముగా ౩ నభివృద్ధి ది గాంచుచుండ 
నా స్వయంవిజ్ఞానముతో దనివిసనక తన పన్నెండవయెట దెవయె యోగమున 
రంగావధూతగారి శిష్యులు [శీ సీతారామావధూతగారిని గురుడేవులుగా బడ 
శుశూష సలిపి, భవబంధమును రోసి, తనకు చిన్ననాటనే తలిదం' దులు బిడాతాగం 
రముగా తగిలించిన టు దెగగోసి సన్న్యసించిడి. ఆవల 
క నకదుర్గకొండలలో గొన్ని యేండ్డు తపస్సు చేసి, తమస్సును [దోసి, గుహాముఖము 
నుండి జ్ఞానజ్యోతియో యనునట్లు నిర్ణమించి, గురుదేవులచే 'జ్ఞానాంబి యని యన్వ 
ర్థాభిధేయమున నాశీర్వదింపబడిరి. 


మా 


Fn] 


ఇట్టి పూతచరిత రచించిన గంథములు మిక్కిలి కొలదిగనే యుండుట 
మన భాగ్యమో, భాగ్యహీనత్యమో? 


దేవుడు, విజ్ఞానామృతము, కాళీ పసాదిని, రంగావధూత, సత్సభు శత 
కము, గార్గి యనునవి ఏరి రచనములు. ఇందు నాకు దొరికినంత వజకు 
విమర్శింతును. 


ఇందు దేవు డను చిన్నిపొ త్తము గీతమాలిక. దీని శకి | పొభవములు 
వర్ణనాతీతములు. పిట్ట కొంచెమైనను కూత ఘనమనునట్టు, కొలది యిడరాని 


[పభావసంపద కల యీ సద్గ9ంధమును నాసాంతము చదివి యానందింపు డని 
పరితలను హెచ్చరించుచు కావ్యవిమర్శకు పూనుకొందును, 


ఇది పక్నోత,రపూర్ణకము-- 


“అక్క_రో! దేవు డెవ? డాత డెక్క డుండు? 
చేత లెట్టి!? వాకార మేరీతి దమ్మ ? 

తలకు నొక్కట నా దగి పలువురైన 
దేవతల గొల్లు, రిం దాదిదేవు డెవడు ? 


127 


వివ శా 


. 


_ 


CEE 


ఆం భధ కవయి' తులు 


ర # 
@ 5 63 .. 
. gr gr - ww Gy 
గ డో షై విత్‌ కిల HE GY 
న్డ్‌ త స 2. న "fea 
యం fe 0 é TOM SNS: na mi pe 
f గ Fel 7 © | “bo fe ఈ sa “వ సం fC 
3 ¥ y3 3 థె 0) bn 
ర్‌ం « సలి a క J) సి %3 ౧ సం § గి fH} ఇట్టి © 
3 grr గ్‌ కలి 0] ఎ Wo 4 i గి 0 గ ao 
° y3 Fe Sy va 3 he Bg 0 
3 సల్ల oO 9 |. aga A గ్‌ 
6e ౧ న్స ( * fg ve 3 A గం ౮ 
a he 3 62 §) (9) 2 1D WB 
60 సే « ( a adja 1% @ oo 
mY శ ca Wh 9 YP ల 0 ¥ గి గ్‌ ya x ah 9 
ప్తి రా qf గ ft (| 1 jie 9 9 గ్‌ గి 9 గ 
8A గ గ. 
స న! టి dha శ ప" 2 J 9B Gey ia 
sh Wg BUA ore 
ee lean HB Te yn 5 Ww ww a 3 య YW YP 
dada, 2 Wm rp wim A గ hem 


ష మగును? 
128 


రు 
న కెఫ్ట గనబడెడిని 


పంబు నీవు గనుమ 
లకు గోచరము కాని దెన్నరాని 
ంతిజన్య మో యనుజ వినుము 


దేవదేవుని రూ 


కన్ను 


oe 


| 


| 


టే 


ఆల్‌ 


Fo 


(0 


మనోనే' తము 


వం 
క 


కలవస్తులక ందె విస్ప 
జల్‌ 


శ 
న. " 


కనుల కగపడని యాకార మనుజ |! 
కనుల క గపడకున్నను గానబడెడు 


ఇ 
జు 
చన 


ఆంధ క్రవయి[ తులు 


(పేమ కే మైన రూపంబు పెట్టినామె ? 
[పేమ నెఅుగనివార లీ పృథివి గలం |; 
కన్నులకు [పేమ యెట్టిదో కానరాదు, 
కుక్క కూడను [మను గుజుతుపట్లు, 
ట్‌ 
కన్నులార నీ వింతను గాంచలేదె ? 
పేమధాముని దేవు దర్శింపలేవె? 


పండువెన్నెల విరిసినట్లు, బొండుమలైలు మెజసినట్లున్న ఈ కావ్యపు విలువ 
(అత) రా (59) 


యింత యని కొలది యిడరానిది. కావ్య మంతయు నిష్టే సలలితమై, అద్వితీయమై 
ధారావేగముతో విశుద్ధమై, వినువారిని కనువారిని నానందమున ముంచియెత్తును. 
దై వత్వమును దైవత తత్త్వమును ఎంతో తేటమాటలతో తెలివైన యూవాలతో నెవ 
రును నా స్తికులై నను కాదనలేని వాదనాసామర్థ్యముతో [పతిపాదించినది. 


[గంధమునం దింకను నిర్లే యరటిపం డొలిచి యరబచేత నిండిన ట్రనేక 


త త్త్వములను తత్త్వార్థములను వివదించినది. 


0) 


విజ్ఞానామృతము శతకమువలె రచించిరి- 
దేహ మస్థిర మని తెలుపవచ్చునుగాని, 
దేహముపయి వాంఛ [తెంచ వశమె ? 
చెప్పవచ్చు గాని, చేత యసాధ్యమౌ 
స్థలనరహితచి త్త | క్లా నమాంబ . 
సురభిశముగ నున్న సుమరసంబును గోలి 
తేటి యితర మేది తిననిరీతి, 

జ్ఞాని యన్ని విడచి యానందమున నుండు 
స్థలనరహితచి త్ర | జ్ఞానమాంబ | 

ఉర్వి విత్తనముల నుంచ నుత్పత్తియా 
నగ్నియందు వేయ నంతరించు 

చెడుమది జెడు నీతి చెలగు మంచి మదిని ॥స్ట ॥ 
స్వానుభవము లేని జ్ఞానవాక్య ములను 


129 


కారకసంయుతము లగు ఆటవెలదులనోట త త్త్వబోధ చేయించిన 
రింపవలె నన్న వేమనశతకమును వివరించినంత 
శంభు వాపంపవళెను. మూడు చిన్నపాదములలో ముక్తసరిగా నెంత గభీర 
త కదుపు ఇమిక్షి చూపి న! మ. యర్థమై యానందము 


£9 
రన 


ల 


దువ మస తత్తు విషయమును ను న్‌ మొనర్చిరి. పతితపావన మగు గంగా 
వవామాను బోరిళ ధారతో నలరారిన ః నిట్టి పద్యము లెన్ని చూపినను నాకు దనివి 
న హధీతిచే నాగవల సి వచ్చుచున్నది. 


[శే 
4 
ch 
fA 
() 
హ్‌ 
| 
(గీ 
౭9 
G 
జ 
2A 
న్‌ 
0౮ 


ఇందలి కాన్ని లక్షణదోవములు జూడ, యిది వీరి బాల్యరచనగా కనబడు 
మున్నె. వినకు నడం తత్తవె షయికమే. ఇట్టు ఏరు ఏమి [వాసినను, కోవాతో 
ందుంకి శీరశర్యరాదుల మాధుర్యము తొంగిచూచునట్టు, 
ఎడయసంసా నొరము తొంగిచూచుచు (బహ్మో నంద పదముగ 


' 


ఆంధ కవయి (తులు 


సరళవర్తనయు, మితభాషిణియు, వినీతవేషయు, నూర్జితతేజస్వియు, నగు 
నిమె కమనీయభాష లతో కల్ల కపటములు లేక కోతల యుల్లము రంజిల్దునట్టు 
పృదయపార్వణముగా భర తఖండమందలి పూర్వపు మౌనుల పద్ధతులు స్మృతివథ 
మున వెలయున ట్టుద్చోధము సేయుచుండ చూచినవారిదే పుణ్యము; వినినవారి దే 
భాగ్యము. కాని, యిపుడు [వాయ నలవికాదు. కడపటిరోజులలో నామె [బాహ్మ 
మత పవిష్టయె 5, 6 వర్షములకుపూర్వమే కాంతినిర్వాణము నందినది. ఆ [బహ్మ 
సామాజికమత _ (ప్రవిష్టయైనపుడే దేవుడు, విజ్ఞానామృతము, స|తృభుళతకము 
ననునవి రచించిరి. 


“స్వయం తీర్వా పరాం సారయేి తను నుడి బాగుగ [గహించి తన 
"చుట్టును గల్మాషిత మైన [పజాజీవనము నుద్ధరింపవలె నని పాటుపడిన యీ పర 
హెతమతికి జాతియంతయు యంజలి బంధించి మొక్కి నను బుణ మీఃగదు. 


ర 


47: కరా సుబ్బ లత వ్కుగారు 


విద్యమానకాలమున (ప్రవర్తమానయై, సముద్యత్యా_వ్యజనయి[తియెన 
శ్రీమతి గంటి కృష్ణవేణమ్మగారి కన్నతల్లి కరా సుబ్బలక్ష్మమ్మగారును కవ 
యితియే, కడపమండ లములోని చెయ్యేటిదరి “శేషమాంబాపురో” మీ యిల్హాలి 
పుట్టినిల్లు. వీరి పూర్వులు సకలశాస్త్ర పారంగతులు. క|రా రామశర్మగా రీమెను 
పరిణయమాడిరి. వీరు తొల్టాల్ల తిరుపతిని కాపుర ముండెడివారు. తరువాత కాళ 
హస్తికి మారిరి. ఈమెకవిత్వమున నగపడు శివకేశవాభేదమున కీ కాపురమే కార 
ణము. తిరుపతియం దున్నప్పుడు, [శీ నాగపూడి కుష్పస్వామయ్య గారి శిష్యత్వ 
మున కావ్యశిల్పము నెతిగి “చం దక శళావిలాన” మను పబంధమును రచించి 
నది. ఆందలి శె_లికి_ 


131 


శం త్‌ కవయి తులు 


“ఏ పలికించినంత, గురు డానతియిచ్చినయంత, బాహ్మానన్‌ 
గడణను గారవించి యెసకంబున వాక్కు- లొసంగినంత, నే 
అమి కృ2ంచినంతం వినినంత, గనుంగొనినంత, కూర్పు క్‌ 


నయా సోన 6 అల లో 


చరితము పొల్పు నా రవినిశాకరతారక మౌచు నిద్ధరక.. 


జ పదాముమబటి యీమె కడు ధీర యనియు, మంచిక విత చెప్పగలదే. 
ప అ 
ఊాకచ, తకుగూక్సి మించులాడ దనియు, ఒకరి మెప్పుల గోరునది కాదనియు, 


జకరణల నాకించ దనియు. తెలియుచున్నది. 


అందర ముతివ్న ము కర్మసిద్ధాంతము. సంచితారబ్దా గా ములగు కర్మలవై ఖరి 

కాండ వేరి మొక రాజుకథ ల్రి, ఆం దెన్నొ యుపకథల జేర్చి కావ్యగౌరవము. 

డువుచున్నంత సేపు నవలవలె నింకను చదువవలయు నని యని 

కి చు. డకినికొంతకాలము విదారక పరీక్షకు మదాస్‌ యూనివర్శిటివారు పాఠ్య 

క కంచిది. ఈమె 1919 లో పుణ్యవతిగనే మరణించిరి. వీరి భర్తయగు 
కపుడు కాళహ స్తియందు సన్నా్యాసా శ్రమమున నున్నారు. 


కా. 

శో 
న! న. బాము ల లా! 
మ అ ఆ Dole wat లీ 


45. [గంధి వూణీక్యాంబగారు 


ము నివాసులును, ఇ వారాధనోత్సుకులును, లింగార్బ్భనాపరు: 
లును “స శ్రీ పందిరి వీరన్నగారి జ్యేష్టపు| కికయు, క్రీ శే (గంధి నాగరాజుగారి 
క్వి యును మాణిక్యాంబగారు రచించిన “గురుమౌళి శతకము అను పొత 
క కబడుచున్నది. ఇది యంతయు కై వమత (పవచనముగా నున్నది. 


] 32 


ఆంధ కవయి!తులు 


““ధర్మార్హకామముక్తు ల 

మర్మంబుల యుక్తి దెలిసి మనుదురు సుజనుల్‌, 
నిర్మలమతి గీ లెజుగని 

దుర్యార్లులు వనట బొందుదురు గురుమౌళీ.” 
“*మూలాధారమున గనక 

లీల మజి కనత్ప వాళ లీల భుకుటియం 
దోలికా స్పాజికలీలుస్‌ 

స్పీత్రో భావిం|తు నిన్ను సిజగురుమౌళి.” 

శతక మంతయు నికే యున్నది. 


శీ0- కాళ్లకూరీముహాలకీ సుందరాంబగారుం 


M. A. (డబుల్‌) Ly 5S: 


సంసాా-రపరాయణురాలై, ఖీ ఏ వేశలింగవు పంతులుగారి శిష్యకోటిలో 
నొకరై, హిందూసుందరిపతికా స్టాపకురాల్సె పేరొందిన [శ్రీ బాలార్యతపు శేషమ్మ 
గారికిని, సుందరరామయ్యగారికిని 1914 (ఆనందనామసంవత్సరము) లో మదా 
సునగరమున లేక లేక కలిగిన ఏకైకపుతిక. 


ఈమె పేరునకు తగినట్టు మిక్కిలి సుందరి, మిక్కిలి (పజ్ఞావతి కూడ. 
ఇరువదిరెండేడ్డ వయసునకే M. A. డబుల్‌ కోర్సులు ద్వితీయ (శేణిలో పూర్తి 
చేసినది. పదునాలుగువత్సరముల పూప్మపాయముననే సాహిత్యశిరో మణి ఎంటన్స్‌ 
పరీక్షలో కృతార్గత గాంచినది. హిందీ రాష్ట్రభాషాపట్టము కూడా పొందిన దనుట 
ఈ |పాభవశాలిప ట్ల యేమంత గొప్పవిషయము? 1987 సంవత్సరమున B. A. 


133 


ఆంధ కవయి'తులు 


(3 
ot 


నర్చుకోర్పు పూర్తిచేసి ముదాసు సెంట్‌ థెిరస్సా హైస్కూలులో పధానో 
యులుగా పని చేసినది. 1940 లో M. A. పరీక్ష పూరి చేసి తనకు గురు 
౨ ' శేయోభిలాషియు నగు (శ్రీమతి కం. కనకమ్మ గారి [పోత్సాహముతో 

ఇంచి క్షీ౯ా మేరీన్‌కళాళాల ఆంధధ్రోపన్యాసకురాలుగా కొలదిమాసములు 
సి చేసినది. ఈమెకు కల విద్యాభిలాష చెప్ప శక్యము కానిది. ఆజీవము నీమె 
క్‌ పియినది. ఇంత విద్యా భిలాషతో నితరము నొల్లక గజిబిజి. 
పడుచును ను, పేమించి పె నై పెండ్రాడినభ ర్రను బంధువులను సముచిత మర్యాదల నాద 
డిజడిది, నిమిషములో గృహకృత్యముల నన్నిటి దీర్చుచుండెడిది. వీరిభర్త ర శేషయ్య 
గారు, వికి [పబోధసుధాకరమునకు, రచించిన పీరికవలననే యీమె 'సణమహ- 
త్రము వర్ణనాతీత వ మని తెలియగలదు. 


లే 


i 


3 
ఓ 


th | 


ex EA [| 
(1 

A (| 

రి న 


వ 


శం. 
Eh. 


చిన్నతనముననే యింత బుద్ధి పాభవము జూపి పెద్దయైనవెనక తల్లిగారు 
కాకినాడయండు స్థాపించిన సంస్థ లన్నిటిని వృద్ధికి దెచ్చి యాం(ధదేశమున మించు 
తి నార్జించగల డని య ందజకు నాశలు పెంచి పెంచి తన బతు కొక 
రసవత్యా-వ్యగీతిక యనునట్లు బతికి హరాత్తుగ నీ సుందరమ్మ తన 20వ యేట 


ఈమె చిన్నప్పటినుండి అలవోకగా సంస్కృతమున శ్లోకములు చె ప్పెడిది.. 
ఆంగమున కూడ మనోహర మగు కవిత్వము చెప్పెడిది, ఆంగ్లోపన్యాసములు: 
ాతోపన్యాసము ల లన్న న్‌మెకు మంచినిళ్ళ పాయమే. ఎన్నియో వ్యాసము. 
వాని తికలలో పచురించినది. (శ్రీమతి కంచ నపల్లి కనకమ్మ 
గారి హంసవిజయమును సంస్కృృతీకరించినది. కాని యింకను నిది యము; దితమే. 

ద. విరచిత మగు 'పబోధసుధాకరము ను ఆం|ధమున వచన 
ముగ. జేసిరి. “మ హిళామర్యావ' యని సంస్కృతమున గొన్ని శ్లోకములు. 
కచింజిరి. ఆంగమున గో సం Zones of young woman’’ అను (గంధ 


4 
దెం షు 


ఇంకను నామెకు Shoe చిరాయుష్మతిగ దీవించియన్నచో, సంస్కృ, 
శాంగ్లములలో నె యద్వితీ ఆయ కా కావ్య శేజిని వెలయించి యుండెడిదో? ఈమె 


134 


ఆంధ కవయి[తులు 


చనిపోయినప్పుడు తెలుగుదేశమందలి యెందజెందతో గాఢ మగు ననుతాపమును 
వెలిబుచ్చి యుండిరి. ఇంక ఈమెకు కడు గూర్చువారగు శ్రీమతి కనకాంబగారి కోక 
విషయము చెప్పనక్క_అయే లేదీ. 


నాధ 


మహిళామర్యాద! 


లీలాకప జగజ్ఞాలే జాతే | | బాలార్క-భాసురే 
సో 


అంబ తే పదమాలంబే । పుల్లాంభోరుహలో చనె___ 
జ్ఞానాంబాలతికాలంబం 1 సచ్చిదా నందకల్పకం 
మామకం దేశికం వందే ! సందేహధ్వాన్న భాస్క్రరం॥ 
మర్యాదా |పోచ్యతే స్త్రీణాం | మాయామోహిభచేతనం 
మహలశత్మామయాసద్యః | [ప్రబో ధాయ యథావిధి! 
మర్యాదా హేతవోనార్యః : భారతే ధర్మ సేతవః 
కులసంర క్షకానూనం |! కాంత సంతాన శిక్షకం॥ 


ఇట్టు సుగమములై సురుచిరములై యున్న వీ శ్లోకములు. అమృతానంద 
జయంతియం దొనర్చిన [తిలింగపీఠ (పసావము--- 
“సువర్ణపువ్పగధనే [పవీణామ్‌ 
(శ్రీబీవయా తాదిక కావ్యక ర్తీ9మ్‌ 
దిగంతయకో విశాలామ్‌ 
తాం నొమి వాణీం మనుమం[తమూ రిమ్‌. 
కారుణ్యపూ ర్హాం మృదువా[క్పువణామ్‌ 
శ్రిలిజపీఠార్చిత పాదపద్మామ్‌ 
(శ్రీనచ్చిదానంద గురుస్వరూపామ్‌ 
నమామి దేవీం (తిపురాం హృదిస్థామ్‌. 
విదుషా మర్చనే సకాన్‌ | గరుపాదార్చనే రతాః 
భ క్షచితారవిందానాం | మితభూతాన్నమామ్యహం 
కృష్ణవేణీత టెపూతే | స్వర్ణదుర్గాపదాంతికే 
మహావిద్యాఖ్యపీఠో యం | (తిలింగేషు (పవర్ధతామ్‌. 


135 


ఆం (ధ కవయి| తులు 


వ కీ. శ. మాడభూషి చూడమాంబా పశ స్తి వ 
భీమాకారాహృాదయసదనా (కాంత మాకాంతక్తాంతా 
రౌదీమూరి రః పరహితపరా సాత్వికీ లోకమాతా 
కొళల భాం గును సోోత సంపూరితాస్యా 

డారత్నం సకలగణితం కాకినా డేందిరాయాః. 
పరోపకారాయపరాపవాదం 
వపుర్వహంతీ గురుకార్య సిద్దె 
కృతీసతీ స్ఫాత్మపదం [పపేదే 
నిమిత్తజన్మా ఖలు చూడమామ్బా. 
ఇక వీరి ఆంగ్లక విత్వ ము: 


Flower Garland 
(From the T elugu Flower Garland of Kavitilaka 


K. Kanakamba Garu) 
By the Late 


Mrs. K. Ma halaksbmi Sundaramma, M.A.L.T. 


The Hot Western Gale 


Lo! the gale of the west is laden with dust, 
Even the eyes of the wise cannot see the ways; 
At every step there is a false step, 

With his back to the East and face to tke west, 
The pilgrim advancing against the wind 
Cannot catch the voices behind; 

The heart is dried and the face is fried, 
Dragging along the weary way, 

Sin or merit he spends the day. 

Not a drop the tongue to wet 

Not a tree the head to protect. 


136 


The Tree 


The Tree stands bare ; 

The leaves are rare 

Worms unseen eat the roots, 
Shrivelled up are the off-shoots 
Fruit unripe the monkeys pluck. 
Tanks and wells sunrays suck 
The trunk 15 swinging, 

The whirlwind singing, 

Here and there is blossoming 
A flower with sweet aroma quickening 
Pilgrim ! take the perfume, 

To all quarters, to every 000. 


O 


50: వింజమూరి వెంకటరత్నవ్మ్యుగారు 


సుపసిద్ధకవులు (శ్రీ వింజమూరి లక్షీ నరసింహంగారిసతి, సు[పశ_స్త కవి 


శేఖరులు దేవులపల్లి కృష్ణశా స్రిగారి సోదరియైన (శీమతి వింజమూరి వెంకట 
రత్నమ్మగారు 1889వ సంవత్సరమున పిఠాపురమందు (శ్రీ దెవులపల్రి తమ్మన్న 


శా స్రీ గారి కుమా _ర్రెగా జన్మించిరి. ఈ తమ్మ న్నకశాశ్రీగారు 
వరేణ్యులు; నయ నోల్లాసాద్యనేక _గంథక ర్రలు. 


పేఠికాపురాస్థానకవి 


వెంకటరత్నమ్మగారు 1914 నుండి 1920 సంవత్సరమువజకు “అన 


సూయ” అను పతికను నడిపి సంఘసేవ యొనర్చిరి. అనేకప|తికలలో కధలు, 
వ్యాసములు, పద్యములు (పచురించియుండిరి. వీరు చిన్నతనమున నరసాపురం 


137 


ఆంధ కవయితులు 


(పోోగెస్సివ్‌ యూనియన్‌ వారి విజ్ఞానచందికామండలివారి పరీక్షలలో నెగ్గి ఘన 
ముగా బహూకరింపబడిరి. కాకినాడలోని నస్రీసమాజ, ద్రీ పార్థనాసమాజాలకు 
కారండర్శినిగా చాలకాలము పం-చెసిఎ. పుట్టినది పూర్వాచారపరాయణ కుటుంబ: 
మెనను, ఆధునిక విజ్ఞాన సంస్కార సవంతిని జీవనము మలపిన మాననీయ. 


వీరి నివాసము మొదట పిఠాపురము, తరువాత కాకినాడ. ఈ నడుమ వీరు. 
సకుటుంబముగా మ్మదపురియం దుండుచున్నారు. వీరి పుతికలు శ్రీమతులు సీతా 
ఆనసూయలు జగ మెతటిగిన ఉతమ గాయకురాం[డు. మంచి విద్యావతులు. 
ఈనడుమ ఏరు మజల కొన్నినాళ్ళు అనసూయవ, తికను నడిపి మానివై చిరి. 


వీరి రచన లెన్నో గృహలక్షియందు పచురితము లగుచుండెడివి. 
అందుండి యొకటి యుద్ధరింతును. 


ఉదయకాలమండు ధరణియు జలనిధియు 
నిమనికాంతికి పతిఫల మిచ్చునపుడు, 
ఇలువిడిచి కడు నుత్సాహహృదయ నగుచు 
చేమరాజ్ఞుము నెదుకంగ వెడలియుంటి. 
విచరు డొకండు దారిలో గానుపింప 
నచ్చజికి నడ్డుదారి య దని యడిగితి. 
రమ్ము నావెంట కొలదికాలమ్ములోన 
కాంతు వద్దాని సెధశిఖరము గాంతు, 
వనుచు నతడు |ప్రత్తు తర మప్పు డిచ్చె. 
అంతలో దవుునం దొక వింతపురము 
తోచె మిజుమిట్టు గొల్పెడు ద్యుతులతోడ. 
“అదుగొ నీవు గోరున” దంచు నతడు పఠల్కెా 
కాని యది స్త్పష్నముల రాజధాని యగుట 
నామది చివుక్కు మనె, నాళ నాశ మయ్యె; 
కట్టు లెంతయో తిరిగి isis? 
కడ కొక గుడిసె చూచి నే వెడలి సుంద 


రాంగి నొకతె గాంచి యడుగ, ననియె నట్టు, 


i 


౯ 


(గ 


138 


ఆంధ కవయి[తులు 


“దానిగూర్చియ నే వింటి గాని, నాప 
దములు గృహరాజ్యసీమ వదలవు గాన 
దాని కేగు మార్గ మేదియ నే నెజుంగ” 
అనుచు నిట్టూర్పు విడిచె నా యతివమిన్న, 
ఏను తత్కు-టీరము గంటి నెంతొ శాంతి, 
అ యువతిమోము కలకల నాడుచుండె, 
గొప్పవెల్లు నాయాత్మకు గోచరించె. 

ఇల్లి పేమరాజ్యమ్మున కిక్క యంటి. 


నిరాభరణభూషి యగు సహజసుందరివలె నున్నది వీరి కవిత్వము. వీర 
1950 ఆగష్టు ౨4 వ తేడినాడు మ।దాసులో తమ్ముడు కృష్ణశాన్రిగారి యింఓ 
చనిపోయిరి. 


అం 


51+ అచంట సత్యవతవ్ముగారు 
గృహలక్షే ముఖ్యర చయితలలో శ్రీమతి ఆచంట సత్యవతమ్మగారొక రు. 
నిజముగ నాధునిక కాలమున థ్రీ కేసరిగారి గృహలక్ష్మీప్మతిక న్ర్రీలోవమున కెంత 
జీవమును జవమును నిచ్చినదో వాకొన్న దీరదు. అది కేవల పతిక కాదు, మహి 
శలపాలిటి కేవల కల్పప। తికయె. ఆ ప్యతిక నాలంబముగా జేసికొని యెందతో 
అక్షరపరిచయము లేని ఆడువారు సహితము [క్రమక్రమముగా సాధన చేసి కవ 
నము చెప్పునంతటివారై రి. విడువక గృహలజ్మిని చదువుచో, నిట్టి 1కమపరి 
ణామము పొందినవారెండటో కాననగుదురు. 


(శ్రీమతి సతఃవతమ్మగారు గృహలక్ష్మీ చిరకాల రచయితలలో నొకరు. 


139 


_పచురించియున్నారు. వీరి పద్యములలో కొన్ని 
(పకృతి 
చాన లందణజకు 


= 


యను నవల రచించిరి. ప|తిరాముఖమున నెన్నో కథలు, 
ధరియించి జగతి 


ఇల 


కా 

fw 
= 
(SUIS) 


ల్‌ 


న్‌ 


తులు 
ఆ 
సున౭డి 

జ 

EN 


న 


ఆ 
తారకావ 


ఆంధ కవము 
కె 
(arin 


he 9 Ace Al 
ళం 
13 గ యి 3 Aw wl 
wil స్‌ (౧౫ 
ను. hggs 
3 2 ag 1 
9 2p? బు 
ట్‌ 5 XE 3 a ఎలి 
a hx ౧ a Yel 
yf ఖా 0: hh A 
A A Gp ౩ 
ఆ గ f+ fh 0 1 0 
శత n Cc 
గ్‌ వ 7 జై a, 3 ప 
ల త్రి న 
సై న్‌ 52 
2 8 § OO =", hf 
ఖం h లా లం య ల t 
s Aw 
hr § ba ప రీ 
ఇభ పీ D9 "స 9 6 గా 
అ Dd “2 oc f రం 
౧ ఖో స్ట 
. el ఫ్‌ అ సం , Ye) fh 
క టోపి ర hy hb b 
TNs 3% శీ 
ta) 10 వ 3 © ఫ్‌ wn 
TEE MRM ల 
cy వ 0 mn ie, 3] 
i i 9 ER A Ay 
: % yt లే స్‌ స్‌. స వ 
hm cl pA fy hoy 
నై jt fy) Ee 1 
a ష్‌ |] m1 ya yd %} అ! 
2% Ya hy 
wp Un J 
yA wv 


మని, శైలి సర్వజనహృదయంగమ మని 


ంసించిరి. ఈమె కర్ణాటభాషలో కూడ [గంధములు రచించిరి. 
140 


ex) 


అల్‌ 
చ 


కవనము దివిజగంగా, పవా 


రకు sw పశ 


త 


ము మె 


5తి* పులుగార్త లకీ నరసమాంబగారు 


శ్రీ విరేశలింగముగారి పతికక్షి యగు శ్రీ కాశీభట్ట బహ్మయ్య శాన్రిగార 
శిష్యురాలు. సావిత్రి ప|కికా సంపాదకురాలు. సంఘసంస్కారమున శ్రీ వీ ర్రేళ్ల 
లింగ ముపంతులుగారికి వ్యతిరేక పక్షమునా ర నను, స్రీ విద్యా పచారమున వీరును 
నిరుపమాన సేవ చేసియుండిరి. వీరు కాకినాడ వాస్తవ్యులు. |పమాదినామ సంవత్స 
రమున (1878) జన్మించిరి. [శీచింతలపూడి నీలాచలంగారు తం్మడిగారు. తల్లి అగ 
మాంబగారు. వీరి మాతామహి పితామహవంశములు రెండును కవిపండితభక్త వంశ 
ములు. వీరిపితామహులు క ఏశ్వరులై , యోగీశ్వరులై_ సిద్ధిపొందిరి. వీరిమాతామహులు 
నడుకుదటి రామన్నకవిగారు పసిద్ధకవులు. 'వీరమణి” మున్నగు పద్యకావ్యములు 
రచించియు, విమర్శకా(గ్రేసరు లని పేరుపొంది సుప్రసిద్ధులైన [శీనడకుదుటి వీరరాజు 
పంతులుగారు వీరి మేనమామలు. స్రీ విద్యాభిమాను లగు పులుగు ర్త వెంకటరత్నం 
పంతులుగారు వీరిని 'పెండ్రియాడిరి. 


ఇట్టి వాతావరణమున పెరిగిన (శీమతిగారు బాల్యమునుండియు పారశాలల 
కెగకున్నను, మంచి సాం|పదాయిక మగు విద్యావిజ్ఞానముల నార్జించి తమ పదు 
నేనవయేటికే “మహిళాకశళాబోధిని” యను కావ్యమును రచించిరి. ఇంకను జనానా 
పతికయందును, హిందూసుందరిప తిక యందును ఆప్పటప్పట వ్యాసములు 
[వాయుచుండెడివారు. పీరు హొందీ వంగభాషలయందును పాండిత్యము కలిగి ఆ 
భాషలనుండి కూడ పొత్త ముల ననువదించిరి. అనేకసభల కగాసనాధిపత్యము 
వహించుచుండెడివారు. ఆం|ధదేశముందలి పథమ స్ర్రీసమాజమును విద్యార్థినీ" 
సమాజ మను పేరున కాకినాడయందు స్థాపించినట్లు వీరువాసిరి. తరువాత దానిని 
శ్రీ బాలాం|తపు శషమ్మగారు హరితం: తరువాత 1£04 సం॥న “సావి|తీ” 
యను ప|తికను స్థాపించి ఎడెన్మిది సంవత్సర ములు సమర్గతతో నడిపిరి. |పస్తుతం 
వీర్రి డెబ్బ దిమూడువర్దముల పాయమున కాకినాడలో ఈశ్వరధ్యానముతో వి శాంతి 
గ్లికొను చుండిరి. 


141 


ఆంధ కవయి'తులు 


వీరి రచనలు బహుళములు = (1) యోగీశ్యరి రెండుభాగ ములు, (2)అన్న 
హార (యాగీశ్వారీ అనుబంధము ము) రెండుభాగములు, (8) వామనపురాణము 
(ఇదివీరిమేనమామగారి పురాణమాలా [గంథమాలలో _పచురితమైనది), (4) మహిళా 


IR = 


కళాబోధిని, ఇవి పద్యకావ్యములు. (5) మంగళహారతుల శతకము “కీర నలు), 
(6) మ. (7) చై తన్యస్వామి, (8) సత్కథావల్లరి, | 9) అమరవిజయము, 
(10) కమ వ. (11) లోకబాంధవి, (12) కామమంజరి అనునవి గద్య 


ఇందు నవలలు, చరితలు, కథలు కలవు. 


మ 
ర్ట 


ఇంకను పద్య; గంథము లీరీతిగా నున్నవి 

(18) శ్రీనీతిగీతములు, (14) సతీధర్మములు, (15) నీతిపదములు, 
(16) ఆమూల్యము-మధుపద్యయము, సుజ్ఞాన నవరత్నములు, సరస్వతీ పరిదేవనము 
అను పద్శకావ్యముల సంపుటి - ఇందు ద్విపదలు పద్యములు కలవు. ఇవికాక, 
ఇంక నెన్నో _పస్తావికిముగ (వాసినవి వీరి సావితియందు దొరకును. 


కాని వీరిదగ్గణ కూడ అన్ని పుస్తకములు లభింపకున్నవి. కవిచరి[త వాసి, 
కవుల బీవితములు లభించుటకు సుస్పష్ట మగు నాధారములు లేవని కటకటంబడిన 
శ్రీ పంతులుగారియగమున (ప్రవర్తిల్లిన యా మహళామతల్దులలో చాలమంది 
'గంథములు ఒక ఏబదివర్గముల పిమ్మట. ఇపుడే కండ్డబడకుండుట శోచనీయాం 
శకము. ఆది ము, దణాసొౌకర్యము గలుగుటవలని అపచారమో, ద్రీల కవిత్యము 
అగుట ఉపేక్షయో ? 


ఇంత సుప్రసిద్ధ క్రవయి[తి [గంథమును సమీక్షింపవతె నని గంపెడాన 
కాని లాభమేమి? వీరి పద్యకావ్యములో “నీతిపదములు” అను ద్విపద 
నడి. ఆది యీ [కింద నుదాహరింతును. 


(IX 


అ ౨% 


యుంటి 


శ్రర 

న్‌ 
తము దొరకి 
(ann 


గ్త్‌ 


జిక 


గ్రపరాత ఇరు నిత్యే సేవలు సేయ 
పి పుట్టువు సార మొనరింపవలయు; 

ణెంపుది పట రాణ దనర్చు 
ణీముత్తె పుగోవ లందురు బుధులు 
యొనర్చు చే మనపని కాని, 


ల 


ల 


Fr 
ul 


3 


142 


ఆంధ క్రవయి[ తులు 


యెంచ దత్సలము నాసించుట గాదు; 

నింద సేయుట కొక్క నిముసంబె చాలు, 

నింద వాపికొనంగ నేర మన్నటికి; 

చెట్టు నెక్కించి నిచ్చెన దీయువాడ. 

ఎట్టివాడో చెప్ప నెవ్వరి తరము? 

సంతోస మెంతైన సుంతగా దోచు; 

వంత సుంతై న గొండంతగా దోచు, 

ధీరత్వ మెడలిన దేలి కౌ నరుడు 

సీరండు కొ లనులోని యుషంబు మాడి; 

నూరు దారులు [దొక్కువార లెప్పుడును 

నూరు కష్టంబు లొందువారలే సుమ్మి; 

అలతికి నధికార మబ్బు చెన్నంగ 

పులికి జెక్కలు వచ్చు పోలికి సుమ్ము” 

పొత్తము చిన్నదైనను గుణముల మొత్తము పెద్దది. ఇట్టి భాషాపోషకు 
కాలికి మాయభఖివందనములు. 


ర్‌4* జూలూరి తులశమ్మ గారం 


Rd వీరేశలింగము పంతులుగారి [పబోధామృత ముచే విజ్ఞానము నొంది 
యుత్తమ (గంథ రచన చేయుచు నిప్పటికిని విద్యమాన లగు త్రీ రత్నములలో 
శ్రీమతి జూలూరి తులశమ్మగా రొకరు. పుష్పలీలావతీ నామా నరము కల ఏతత్క- 
వయి|తీ కృత మగు గులేబకావలి నాటకము చాలా బాగుగ నున్నది. పీరు పీఠి 
కాపుర వాసినులు . శ్రీమతి రాణీ చిన్న మాంబాదేవిగారి గురుపరంపరలోని వారు. 


143 


1.పడా a విజయము, లి న. (హందూసుందరియంద్య ప్రచురితమలు), 
శీ. రాజీధవాని, 1,2 భాగములు, 4. భారతేకిహోనములు, 1,2 భాగములు (ఆంధ్ర 
పచారిణీవారివి, 5. ధర్మవిజయము, 6. గులేబకావళి, 7. ఉపనిషత్‌ స్రీలు అను. 


నవి_ ఇంతే కాక, అపుడపుడు గృహలక్ష్మి ప్యతికయందు |పచురించిన పద్య 
Sir కా ఆగపడుచున్న వి 


అందలి ఒకరాజు పంచమపుతుండై న పరాక్రమకేతుడు తన తండి 
యంధతాము దాపుటనై. గులేబకావళి యను గంధర్వకన్య యుద్యానమందలి. 
పుష్పము కావలసినవాడై యది రోయుచు నేగుటయు, మధ్యమార్గమున మణిమాల 
యను మదవకిని నోడించి తన యన్నల విడిపించటయు, కడకు గులేబకావళి 
యుద్యానము కేగి కార్యసి సిద్ధితోబాటు ఆ గంధర్వకామినీ కర గహణసిద్ధి దిని గూడ 


పొంచుబయు ననునది యిందలి యితివృత్త తము. 


తన్ను వలచి తనచెయి పట్టుకొని [బతిమలాడిన మణిమాలకు రాజపుత్తు 
డీన్తెన _పళ్యుత్తరము: అ 

చక_దడనమును, ధనమును, సరసవచన 

కచనయును గెల్లి సద్దుణరాశి యగునె ? 

కాంతి యందంబు, మృదుతయు గలుగు పూవు 

సౌరభము గల్లు సుమముతో సాటి యగునె? 


సౌందర్యమును, సౌరభము లేని [పసూనమును దెగడిన 


ని 
ఇ a ణో ల్‌ 
పదమును, పరా'కమకేతుడు గులేబకావళిం గాంచి... 


ఆంధ కవయి తులు 

నాదు [పాక్పల మిట్టు నవ్యమై ఫలియించి 

కళల నొప్పెడి రత్నకందుకంబొ? 
దేవకాంతల నెల్ల ధిక ్క_రించెడునట్టి 

సొంపు గల్లిన తనుసుందరంబొ? 
గాక యుండిన, వింతలౌ కళలు గల్లి 
చూడ కన్నులు మిరుమిట్లు చొప్పడంగ 
స్వప్న జాగరముల రెంటి జాడ గనక 
యంద మైమణపుం గూర్చు నాప గలనె ? 
అను పద్యము; నర్తి కొన్నిపద్యములును బాగుగా నున్నవి. “పులికి పుట్టు 


మచ్చయును, నకగాకు పెట్టుమచ్చయును' వంటి జాతీయములు గలవు. 


శంకరాచార్యుల శ్లోకముల కనువాదముగ జేసిన అపరోక్షానుభూతి :-- 
నిత్యమై నిర్మలం బయి నెగడు నాత్మ, 

దృశ్య మగుచున్న జగ మెల్ట వశ్య మగును, 

ఎటను పరవస్తుత తంబు తేటపడునొ, 

అదియు సమ్యగ్వి వెకం బటం[డు బుధులు; 

సర్వవిధ వాసనావళి సమయజేయు 

టదియె శమ మని వచియింతు రార్యు లెలమి; 

బాహ్యవృత్తుల ని్మిగహపాటవంబె 

దమ మటంచును మదిలోన దలపు మయ్య." 

శైలీపరిణామ మిందు కాననగును-ా- 

మోతీలాలు నెహూ3 కీ రిశేషు డె నపు, డీమె (వాసిన పద్యములు చాలా 


బాగుగా నున్నవి. 


10) 


కట్టా! దైవమ! మోతిలాల్‌ న్యెహుయే గన్పించెనే? నీ కీసీ ' 
పల్లి భారతజాతి కెల్ల శుభసంపాద్యంబె గావించువా, 

డెకే పొట్టను పెట్టుకొంటి వయయో? యీనింద పో దింక, నీ 
కెట్టెనకా భువి క్రీర్తిమాయు జుమి, నిన్నే మందునే రక్కుసీ ? 


145 


భో co 


గుండె లవిసెను నీ పోకగూర్చి వినిన, 
నటుడికినటు లుడికిపోనయ్యె జగము, 
లట టబ 
కీ రిగాకింక లేదెనీమూర్తి గనగ: 
వెన్న పడవైచి, [వెల్నాకు విధము గాదె? 


వుదురాలె వి రింకను నిప్పటికిని |గంథవ్యవసాయము సేయుచున్నా రన, 
Se) కూల 
నెంత చక్కని యోపికయో యాలోచింపుడు. 


వీరిని విమర్శించుటతో శ్రీ పంతులుగారి తరగతి ముగిసినట్లే యెంచ 
వచూను_. కేవలము గంథనామము, గంథక ర్రృనామము మా[తము తెలిసిన 
ప్‌ పరశ్శతముగ నున్నది. వానిని యీ సమీక్ష కనుబంధముగ తుదిని చేర్చి 
శర 


కర్‌, దంతి రాజరత్న వుగారం 


19894 వ సంవత్సర, పాంత మున [పకటింపబడిన జనార్టనశ తక మొకటి 
పీరికచన కానవచ్చుచున్నది. వీరు హేలాపురీ వాస్తవ్యురాలు ! 


పద్యరచనమున. చేయి తిరిగిన వీరి వ్యవసాయము ఒక్క శతకముతోనే 
ఆగిపోయినది. నిత్య మనారోగ్యముతో బాధపడు నీమెను భగవానుడు త్వరలో 
తనకడకు గొనిపోయెను, 


~~ 
ఎరతటొ 


ట్టుచుందు, ధర నెందరొ గిట్టుచునుందు రయ్య! నే 
నండజ జూ wie లయం బగు నీ తను వంచు నెంచి, నీ 
యందు మనంబు నిల్పి యికనై_న భవాంబుధి పాలు గాని యా 
చంద మెటింగి నిన్గొలువజాల విచి' తము శ్రీజనారనా!” 


146 


ఆంధ కవయితులు 


“నిరధికన్యకారమణ ! న్‌ విమలాం[ఘిసరోజయుగ్మముం 
గోరి భజింత మన్న, బెనుగోతివిధంబున నా మనంబు తా 
బారుము వేటు! తోవలకు బాపురె! యీ భవతారణం బికే 
తీరున నాకు జేకుునో దివ్యక శానిధి! (శీజనార్దనా.” 


సుభగభావబంధురములు కాకున్నను, సుందరతరధారాసమంచితము లైన 
వీరిక వనరీతులు చదువుకొలంది చదువ మన సగుచున్నవి. 


కొన్ని పద్యముల ఎత్తుగడలు పఠితలను పిలిచి పలుకరించునవిగా నున్నవి. 


“చిక్కి కరీం[ద్రు డా మకరిచే [శమ జెంది సహింపలేక, “నీ 
వెక్క_డ నుంటి వయ్య జగదీశ్వర! కావవె? శ్రీహరీ!” యటం 
చొక్క నిమేషమాతమె యసూనవిధి న్నిను వేడ, నాతని౯ 
[గక్కున బోవవే |పణతకల్పకసన్నిభ! (శీజనార్దనా.”” 
“గట్టిగ గట్టినాడ వట కంకణ మార్తుల |బోతు నంచు, నీ 
పట్టున దెన్ను గానని యపాయములో బడి పొక్కుచున్న సీ 


పట్టిని గావలే దనెడు పల్కును మాయమ లచ్చి విన్నచో, 
గట్టదె తాటియాకులను గర్హయుగంబున (శ్రీజనార్జనా! క్ష 


చక్కని యెత్తుగడలతో నారంభించి చమకత్కారముగ పద్యము నంతటిని 
నడిపించువారు పద్యవిద్యారహస్యము తెలిసినవారే యనవలను, | 

అట్టి విద్య నిట్టివారు పుట్టి నేర్తురో, పుట్టకయే నేర్తురో? ఇంక నీ యుగము 
నకు జెందినవారే బంకుపల్లి వేంకటరత్ననూంబగారు. వారిని గూర్చిమున్ముందు 
(పసావింతును. 

వాజ్మయలక్షణమున సందియుగ మనదగిన నీ యుగ మింతటితో 
ముగిసిన థై. 

_ మలితరము __ 


షు 


147 


నౌ 


ఆరం ర్‌ బరు త్తు లం 
వా, 
న ng 
మూడవ తరము 


లాలా నా 
ఆధునికా్యధ వాజ్మయము 


ర్‌6* కొంచనపల్సి కనకాంబగారు [కవితా విశారద | 


దేశోద్దారకులు, ఐ వాజ్మయపోషకులు, సంఘసంస్కాారులు, సరన్వతీసేవకు 
లైన, పూజ్యులు శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులు గారి వబోధమువలన 
జరిగిన స్రీ జనతాభ్యుదయబంధుర [ప్రణాళికలో పాలు పంచుకొని, స్వయముగా 
కావరచనలు చెసి పతికలు స్థాపించి, నంస్థలు నడిపి [బహ్మరథమును పల్చెడి 
నుహిళలు కూడ నా నాడాయుద్యమ నిర్వాహకులై నారు. అప్పుడు జరిగిన 
సారస్వత కృషిలోని కవయితీమణుల సమీక్షించినాము. 


ఆ నాటినుండి నేటికిని సారస్వత సవ యొనర్చుచు, చిరయశస్వినులై న 
కవయి్బితీమణులతో నీత్రరము నుప[కమింతము. 


ఆధునికాం| ధవాజ్మ యరఠ౭గమునకు నాందీ పసావము పచరించి అగ. 
తాంబూల మందిన గౌరవము [శ్రీమతి కాంచనపల్లి కనకాంబగారిదే. 

“చదివిన పండితు లగుదురు, 

విదితము గాకున్న యపుడు వెట్టులె పురుషుల్‌; 

చదివిన జదువక యున్నా, 

ముదితలు విద్యాంసురాం|డు పుట్టువుచెతన్‌ .'” 


148 


ఆంధ కవయి[తులు 


అను మహాసత్యమును (ప్రపంచమున కెలుగెతి చాటిన ఆధునిక కవయి।తీ 
మండలచక్రవరి ని యగు నీ (శ్రీమతిని గూర్చి ముచ్చటించుటకు ముందుగ, ఈ 
యుగ వాజ్మయలక్షణము నొకింత పరామర్శింపవలసియున్నది 


ఆం| ధవాజ్మయోద్దార కుడు రాజరాజనరేం|దుని నాటనుండి మొదలిడిన 
ఆం|దవాజ్మ యచరి తలో ఆనువాదసాహిత్యము మున్ము౭దు ముదలకొన్నది. ఆటు 
వెనుక పొడనూపిన ఆంధ్యపబంధముల కన్నింటికిని ఒకటే కావ్యాత్మ. ఏచో 
కళాపూర్జోదయాదు లొండు రెండు భావిమార్గమునకు ముల్లు సూపినను, కడమవి 
యిల్దుగట్టి నిలువబడినవి కావు. 


సుమారు ర శతాబ్దము లవ్యాహతముగ దరు లొరసి పారిన ఆంధసార 
స్వత సంస్కృత మహా పవాహమునకు నాయకరాజుల యనంతరము మంచిబాట 
లును నానకట్టలును "టంంంవబది వి. రాజాదరణ లేకయు, మహమ్మదీయ, ఆంగ్లే 
యుల పవిపాంనవలన గల్గిన అల్లక ల్లో లములవలన శాంతికి భంగము వాటిలియు, 
భారతీయుల జీవితము నిరుప ద్రవముకాకపోయినది., నిస్తులార్గ|పతిపన్నములగు కావ్య 
గణి నుత్చాదించు కవికులము కానబడక పోయినది. అటుపై కలిగిన అనేకములు 
మార్పులతో బాటు మహిళాసంఘమునను వృద్ధిక్షయములు కలిగినవి. పురుషులతో 
బాటు కష్టములే కాక, మహమ్మదీయ పరిపాలనలో మతాంతర మానభంగాదులకు 


లోనుగావలసిన  యవస్థల పాలుబడిన మహిళాలోకమున విజ్ఞానచై తన్యములు 
కొజగానివై నవి. 


కాని 19 వ శతాబ్దిని సంఘసంస్కర్త గా నవతరించిన ఘనుడు శ్రీ వీరేశ 
లింగముపంతులు పుణ్యమా యని వనితాలోకమున గలిగిన చైతన్యము నూతగాగొని, 
కొందరు గరిట బట్టిన చేతనే నూతనముగా కలము బట్టి కావ్యసంతతి నుత్చాదించి 
వాజ్మయోద్యానమున సుంగధపరీవాహమును నల్దెసల గమ్మించివేయగల ఘన 
సారమతులై రి. శ్రీ పంతులుగారు వెలయింపజేసిన గద్యరచనము, నాటకరచనము, 
నై తికోద్చోధము లగు [పబోధములు, సంఘసంస్కార పరము లగు వ్యాక్యాన 
ములు, ఉపన్యాసములు, కథానికారచనములు, శ్రీ) గురుజాడవారి ననుసరించి దేశ 
భ క్రి పబోధము  సెల్టుబికినవి. ఇవి యన్నియు గడచినతరమునందే ఆరంభింప 
బడియు నీ యుగమున బహుళవ్యా ప్రి నందినవి. 


t49 


ఆంధ కవయ్యితులు 


ఇవియే కాక, శ్రీ రాయ పోలు మున్నగువారి ఆచార్యకత్యమువ వెలసిన. 


జాతీయకవిత్యము, రాహ్ట్రోద్పోధము, భావకవిత్యము పేరిట ఖండకావ్యములు. 
ప. కాలమునుండి కాంచగలము. 

ట్టు వైవి ధ్ర ముతో వి _స్ఫృతి నందిన కావ్య పపంచమున మహిళ లెట్లు పాలు. 
క. పరికింతురు గాక ! 


ఇక 1 పనుతము [పసావింపబడిన 


- 


(శ్రీమతి కనకాంబగారు- బహు గంథక ర్తి? 


బహుబిరుదసంధ ర్తి. ఆమ కడు పిన్నవయస్సునుండియు మనోహరమగు 
కవనము చెప్పగల్లి నది. న బాల్యమున వారి వారికి [వాయు లేఖలు కూడా ప పద్వా 
త్మకములే. ఈమె మ శి శవమందలి కవితావ్యాసంగమును జూడ కవిత్వ మీమెకు 
డబుట్టు వేమో యనిపించును. “పపేదిరే [పా క్రనజన్మ విద్యా '” యన్నట్లు, 
(పా కనజన్మస స్కా _రబలమున నీయమ కవ యి తీమణిగా జన్మించె ననవచ్చును. 


wt 


a sees దుర్లి [గామమున విజయసంవత్సర [శావణ శుద్ధాష్టమి 
దివారమున (8- == 1898) జన్మించిరి. తంగడి రంగారావుగారు. తల్లి రంగమ్మ 
గారు. వారి యి౭టిపేరును ను కాంచనపల్టివారే. జాలవితంతు వగుట, సి శ్రీమతియు 
దం డియింటిపేరునే తనకును ఇంటి పేరుగ గై కొనిరి. 


ర్ల 


దాల్భమునన తం:డి గతించుటచే, తల్లి రంగమ్మగారు కొలది యేండ్రు కను 
విప్ప ,ని పసిపాపలతో గుంటూరు చేరి యట నొంటరితనమున కమమ. పడిది. 
1906లో నెల్టారున నందలి వారి ఆ _పబంధువు లగు మంగు రామానుజముపంతులు 
Ses దంగ వెంక టరంగారావుగారును ఆదరించి ఆహ్వానించుటచే, నా 
కూనలతో నచటకు తరలి యచటనే జీవితకేషము గడపిరి. 


జాలం మునుండియు నిరుపమాన పతిభా, _పపత్తులు గనబజచుచు, అసాధారణ: 
ధారా విశేషముతో తోడిచెలులతో గూడ క విత్వపద్ధతిని సంభాషించు సీయమ (పజ్ఞా 
విశేషముల జూచి యట్టి ధీమానిత జీవితము వ్యర్థ మగుటకు విచారించి వీరి పెద 
తండిగారగు మంగు ర పంతులుగారు ఈమెతనువు సార్థక మగునట్టు. 


150 


ఆం[ధ కవయి[ తులు 


విద్యాబుద్ధుల తీర్చి దిద్దిరి. అప్పటినుండి స్వయముగ కృషి చేసి యెన్నో పరీక్ష 
లలో ఉ_త్రీర్దురాలై , యెన్నో పదవులను బొందుచు, నెన్నో సన్మానముల బడ 
యుచు, మెల్లగ నున్నతవిద్యకై మ|దాసు చేరిరి. అచ్చట కూడ విద్యా౯పరీక్షలో 
కృతార్గురాలై. ఆంగ్రభాషయందు 5. A. పరీక్షలో విజయము పొంది, సాటివారిలో 
మేటియయి [కమ[కమముగ క్వీనుమేరీ కళాశాలా ఆం|ధోపన్యాసపదవిని వన్నె 
కెక్సి_రి. ఆనితరసులభము లగు సమ్మానము లందిరి. మాక్మిలకాకంపెనీ వంటి 
ఆంగ్ల విద్యాసంస్థలకు ఆం[ధ గంథములు వాసి యిచ్చిరి. మ।దాసు యూనివర్సిటీ 
పరిక్షాధికారిపదవులను, తెలుగు పాఠ్య[గంధ నిర్హాయకసంఘ సభ్యత్వమును 
పొందిరి. శ్రీ కేసరిగారిచే స్వర్ణకంకణ బహూకరణము నందిరి. ఇట్లు వన్నెయు 
వాసియు నొంది, బాల్యమునుండి యంతరం గమున పగాఢముగా (పవర్షమాన 
మగుచున్న ఆధ్యాత్మికచింతనాబలమున చెన్నపురియందు ఉద్యొగవిరమణము చేయ 
గనె, విజయవాడకు వదాన్యచ_కవర్తులని పేరుగాంచిన శ్రీ చుండూరి వెంకటరెడ్డి 
గారిచే నాహూతలైై వచ్చి, తమ గురుదేవు లగు శ్రీ అమృతానందస్వామి ఆదేశాను 
సారము త్రిలిజ్ఞవిద్యామహాపీఠము నెలకొల్పిరి. అచట తెలుగుకవిపండితులను 
మన్నన సేయుచు, విద్వదగరులచే దాను మన్నన వడయుచు, ఘను లగువారిచే 
బరాబరుల నందుకొనుచు,అబలల కిట్టి అంచితసత్కారము అరుదు గదా యని 
యెల్లరు నబ్బుర మందునట్టు సార్థక మగు మనికి గడుపుచున్న సాధ్వీలలామ 


యీమె. 


(బ్రిమతి కనకమ్మగారిని గూర్చి (వాయ దొరకొనినంతనే నాచి, మొల్ల, 
తరికుండ వెంకమాంబలు స్మృతికి వచ్చుచున్నారు. వారివలె బాలవితంతు వగుట, 
తం|డ్రిగృహనామముననే తనవ్యవహారమును సలుపుట, దై వచింతనతో తనువు గడు 
పుట, తాత్తికాధ్యాత్మిక వై దాంతిక భక్తి విషయములవై చవులూరు కబ్బములు 
చెప్పుట, మున్నగున వన్నియు వారికి నీమెకును సమానధర్మములే. కాని, శ్రీమతి 
కనకమ్మగారికి వారందఅకంటె విశేషపా ముఖ్యము లింకెన్నో కలవు, 


ఆమె పట్టి విడువని సారస్వతశాఖ లేదు, చేసి విడువని కావ్యభేదము లేదు. 
అనుభవింపక వదలిన గౌరవపదవి లేదు. ఆహరింపక వదలిన అధీకపదము లేదు. 
అతిగంభీరముగ పండితులకు సహితము కొరుకుబడని పరమాదై ఇతభావమును 


151 


ఆం[ధ కవయి (తులు 


చిత్రించిన లేఖినితోనే, అతిసులభధోరణిని లౌకికకథానకాప్రస్తావములను హాస్య 
రసాను[పాణితముగా రచించి మెప్పించగల మనీషి. 


“ఇ ర అః జ (6౨ 


య 


: గౌతమబుద్ధచరి [త్రము 
. పాండవోదంతము 


= 1912 లో కాశీయ్యాతా చరి[తము. 
. 1919 లో జీవయా [త; ఆధ్యాత్మిక కావ్యము. 


కొను. సిదహసుల కృతీ సౌభాగ్యము లిటివే కదా! 
ద్ర = ట్‌ 


ఇంక నీమె రచనల అర్నాజడునుముు 


. 1905 లో అనగా ఆమె పం[డెండవయేటనే సింహపుకీనాధుడు రంగభ ర్తపై 
"జెప్పిన రంగశతకము. ఇది యామె తొలియత్నము. 
_ 1907 లో అమృతవల్చి యను నవల. కీ. శే. పండిత న టేశనుశాన్రిగారి 


“దికొ-[టయిరుకోళందై గక్‌” అను తమిళకధానళమున కిది యనువృ త్రము. 
దీనినే మజల రాధి యను పేరున పునర్ము[దణము గావించిరి. 


| గద్యకావ్యములు. 


. “మహావిద్యానాటక మను నామా నరము కల హంసవిజయము' అను వైదాం 


తిక నాటక ము. 


. 1927. పద్యముకావకళి. 


9. 1928. కాళిదాస కృతి కనువాదముగ శాకు నలనాటక ము. 


10. 
11]. 
19. 


1981. రామాయణకథాసం[గహము (సంస్కృతగద్యము) 
1985. ఆంబా స్తవము. 12. “శైలి” అనుకావ్యము -5000 పద్యములు. 
అమృతానందబోధసారము. 14. ఆనందసారము. 15. చక్యనికథలు 


(కథానకములు) 16. తోమాలియ- |ప్రాస్తావికపద్యసంపుటి. 


అను బహుశో క్రిమయ గురుతర కావ్యపరంపరను వెలయించినవారు. 


వీరి వై దాంతిక దృక్పథము వీరి గురుదేవులు అమృతానందస్వాముల యను 


[గహోపపన్న మగుట వీరి వివరణము కూడ తదనుయాయియే. 


152 


ఆంధ కవయి!తులు 


వీరి కావ్యములను సవివరముగ విమర్శించు నుద్యోగమునకు బూనిన 

నదియే యొక 'పెద్ద[గంథమగును; వెదకుద మన్నను, నెక,_డను స్థాలిత్య మగు 
పడక పసవులవోలె నిర్దుష్టము లగు పదభావముల తోడి రచనావిశేషము లీ యమ 
కృతివిన్యాసములు. వీరి కావ్యములన్నిట మకుటాయమానము లీమె జీవయా[తా, 
హంసవిజయములు. జీవుడు [బహ్మసాకఇ్షాత్కారము నొంది అం దైైక్యము చెందు 
వజకు పృథగ్యస్తువుగా వరిగతిళపదగునని; అట్టి జీవుని మైహికాధ్యాత్మికజీవిత 
య్యాతావర్రనమే యిం దితివృ త్తము. ఈ జీవుడే యిందు సిరంజననాముడై 
పొందుపలుపబడి యున్నాడు, కావ్యోపదిష్టమైన వేదా నమును వివరింప బూనుట 
కంటె, పఠితలను స్వానుభవానందమునకు నూల్కొలిపి యూరకొనుట యుత్ర 
మము. ““జీవయాతత"” లక్షణరూపమై యుండ, “హంసవిజయము'” లక్యపూర్వుముగా 
నున్నది. ఈ (గంధములయందు అడుగడుగున ఆత్మవిద్యాభిమానము, గురుదేవ 
పతిభ క్తులు నగ్గలముగ నగపడుచున్నవి. ఆత్మసాకాత్కారము చరమగమ్యృముగ 
సీమె యీ కృతుల నిరూపించినది. ఆందును స్వ స్వరూపావస్థానలబ్దియు, అంత 
శృక్తుర్చుష్టియు , అమనస్కానుభూతియు నీమెకు [పీతిపాతములు. 


ఒక్కొక పట్టున దుళ్గ )హములుగా నున్న యీమె తత్వము మజల వీరి 
వ్యాఖ్యనే కోరుకున్న దని తద్దు అందురు. 
ణః 


శివ, రామ కృష్ణుల కబేదాధ్యవసాయము భజించుట యీమె యభిమతాంశము 
లలో నొకటి. 


“రాముం డని, కృష్ణుం డని, 

సీ మహిమలు తెలియలేము, నీనామములన్‌ 
గామింతురు వేర్వేరుగ 

రామా ! శివ రామ కృష్ణ ! రామా! రామా!” 


మీ కికువురకున్‌ భేదము 
లేకుండుటబెసి యిట్టి లీలలు చేయన్‌ 
DES. WE అను ఆటలో 


153 


ఆంధ కవయితులు 


సోదర వ్రీలోకమును గూర్చి యచట వాసినను, చాలా ఉదారముగను 
ఉన్నతముగను సంభావించి చి|తించిరి. అట్లని వారి అవినయమును సహింపలేదు. 


వేదాంతవిషయముల నీమె యమృతలేఖిని తేజోమయమై యెట్టి మహోదార 
గంభీర పదముల విహరించినదో, యే వ్యవహారపంధల _ సులలితమై లౌకిక 
కుతం|తముల సునిశితముగ 1పహరించినది. 


మహిళల నేటి విశృంఖల వృతి నిగూర్చి నాయకు డాడిన మాటలు 2= 


“ద్రువ జదువ జదువ సంసారమా లేదు, 

వంట లేదు, కడుపుపంట లేదు, 

మంట మగని జూడ, మహిళాసభల నుంటి 

చదువునకు ఫల మగు శాంతి లేదు.” 

ఇట్టు నాయకుని యీ సందియమునకు మం|తిీయు బాగుగ నే (పత్యుత్తర 
మిచ్చెను, 

మగవారి చదువును గూర్చి వేరే సందర్భమున :- 

చదివినాడు గాని, సంశయమా పోదు, 

చదువ చదువ డెలివి సన్నగిల్లై, 

లా 

పిదప జూడ వీడు మొదటనే పోలుగా 

గుణము కుదుర దేమి కొట్టుకొందు?'” 

ఈమె పుణ్యాన్న వీని నింతతో వదిలినది. “చదువుకన్న మేలు 


చాకితనము” అని పంచపాదింజేసి యీ యాటవెలదిచే సీ చతుష్పాత్తును_ నాడించి 
విడిచినదికాదు ా అసి యొకరు చేసిన సమీక్ష దాగున్నది 


ఇంక నెన్నో పద్యములయందు సంఘమండలి కుళ్ణను బెకి దీయుటలో 
నేమా[తము వెనుదీయక నిర్భయముగ వెళ్ళ గాసినది. 


ఇక నీమె యుపయోగించిన యుపమ లన్నియు ననిదంపూర్వములు. అన్య 
స్పృష్టములు. లౌకికతం[తమునుండి [గహింపబడినవి. 


154 


ఆంధ కవయి తులు 


“జగము మజుచువాడు భగవంతుడా, భక్తు 
డా, యనాథుడా, యథార్థ మెద్ది? 

పాల గలసి వెంట బై లువచ్చెడు నీరు 
పాలొ, నీరా ? తెలియ బలుక వశమె. 


“పరుజనముల సేనింపక 

పరమార్గముకొజకు గంథభాండాగారం 

బరయుట వీణె, మృదంగము 

గర మర్ధించెడు గతి గద గానంబునకై .”” 

“తిప్పి (తిప్పి [తిప్పి తిన్నన నిలు జేర్చు 

గొడ్డు వెంట నంటి గొల్లవాడు; 

(తిప్పి (తిప్పి బీవు దిద్ది [పోచును గద 

తత్పరుండు హరి పరాత్సరుండు.'' 

ఇట్టి వెన్నో వారి కావ్యముల లెక్కకు మిక్కుటముగా నున్నవి. 


ఈమె కావ్యములందు దడవని లోకోక్తులు, సామెతలు భాషయందెన్నో 
పరిశిష్టములై యుండవు. ఇక శబ్దాలంకారములు, అర్థాలంకారములును దద్ల్గ ఏంథ 
మున కెంతొ రసపుష్టిని జేకూర్చినవి. 

కొన్ని యడల సీమ్‌ భావము లెంత నూత్నములుగనో భా సిల్లినవి. అందు. 
చతా_రము నాధ్యాత్మముతో కూర్చి మెలపినది ;ా 

చుట్టు చేర్చిన సామగి గిట్ట దింక 

దూర దృవ్షి బరాత్మను జేరవలయ 

ననుచు బోధింప గాబోలు నబ్దభవుడు 

దృష్టి భదంబు నలుబదియేండ్ల కాసె 

తిరుమలను గూర్చిన వర్ణనము :--- 

భక్తి హరిని వెదకు బాటసారుల కది 

వి|శమింపదగిన విడిదికాగ 

వేంక టేశ్వురుండు వేడ్క నిర్మించెను.” 


153 


ఆంధ కవయి[తులు 


అటి కి $68 చితి శి 98౪ 


ఇక లోకవృ త తమును గూర్చి- 

““తలియ మనుకొనువారలె తెలిసికొం్యడు 

తెలిసికొంటి మన్వారలె తెలియకుందదు. ” 

ఈమె రచనలో కోరిన శైలి కోరినట్టు బడయవచ్చును. సామాన్య లక్ష 
ణము జెపువలె నన్న, హిమగిరిశృంగమునుండి జాల్యారు గంగా[పవాహమువలె 
గంభీరగమవవేగము కలదై చిన్నారి గీతమునను, చెన్నారు వృత్తమునను సమగతి 


చిన్న వదుములలో తెలుగు పదములతో అంత; పదనిమయు పాటించిన 


పట్టులు లవ. తెలుగుపదములతో శద్దాలంకారముల సవదరించు అంత 
జ 


““కామి యైనవాడు కర్ర్చసంసారము 

లో మునుంగు నాత్మలో గలంగు.” 

వట్టి వె న్నని వివరింపను! 

ఇక నీమె శాకున లానువాదము సామాన్యముగ నున్నది. ఒక చిన్న 
యుదాహృత్రి- -సరసిజమనువిత్తం” ఆను కోకమునకు ; 


““జలజము రమ్యమె యగును శై వలసంగత మయ్యు నెంతయున్‌, 
మలినము యయ్యు జందునకు మచ్చ కాకు. లక్షి గూర్చు, వ 
ల్క_లముల నెన నీ కలికి కాంచు విశషమనో హరత్వమే; 
యిలపయి సుందరాకృతుల కెద్దీ యలంక్పతి బోలదే కదా.” 


ఈమె తన హంసవిజయనాటకమున నొక M. |. పాతధారిణిని సృష్టించి 
సంస్కారభావము వెలిబుచ్చినది. టామాటోలీగా డను వానినోట నెన్నియో 
ఎపహూనా నాసంస్కారముల క బట్టనది. సంస్కృతమునను శ్లోక ముల బచరిం 
చిరి. జీవయా (తౌ హంసవిజయాదుల (పధానరస మగు eg బాగుగా పోషింప 


బడినది. తమిళ, కర్ణాట, మళయాళము లగు దక్షిణదేశ భాష లన్నియ నీమెకు 
వళవరులే. 


గ 


156 


ఆంధ కవయి[ తులు: 


వీరి హంసవిజయమును శ్రీకూచిమంచి సుబ్బారావుగారు పాందీలోని కనువ 
దించిరి. ఏరి కొన్ని పుస్తకములు యూనివర్సిటీలలో పాఠ్యగంథములుగా 


నిర్ణయింపబడినవి. 


ఇంగ్రీషుత త్ర వేత్తలు నిర్వచించినట్ట, ‘Poetry is the criticism of 
life” అను నుడి జవయ్యాతయందు [శ్రీమతిగారు సిద్ధము చేసిరి. “తదదోషా, 
పరిష్క్టుతా చ వాగర్భా Bae Nae sa ' అని విశ్య|శేయస్క_రకావ్యలక్షణముగా 
మన పెద్దలును నిర్యచించి యుండిరి కదా' 


ఏవం విధ గురుతర కావ్యనిర్మాణము చేసిన (శ్రీమతి కనకమ్మగారి వలన, 
గార్గయి, మైతేయి, సులభాచుల వలెనే భారత దేశ్నపశ సి యినుమడించును. 


“నే నెవ్వరు శాసింపగ? 
నానారూపాత్మకుండు నారాయణుడే 
లో నుండి బుద్దు లన్నిటి 

దానే (పేరేప, భమ వృథా నా కేలా!” 


అని యామె వాసికొన్న ట్రిది యంతయు భిగవ|త్పేరణవలన జరిగినదే. 
ఆమెను గూర్చి లీ బెళ్లపిళ్ళవారు (వాసినట్టు, 

అట్టి యెడద యే సాధ్వికి 

గలుగు, పున్నెమెంతొ సలుపకున్న?...* 

సాధికే కాదు- పురుషులకు మాత మిట్టి యెడద యబ్బునా? 

“ఇట్టి దుర్భిక్షకాలమం దెపుడొ పూర్వ 

ముపనిషత్తుల వినబడు నువిదల తల 


మానికంబును బోలెడు మగువ యొకతె 
పు భై మన భారతీయుల పుణ్య మనగ.” 


అనునది |పత్యక్షరసత్యము_ఈమెవలె సమకాలీన మహాపండిత ప్రస్తుతి 
గాంచి యెసగిన మహితురా లింకొకతె కనబడదు. ఎంతటి మహితచరితయయ్యు, 


157 


ఆంధ కవయి[ తులు 


సీ మానిని తనతోడి మగువలగౌరవమును సమయము వచ్చినపు డెల్ప కాపాడుటకై. 
కంకణము గట్టియే యున్నది. 


“చదు వనగా శ్రీ (శ్ర హృదయము 
చదువుట, వేరొండు గాదు చదువులవానికా 
ముదితల కృప లేకుండిన 

విదితం బగు నెట్టు |బహ్మ వే త్రల కై నన్‌? 


తమ తెలుగుల తోబుట్టువుగా ఫీమెను చెప్పి నిండుగరువమున తలయె త్తి 
ఈమెకు పండుహృదయమున దల వంచని తెలుగుబిడ్డ లుండరు గాక! 


57. గుడిపూడి ఇందుమతి దేవిగారు 


ఆమె సాధుమూరర్తి. మూ ర్రిభవించిన సుకృతము. పరిణత [పజ్జను తొణికిస 
లాడని నిండుకుండ. నిరాడంబర యగు నిగర్వశీల. పెద్దకాలపుటువిదల తలపునకు 
దెచ్చు ముచ్చటగు ము త్రైదువుముస్తాబు! నాసను అడ్డబాసయు, కురులు ముడిచి 
కూర్చిన యొప్పగు కొప్పు, అన్నిటినిమించి అమాయక త్వమున నందగించు 
పొందమ్మిమోము. తెలికాంతులు వెలజిమ్ము కన్నుదోయి, ఫాలమున పట్టెడు 
కుంక్ర మబొట్టు, కలుపుగోల్తనముతోడి కమ్మనినే_స్తము, సహజసరళము లగు 
సల్హాపములు, ఒరులమనసు నొప్పింపని మెత్తని మెలకువతీరు, చూచినంత చిత్తమున 
హత్తుకొను సౌరు గల ఆ పెద్దయిల్దాలు (శ్రీమతి గుడిపూడి ఇందుమతీదేవి. ఆ 
పుణ్యాంగన |పధమదర్శనము ఇంకను నా కన్నుల నిలిచియే యన్నది. చేరువై. 
నంత చేతు లెత్తి మొక్క_జేయునంత మూర్తివాల్లభ్యమునకు మరొక్కమారు 
మనసార నమస్కరించి సార్వత బంధువునై యామె యాత్మజీవితముతోడను, కావ్య 
జీవితముతోడను మీకు పరిచయము కల్లింతును. 


158 


ఆంధ కవయి (తులు 


1 అంబరీషవిజయుము, 2 లక్షణాపరిణయము, శీ తరుణీశతకము, 4 రాజే 
శ్వరీశతకము, 5 నీతితారావళి, 6 నరసింహశితకము, 7 లోకావలోకనము, 
8 సోదరి, 9 గోవిలాపము, 10 ఆంజనేయస్తుతి, 11 జన్మభూమి అను పద్యాత్మక 
కావ్యములను, 12 నర్మద యను నాటకమును, 1కి గాందిీకీ ర్తనలను, 14 రామ 
కథామంజరి యను గద్యమును రచించిన యీ యుత్తమకవయితి మతుకు 
మల్తి వారి యాడబడుచు. ఈమె తాత నృసింహశా స్రి గారు బొమ్మ దేవరజమీకా 
దారుని ఆస్థానకవి. బహు గంథక ర్రలు ఈమె సోదరులు నర సింహళా స్రిగారు 
కూడా (గంథక ర్తలే. వీరివంశమున [బసిద్దులొకరు కనకశాన్రీగా రనువారు మంత 
శాస్త్రవే తలై పాముకరచి చనిపోయినవారిని (బదికించి రట. వీరిలో నింకొకరు 
మాధవశాన్ర్రీగారు. వారును కవులే. వారి సతి మాంచాల వాసుదేవకవి కుమా ర్రె. 
ఆమెయును కవయి।తియే, 


ఇట్టు వంశర క్రమునుండి పారంపర్యముగను, ఉగ్గుబాలనుండి యుబుసు 
పోకగను నలవడిన కవితాధోరణితో పచేళమ మైన హృదయ సంస్కారము కల 
యీమెను 'పెండ్రియాడినవారు శీగుడిపూడి రామారావుగారు. వారి వంశమును 
సుపసిద్ధమే. పరి పూర్వపు వాసస్థానము ఆత్మకూరు. ఇప్పటి యావాసము 
విజయ వాడ, ఇందుమతీదేవిగారొక వర్గము పెద్దగా కనకాంబగారితో సమవయస్కయే. 
యీయమకలమున పండిన పంట గాక, కడుపున పండిన పంటగా నొక పు; తిక 
కలదు. 


బీద్రి కావ్యములలో లక్షణాపరిణయము, అంబరీషవిజయములు [ప్రబంధ 
లక్షణలక్షితములు. లక్షణాపరిణయము నాలుగాశ్వాసములు. ఆంతయు పూర్వపు 
పోకడయే. అధునాతన యుగమునందలి స్రీలును పూర్వరచనలను బోలిన రచనలు 
చేయగల రని నిరూపించుటకే యిట్టు (వాసిరేమోఃరచనలో కొ త్తపద్ధతీ గానరాదు, 
అట నట భావముల పోకడ మాతము విశిష్టముగా నున్నది. ఇది యీమె పదునేడవ 
యేట రచించినది. “ పూర్వ గ౦ంథపఠనమున గల్లిన అభిలాషతోడుగా వాని ఛాయ 
లనే కళాయా[త సాగించితి” నని వారే (గంథాదిని వాసికొనిరిఆ మాటలు సత్య 
ములని కావ్యవిమర్శకు గడంగిన తెలియును. 


ఇందు భాగవతక ర్త పోతన నెక్కడ పిలిచిన నక్కడ హో! యనుచున్నాడు. 


159 


ఆంధ కవయి (తులు 


“బాలేందు రేఖ దోచిన | లాలిత యగు నపరదిక్కు లాగున” 


అని యున్న పోతనగారి పద్యముం గాంచి 


“అల చం|దరేఖ దోచిన | వెలుగొందెడు పశ్చిమాళ విధముని” 
అను వీరి పద్యమును జూడ నక్కరలెదు. 
లక్షణ శ్రీకృష్ణునికడకు చిలుకను పుత్తెంచినపు డా చిలుకను గూర్చి- 


“అల శ్రీ దాారక కేగనో ? నడుమ నధ్వాయాసముం దీర్పగా 
ఫలవృక్షములయందు నిల్నెనోః? mors: 79 


ఆను పద్యము “పోతన్నగారి “ఘను డాభూసురు డెగెనో ; నడుమ మార్గ 
[శాంతుడై డ స్పెనో? క *” అను పద్యమును జూచి [వాసినది. 

“బొమ్మల పెండ్లిండ్ల పొలుపొందగా జేసి 

(3 09 

వేమారు చెలులతో వియ్యమందు.” 

అను పద్యము పోతనగారి పోత యని వేరే చెప్పనక్క-అయే లేదుకదా ! 

ఇ లియందును భాగవతభ క్రురాల ననిపించుకొనవలె నని వీరి సంబరము. 

“అట్టి తై 9లోక్యనిర్మాత, హరుని తాత, 


వాగ్వధూనేత, చిత్త సంభవుని భ్రాత, 
ధాత ననిశంబు మదిలోన దలచుదాన. *.”” 


పద్ధభాందసుడును, మది దప్పిన ముదివేలుపు నైన (బహ్మగారు “చిత్త 
సంభవుని భాతి" గా పొగడ్త గన్నారు. 


ఇంకను శ్రీనాధ పెద్దనాదుల యనుకరణములును వేంకటళా న్రిగారి 
యనుకృతులును పెక్కులు గలవు, 


ఇవి తప్పించిన లక్షణా బాల్యవర్లన మెంత యుజ్బలముగా నున్నదో 
ణ జ 
కాంచుడు ;=-- 


160 


ఆం|[ధ కవయి[తులు 


“చెలులు వ్మజంవు డోలల చెలువ నుంచి 
లీల నూచుచునుండ నబ్బాల మెరయు, 
నలరు మానసవీచికలందు దూగు 

ముద మలర్చెడు రాయంచకొదమ బోలి.” 


“నన్ను గన్న తల్రి! నాదు నోములపంట ! 
నాదు |పాణపదమ ! నా ధనంబ ! 

యనుచు తండి ముద్దులాడిన గని నవ్వు 
నమలరదనకాంతు లలమికొనగ.” 


“మృదుకరము సాచి జనకునిమీది కెగయ, 
నాత డానందవారిధియందు దేలు; 
కన్నబిడ్డల యాశేషఘనసుఖంబు 

౮ లు 
కంటె సుఖ మింక నరునకు గలదె ధాతి?” 


“మిసిమి మీగడ పస మీరు మృదుల వాక్య 
ములను దొటిల పలెె_డు పు త్తి)పల్కు-..”' 
ఎంత మనోహరముగ నున్నదో కాంచితిరా వర్ణనాపద్ధతి ! 


చిన్న చిన్న జానుతెలుగుపలుకులతో, దిద్ది తీర్చిన గీతులలో, కమ్మని 
తేనెయాట లెట్టూరించినదో? రసపరిపూత మగుగితము కన్న వృత్తము 
పొడిచినదా ? కావ్యశిల్పమనోహరత గలనాడు గీతమైనను, వృత్త మైనను నొక్కటె. 
అది లేనినాడు రెండును లేనివే. గీతములు [వాయుటయందొక యశిక్షితపటుత్వ 
మీమెచేతియందు కలదు. అది వీరి “సోదరి” యను చిన్నకృతిని మజింత శోభా 
వహముగ గన్పడును. నర్మద- ఇది యారంకములు గల నాటకము. ఇది వీరి 
యిరువదేడుల వయసున రచింపబడినది. షోడశచ 'కవర్తులలో నొక డగు పురు 
కుత్సునకును, నాగరాజనందిని యగు నర్మదకును జరిగిన కళ్యాణమే యిందలి 
గాథ. ఇందలి నాయిక యగు నర్మద|పతాపాదులు చక్కగా పోషింపబడినవి. 
శైలి [పసాదగుణసమంచిత మగు దాశాపాక ము. రసము వీరశ్చం గారము. నాయ 
కుడు ధీరోదాత్తుడు. నాయిక శౌరోపజ్లీవియగు శీలవతి. ఇట్టు నా టకము పూర్వోక్త 


11) 16! 


ఆం[ధ కవయి(తులు 


లక్ష్షణలక్షితమై యున్నది. ఇందు శౌర్యమే నాయికా వాయకులకు కుల్క_ము. 
ఇందలి ఉపనాయిక పద్మ తన |పియుని వరించిన ఫొబ్రగు?—— 

“అకట ! యా [పసన్న వదనా ంబురుహంబు, న్మేతముల్‌ , 

చక్కెర విల్తువింటి నెకసక్కె_ము లాడగ జాలు కన్ఫొమల్‌, 

నిక్కు భుజంబులుక, సుహరివీ లకచంబులు, దీర్చ బాహులుకా, 

చక్కని పెన్నురంబు మది సారెకు గన్పడు నేమ సేయుదుకా ?” 

“దొక్ళ_పు మేల్మిబంగరపు సోయగముం గని నవ్వు దేహము, 

చక్కగ దిద్దిన జ్రమరి సంపెగ గేలి యొనర్పు నాసయున్‌, 

చిక్కని పాలు చక్కె_రయు జేర్చినటుల్‌ జవులిను పల్కులు౯.” 

ఇందలి శైలి యంతయు నిషప్టై సౌమనస్యము ఘటించినది. 


ప విముఖయై కోంధారుణితవదన యైన నర్మదను తలచి తలంచి 


ఆ యధథిజాతంసంపదయు, నా పటునిష్టుర వాక్టరౌాఘమున్‌ , 

నా యురుభి ర్య సాహసము, లా మహితాతిగభీరమానసం, 
ఘకరోషకషాయితాక్షులుకా 

నా యువతిం దలంచిననె హా ! యిదె గుండెలు రయ్సుల్టు రుల్పనున్‌ .“ 

"మండలీకృత ఘనధనుర్ణండ మొప్ప 

[పళయర్నుదుని పగిది ర రౌ దంబుతోడ” 


అంశుమంతుడు వికమించెను. 
ఇక నంబరీష విజయమున:- చక్రము వెన్నంటినపు, డాముకో,పి ముని 
రాయడు దూర్వాసుని యగచాట్టు:- 


తపసియును జ[క్రజాతవేదనకు నోర్వ 
కవని యదురగ, జెమ్మట యల ముకొనగ, 
జడలు జీరాడ, కాషాయశాటి యూడ, 
తనువు గంపింప, బరువిడె దశదిశలకు.” 


162 


ఆం([ధ క వయి[ తులు 


“తడబడు, నటు నిటు నడచును, 

బుడిబుడి పర్వెత్తు రొప్పు పుట్టగ , నిలువం 
బడు, వెనుక తిరిగి మతి దిగ 

బడు పల్రములందు, [కిందవడు, వడి లేచున్‌.” 
దండ మొక దిక్కు, మహితకమండలు వొక 
దిక్కు, జపమాల మణి యొక దిక్కుగాగ 
సం భమంబున బర్విడు జటిలుని.” 


అగచా ట్టన్నియు నచ్చు[గుద్దినట్టు చూపు నీ గీతము లన్నియు నమృత 
పాతములుగా నున్నవి. కందము మధురమాకందమె. అది డి [పాసతో [హస్వా 
తరములతో నుండి అచ్చ తెలుగునుడికారపు సొగసులతో మునిరాజు తడబడుచు 
లేచుచు పరువిడుచున్నటులే తో పింప జేయుచున్న ది. 


ఇందు పోతనగారి “ఆడిగెద నని కడువడి జను ఆను పద్యచ్చాయలు 
కలవు. 


““కాలిబంగరుటం దెలు ఘల్లు రనగ 
గడగి జెక్ళ్క-లు నల్లన గాలి ష్‌ 
C9 
చిలిపి కన్నుల నవ్వొల్కు- చెలువు గుల. 
కలికి కరమున (వాలిన రాచిలుకో ను 


“చక్కని య క్కన్యామణి 

ముక్కును [వాయంగలెక మునినాధుడు దా 
చిక్కిరివిక్కిరి జేసెను, 

నిక్కము జెప్పితిని నీకు నిరజన్నేతా 1" 


అను చిలుక వాక్యమునందలి లక్షణాదేవి ముక్కును ఇంచుమతీదెవిగారు 
పరఠరితలకు చక్కగా ఉపలక్షింపజేసినారు, 


ఇంకను నచ్చటచ్చట విరహవర్ణనములు, శరద్వర్దనములు మున్నగునవి 
బాగున్నవి. 


163 


ఆంధ కవయి[తులు 


'సోదరి' యను చిన్నకావ్యమునందు సామాన్యముగ మన యిండ్లలో జరుగు: 
నిత్యవవహారకాండలోని సంభాషణాదులలో, సంఘటనాదులలో మానవులు చూపు, 
ఆంగికాభినయాదులను కన్నుల కగపడునట్టు చి్మతించిరి. 


అందలి నాయిక తన వదెనగారి గయ్యాళితనముచే పుట్టింటికి రాకపోకలు 
పోయి అన్నగారి సాధుత్వము 'పెంపున చాలకాలమునకు జూచుట తటస్థించిన 
తన మేనగోడలిని నొక గృహిణి యాదరించిన తెజగు--- 


"ఒడిని బాల నుంచు, నొయ్యన ముద్దాడు, 
శిరము మూరుకొనును, చేత నిమురు, 
కనుల సీరు నించు, గనుగొంటి నిన్నాళ్ళ 
కమ్మ! ని న్నటంచు హర్షమందు” 


చూచితిరా ఈ స్వభావో క్రి! అన్నా చెల్లె్య్యడ చిరవియోగాన న్రరము-- 


“అన్న యంటి, చెల్లె లనురాగవతి యంట, 
మానసములు (పేమమయము లంట, 
చాలరోజులకు సందర్శనం బంట- 

ఎట్టు లుం|దు వార లెంచి చూడ ? 


“అన్న చెల్లెలి హర్ష మంతంత గాదు. 
చింతగింజను మొలవెసి పంత మొప్ప 
పులుసు [దౌగితి మంచు నుప్పొంగుచుం[డి.” 


ఇంత వ్యంగ్యముతో ఊరుకొన లేక *మెలతలకు పుట్టినింటి పె మెండు 


[పేమ uss SD వాచ్యము కూడ దేసిరి, ““సత్యసుందరముగా నున్న స్యభామ 
వర్ణనలు” మనసున కింపు గూర్చునట్టు [వాయుటకు వీరే తగినవా రనిపించును. 


రాజేశ్వరీశతకమునందలి పద్యముల కొక మచ్చు:--= 
మురి పెంపు పెం డ్రికూతురవై శిరము వంచి 
శర్వుపె దల్మబాలు జలునాడు 
బా వో 
పాపపేరులు గాంచి భయపడ్డ చందాన 
నొక్క చెంపను లజ్జ నొదుగునాడు, 


164 


ఆంధ కవయితులు 


పల్రవమృదుపాణిపద్మంబులను బీతి 
యొప్పార హరునం|ఘు లొత్తునాడు, 
అర్థశరీరంబు నాక్రమించియ నండ 
బాయక నెవ్వెళ బజగునాడు, 
వీరరౌ_దాద్భుతా వేళ మొప్పగ విజ్బం 
భించి రాక్షసుల మర్దించునాడు, 
ముగ్గ శృంగార విస్మయమూ రి వెచు 
రౌ దమూర్తివి నై సవర నము లొప్ప 
నొనర నొక్కొాక్క_వెళ నొకొ_క్క. రీతి 
హర్ష మొదవించితి వయారె ! హరుని మదికి. 
తరుణీశతర ము-_ 
తొందర జెందకు కోపం | బందకుమా. పరుల దూలనాడకుమా, కాలెందై_న జారగా 
తీ | యందగు, నిక నోరు జార నగునే తరుణీ. 
అను పద్యమును, నీతితారావియందలి, -- _ 
చదివిన లాభ మేమి? మరి చాన గృహంబును దిద్దు నేర్పు, నిం 
పొదవ పతి వతాత్వమును, భూరిద యామతి, సత్యభాషలుకా, 


మృదు వగు మానసం బలదునేని జగన్నుత యాను గాదె యా 
ముదిత సతీవిభూష యన మోదము నందదె ! మంగయాంబికా ? 


అను పద్యమున తోడిసోదరీమణులకు నీతి నుపదేశించిరి. తాను దొడ్డ 
యిల్ల్మాలె యిల్హాం డ కింగిత మెజింగించు టిట్టి సాధ్వికి చెల్లును. 

ఈమె కావ్యము లన్నిటిలో చిరుకబ్బ మైన సోదరి కడు హృద్యముగ 
నున్నది. అందలి గమనవేగము [ప్రశంసనీయ మైనది. కథా కథనశ క్రి యద్భు 
తము. వీరును గృహలక్ష్మి కంకణధారీణులే. 


ఈయమ కవయి!తియే కాక, గొప్పవాగ్మి. వినువారి హృదయము లలరు 
నట్టు పూర్వుకవి పబంధములనుండి అనేక పద్యముల నుదహరించుచు గంటల తర 


165 


పా 
ఏలకో ఈ నడుమ శ్రీమతిగారు రచనోద్యోగము విరమించిరి. ఏదేని 
మ ఎను గైకొని తెలుగు సాహిత్య క|తమున రాజనముల 


ములు సరసతి కెత్తిన డివానీరాజనములన్న నత్యు క్తి 


56* “కవిరాణి" చిల్కువాటి సీతాంబగారం 


“ఆజికి దప్పి శ|తువుల కౌదల లొగ్గితి రేని, మే మికన్‌ 
గాజుల నూడ్చి కత్తులను క త్తళము బ్‌ని వెరి సేనలన్‌ 
తేజ మడంచి, యీ భరతదేశము క్షున్నతి గూర్చి, హైందవ 
శ్రీజన శౌర్యము ల్లైలిపి, చేతులు మోడ్వగ జేతు మి త్తరిన్‌.” 


వీరవనిత లగు చ్రైజనమునకు దళవాయియై హుటాహుటినడల నరివీరుల, 
నెదిరింప నేర్చి పిరికివారి నదలించుచు వారి కుద్చోధము సలుప గల్లుటచేతనే: 
ల ఎరికి “కవిరాణి' యని యన్వర్థ బిరుదనామము గల్లినది. 
రాణి యేల్ఫడిని సుఖ [వకాంతలు గని ఖాన ట క 8కొంతులు గొనిన 
స. గనుడు:-- 
అవి---పద్మినీ పరిణయము, కీరసాగరమధము అను నాటకము, 'దిలీపి 
యను నేకాంకిక, ఆరవింద యను నవల, శూర్పణఖ యను నేకాంకిక, పద్యరత్నా 
వళి యనునవియై యున్నవి. ఇందలి “శూర్పణఖ యను నేకాంకిక ఆము|దిత మై. 
కిథిలబంధ మైన నట్టు బరి యు త్తరములబట్టి తెలియుచున్నది. 


; 


166 


ఆంధ కవయ్యితులు 


పీర్ప క్రీమాకా పర్ణశాల రాఘవాచార్యులకును, నలమేలు మంగతాయారమ్మ 
గారికిని 1900 వ సంవత్సరమున జన్మించినారు. జన్మ స్థానము నెల్లూరుజిల్లా 
కలికివాయి. చిల్క_పాటి వెంకటనరసింహ చార్వుల సతి. కమ్మని కవిత చెప్పగల 
(పోడ. 


వీరి పద్మినీపరిణయము పూర్వ_పబంధముల యడ్నజాడలనే హవణించినది. 
అవే నగ్నర్హ్విన శశివర్ణనములు. అదే కధావృ త్రము. అదియే భావసరణి. , 


అమితే, యిందు విరహా రయె నిశీధమున ఉద్యానవనమున కేగిన రాకుమారి 
నొక కాపాలికు డెత్తుకొనివోవుటయు, దేవికి బలి యిడబోవు సమయమున నామె 
పీయుడు రాజసుతు డామెను రక్షించి మిక్కిలి సుదూరమున నున్న తన దేశము 
నకు తీసికొనిపోవుటయు, రాజకుమారి కనిపించక నాయిక చెలిక తె అపరాధపరి 
శోధన మొనర్చి రాకుమారిని గనుంగొనుటయు నను ఘట్టములు పూర్వకవిమార్గ 
మున కించుక యెడలై ఆధునిక నవలాసాహిత్యచ్చాయల పొడగట్టించుచున్న వి, 


కథా విషయమున శాబరానౌగిరు బు దడవ బని లేదు. నాయకుడు 
ధీరోదాత్తుడు. నాయిక ఉత్తమ కులసంకాత. రసము శృంగారము. శైలి (దాకా 
పాకము. రచన పసాదగుణము. 


ఇక యిందలి యచ్చటచ్చటి మనోహరవర్ణనలం జూతము. ఈ కావ్యమునం 
దన్నిటికంచి నన్ను లోగొన్నది వసంతబుతువర్ణ నము. అందీమె ఆదినుండి 
యంత్య మువజకును నారామలక్ష్మిని సన్నిహిత వసంతాగమనిరీక్షమాన యగు 
వాసవసబ్జిక గా వర్ణించిరి. 


“కోమలంబులొ చిగుళ్ళ గొంచు జీర్ణ పర్ణముల్‌ 
భూమిమీద రాల్చి వెడ్క బూను తరు గాంచ, నా 
రామలక్ష్మి యవ్వసంతురాక నెంచి పచ్చనౌ 
కోమలాంబరమ్ము దాల్చుకొన్న లీల గన్నడెన్‌. 


బుతురా జేతెంచెడి నని 
మతి నుబ్బుచు నతని కడుగుమడుగుల నిడగా 


167 


ఆం|ధ్ర కవయి[తులు 


త్నీతికాంత పట్టి పజచిన 
గతి, బచ్చిక యెక్షియెడల గన్పడె గనుమా. 


మున్నగు పద్యములయందలి వసంతవర్ణనము వసంతమారుతము వలెనే 
వ్యాదయంగమమై యున్నది. ఈ సందర్భమున మణిరంగము, మలయజము 


వ! 
లో 


మున్నగు వి విధచ్చందములు గలవు. 
"కాటుకచుక)_ పెన నొకకామిని పద్మిని చెక్కులందు, బ 
ల్నీటు చెలంగ బూసరుల నిండుగ రాసుత కీలుగంటున౯ 
వాటము గాగ జుల్చె నొక వారిజలోచన, నిల్వుటద్ద ముక 
దేటపడంగ నొక్క చెలి తెచ్చి రయంబున నిల్పె ముందటకా 


ఇచ్చట పెండ్రికుమార్తె కై సేత లఅందముగ మేళగించినవి. పద్మిని యొక. 


“మించులను మించు నెమ్మేనిమించు దనర 

లుకపలుకుల నలరించు పలుకు లలర 
నెలమి రాయంచపిండుల గెలుచు నడల 
గలిగి యాబాల లీలలను నొప్పు" 


అను నీపద్యమున |పతిమాతయు దమ బిడ్డల శై శవకీడలలో పొందు 
నానందమును సహజముగా వర్ణించి మరల కం మా తనుభవమును జ పికి 
దెచ్చిరి. 


కవయి[తి వైష్టవి యని ఈ (కిందిఘట్టములు జెప్పక చెప్పుచున్న ప్‌ 
కళావతి యోగినీవేషమున మేననిండ భూతి నలదినను, పూర్ణిమాచం|దుని 


గేరు మొగంబున నూర్వపుం|డ ముంచిన దట. మాధవుని నగుమొగంబునను గీరు 
నామము గలదు. పెండిలిబువ్వమునకు వచ్చిన వారును పారిభాషికములనె సావడిరి. 


వీరి యీ కావ్యమందలి కొన్ని విషయములు నాకు జితముగ దోచినవి. 
పురుషకవుల వలె, గణికా పుష్పలావికాది వర్ల నములను శృంగారాంచితముగా నాన 
ర్చుట. జల| కీడ లో 


168 


ఆంధ కవయి[తులు 


“కలికి యొకర్తు వెల్ళికిలగా బవళించి జలంబులో పలకా 
బలుమలు నీద, దాని చనుబంతుల గన్గొని సీరజాత కు 
ట్మల మనుచు న్హలంచి యొక మ త్రమరాళము జీర జేరినన్‌, 
గలగుచు బొబ్బ వెట్టి యొక కాంతను గౌగిట జేర్చె భీతిమై” 


అను వర్ణనమును పచ్చిపచ్చిగ గావించు టయు, నాయికానాయకుల సమా 
గమ దృశకములు తెరచాటు లేకుండ జేయుటయు, నుచితమా యనిపించుచున్నది. 
ఒకచో “ఎక్క_డివాడో యక్షతనయేందు జయంత” అను పెద్దన్నగారి పద్యమున 
కనుకరణము కన్పించుచున్నది, 


విష్ణుమా యావిలాస మను నామాన్తరము కల వీరి క్షీరసాగర మథన దృశ్య 
పబంధము బాగుగ నున్నది. 
“సిలపుంజాయల నెగడు శిరోజముల్‌ 
రాలుచు వెస పాండురత వహించు, 
లావణ్యపుంజమై రహి మించు వదనంబు 
దంతంబు లూడగా దరుగు వన్నె, 
దేహపటుత్వమ్ము దెరలి శుష్కాంచుచు 
కడు రోత పుట్టించు ముడుతలు వడ, 
కనులకు వెస పొరల్‌ గమ్ము, చిత్తంబు స్వా 
ధీన మందదు, వాక్కు. దిటవు సెడును, 
చెవుడు (పాప్తించు, దండంబు చేత నమరు, 
సతియు సుతులును పరిజనుల్‌ సరకు గొనరు, 
మౌనము. దయు గై కొను మంచమునను 
కష్టముల నిట్టి కాలంబు గడుప వశమె?” 


వార్ధక్యమును వర్ణించిన ఈ సీసము స్వాభావికతను సవదరించినది. 


““వతము లొనరించినను నేమి? యతులనిష్ట 
జపము గావించినను నేమి? తపసి యగుచు 
జడలు దాల్చిన ఫల మమ నుసి మదిని 
కరుణయును శాంతి లేకున్న కలదె ఫలము?” 


169 


7 అల నా 
ఆంధ కవయి (తులు 


ఖో ఆర్ద్రాం జ 
Day స న. 


ఆను 


కడు భయంబు గూర్చు పిడుగులు పడి గాదె 


ద 


లజీవదాయి యైన యటి 


Dea 


Ya 
Ye 
C3) అ 
se జై 
a A 
2 నె 
$5 జి 
్గ్‌ శ్‌ 
స 
1 
ళో Ya 
| (9 
య. 
OF Ya 
va ‘a 


న్ని 
af 
ye 
a? 3 
ళ్ళ 

న్‌ 
TE: 
శ v3 
A 7 
a3 © 
6 
a A 
bh లి] 
cc 
hr 
క గ 
౧1 5 
సత ww 
i, 8 
సద్దు hp 
Aa fe 

జ) 

మ సే 
శ గ 
ER 
wy" 92 
sas 
జ 
య 


ము వెడలి విజయము నాపాదించి స్వర్గమునుండి 
యగు కామగవి నారాధింపకుంట ననపత్యుడుగ 


, తదుపరి తన్నందినిని నారాధించి యపేత శాపుండగు 


i 

2 ఎనీ 

a Nc 

ళ్‌) a 

శ] ల న్‌ 
¢ స ( 

4, we ఓ 
౧ గ్‌ 2 
fra yf a 
fi3 

ni ad 
se Moo 
Ty Yd x9 
YO ec 
న ఇ ce) chy) 
2 అ ౧) 


యిందలి కధానకమదు. 


జా 


WU VE 
శ we 


Tl 


టయ 


"ంచుసం 


లొ - 
| 
జఫ. 


ము 


లో 
ఇ 
co 
అ 


ట్‌ 


“నిరతము కొండదుళాదడి నివంర్రి 


కావ'పక్సషతకు నొక యుదాహరణము-- 
ధా 


మ్‌ 


శ 


హరి నెల వేళలకా 


డే 


a 
బున నుతించుచు శాంతమనస్కు 


తలకు బాల 


న 


లె వనీకా 
కులు? వారి భోగముల్‌? 


యూ 


జ క ఇ ఇ లో 
oe యును త సం 


పరమతపోధనులు, 


మగు (పళాంత వాతావరణము, అందలి 


నాయల  హేయభోగములు చక్కగా నిరూ 


ఇ 
Rese 


హృదయమును స్పందింపజేయు 


(పచురించిన 


నీరికల 
ల్ని 


గ్‌ [తికల ననేక 


తుల గాసి నొందింప 


గలుగుదె ? గీ 


ఆంధ కవయి!' తులు 


[(గీష్మ నుద్దేశించి చేసిన యీ ఉపదేశము వీరి “గీష్మము” లోనిది. 

ఏరి యీ ఏమర్శము3కు మకుటముగ పేర్కొన్న రసోజంలపదబంధ 
మగు “ఆజికి దప్పి యను పదము ఏరి వీరచం దావతిలోనిది. పద్య మొక్క. దే 
కాదు, అందలి పద్యము లన్నియు రసపూరకులే. ఇంకొకటి వీరి యకోదయు 
నిట్టిదే: 

“కొంటె గోపాలుడ వటంచు గొల లెల 

ఊర కే నిను బలుమారు లుప్పతింప, | 

యెజుగ వే వెజ్టితండి' నీ తెరగు జూచి 

కన్న కడుపు సహించునాః చిన్నతనయ " 

ఇట్టి ఘట్టములు జూచిన వీరి కలము స్వతం;,త కావ రచనయందె యొకు; 
డుగ శోభిల్లు నని యేరికై న దెలియక పోదు. వీకింకను నిత్యసౌభాగ్గమవాతల్తై 
బీవము గలిగి యుక్కుమీరిన రచనలతో 'ఆంధావళి మోదముం బొరయి జేయ 
వలెనని యాశింతును. 


ఈ కవిరాణి ఆశుకవిత్యము గూడ చెప్పగలదు. వారి యిం నొకపు 
డెవరో పండితులు జదివిన సంస్కృృతళ్లోకమును విని వెంటనె దానిని తెలు. 
గొనర్బనట. 

* కమరపృష్టకఠోర మిదం ధనుః 

మధురమూ ర్తి రసౌ రఘునందనః 

కధ మధిజ్య మనేన విధీయతాం 

అహహ శాతఫణః ఖలు దారుణః.” 

దీనికి వీరి రచన- 

'“కమరపృష్టకతోర మీ కార్ముకంబు, 

సరస సుకుమారుడి రామచం[దమూ రి; 

ఎటుల నెక్కడ నేర్పునో? యేమి యగునో? 

కటకటా! యేమి శపథంబు కన్నతండడి.' 

ఏరికిని కేసరిగారు స్వర్గకంకణ మిడి సమ్మానించిరి. ఇట్టి భవ్యకవిత్వా 
మోదమున తన్ను దేల్చు వరపు[తిక లుండ, నాం|ధమాత En కల్లును! 


171 


ర్‌. శ్రీవంతి కనుపర్తి వరలత్మవ్మగారు 


ఆధునికాంధ్ర వాజ్మ యమున [శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు 
జాతీయమైన భాషను రచనము చేయగలవారుగా కనబడుచున్నారు. శ్రీ కేసరిగా 
రీమెకు [(ప్మృపథమమున స్వర్ణక ౦కణ మిచ్చి బవూకరించినారు. 


గద్య వాజ్మయ మున 'శారదలేఖల' రూపముగా వీరు ఆం|ధజనులకు 
బాగుగా పరిచయపడియున్నారు. ఆ ట్రని వీరు పద్యవాజ్మయము వెలయింపలే దని 
కాదు, కాని వీరి రచనలలో గద్యమునకే పాధాన్యము మెండు. వీరి శారదలేఖలు 
సంఘమున గల ఆయాకాలపు సమస్య లన్ని టిని పరిష్య్క_రించుచు తమ యభి| పాయ 
ముల నొసగుచు |వాసినారు. చిన్ననాడు (వ్రాసిన రెండు ద్విపద కావ్యములును, 
కొన్ని కథలును నింకను గలవు. 


ఆం|ధదేశమున శ్రీ వీరేశలింగముపంతులుగారి సహచరభాగ్యము నంది 
సంస్కార్మ్వతము నాచరణలో జూపి, అనుష్టాన [బాహ్మ లని, పాజ్జులని,సాధు 
సత్తములని పేరు బడసిన ్రీపాలప ర్తి నరసింహము పంతులుగారి జ్యేష్టసోదరి. 
సోదరులు శ్రీపాలపర్తి నరసింహముగారు అనుష్టాన సద్ధర్ములు. తండి పాలపర్తి 
శేషయ్యగారు. తల్లి హనుమాయమ్మగారు. 6-1౧-1896 వ తేదీ వీరి జన్మ 
వాసరము. శ్రీ కనుప రి హనుమంతిరావుగారికిని, వీరికి 1906 వ సంవత్సరమున 
పెండ్లి జరిగెను. బాపట్ల వీరి నివాసము. సోదరులు [శ్రీ నరసింహముగారు చిన్న 
తనమునుండియు తన్ను బుజ్జగించి చదివించినట్టును, శ్రీ నాళము కృష్ణారావు 
[పభృతుల పతికలు, (గంథాలయములవలస నప్పట దమబోంట్ల చదువు సాములు 
పోత్సహితములై_ సాగినవనియ వీరు కొండొకచో (వాసిరి, 


నిజమున కంతే. ఆనాడు-అశగా ఇప్పటికి సుమారు ఏబదేండ్డకు పూర్ణము- 
శ్రీవిద్య యన్నచో సంఘమున నెంత వ్యతిరేకభావము లుండెడివో, శ్రీ ఏరేశ 
లింగముగారి కాలమువారికే తెలియవలెను. అట్టి దుష్కాలమున దమ తమ శైశవ 
ములు గడిపియు లీ నరసింహముగారి వంటి (ప్రాజ్ఞుల సాహాయ్యముతో విద్యలు 


172 


ఆం[ధ కవయి తులు: 


నేర్చుటే కాక, నేర్చిన విద్యలు సాఫల్యమందునట్టు రచనలు చేసి సంఘములు, 
సమాజములు స్తాపించి న్రీజనసేవ కిద్టెంద రెందరో పాటుబడి రన్న, నిజముగ 
నది యంతో గావానకాచ్యి మన్న నతిశయో క్రి కానేరదు. అట్టివారిలో శీ 
వరలక్షుమ్మగా రొకరు. వారు సుమారు ఇర్వది వత్సరములనుండి బాపట్టలో 
శ్రీహితైషిణీమండలి యను నొక సంస్థను స్థాపించి ఏకాధిపత్యముగ పాలించు 
నున్నారు. వీరు తమ అనుచరవర్గమును తమ మాటపలుకుబడిచే ఎదురు లేకుండ 
ఏలుకొన(గల సమర్థత కలవారు. భ్యదాచలమందు జరిగిన అఖిలభారత మహిళా 
సభ శాఖయగు ఆం|ధరాష్ట్ర) మహిళాసభకు అధ్యక్షపీళ మలంకరించి యుండిరి. 
కాం[గెనుభక్తురాలుగాను, హిందీభాషాభిమానినిగాను వీరు |పథ్యాతి బడసిరి. 


(శీ వీ రశలింగము పంతులు మొదలగువారిచే నాం ధవాజ్మయమున ఆధునిక 
గద్యసారస్వతమున బీజావాపము గావింపబడినది. అప్న టినుండి గద్యరచనయందు 
తమ యోపిన సేవ జేసినవారిలో వీరొకరు. _గృహలక్ష్మిప|త్రికకు ముందు, 
(శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మగారిచే నడుపబడిన ““అనసూయ'” 
ప[తికయందును, వీరికధలు, వ్యాసములు కనబడుచున్నవి. తరువాత గృహ 
లతకి వీరు నిత్యపూజారిణియై, కసరిగారిచే ““శారదలేఖా రచనమునకు” స్వర్ణ 
కంకణ బవూకృతి నందిరి. 


శారదలేఖలలో నా యా కాలములకు చెందిన బహువిధ సమస్యలను వీర 
సమ్మగముగా చర్చించి జాతీయ మగు తెలుగున రచించుచున్నారు. ఆయితే, ఒక 
చిన్న విషయ మేమన, పతికలలో లేఖారచనము ఇంగ్రీఘ ప్యత్రికలనుండియే 
మనము నేర్చుకొంటిమి. కాని తెలుగున నిట్టిరచనకు వీరే న్రీలలో నాద్యు లని 
పెక్కురు వాయగా గాంచితిని, 

ఇంతేకాక, అపరాధిని, వసుమతి యను సాంఘికనవలలను, వరదరాజేశ్యరి 
యను చార్మితకనవలను, “పెన్షను వుచ్చుకొన్ననాటి ర్మాతి వంటి ఎన్నో పెక్కు 
కథలను, |పహసనములను, సంభాషణములను, వ్యాసములను పీరు నేర్పుతో 
రచించిరి. 

ఇంకను 1926 వ సంవత్సరమున ముదిత మైన దౌపదీమానసంరఠర క్షణము, 
సత్యా దౌపదీసంవాదము అను రెండు ద్విపదకావ్యములు వీరివి కన్పట్టుచున్నవి. 


173 


-ఆం[ధ కవయితులు 


“పద్మ' యను నొక నాటకము (ఒకప్పుడు రేడియో వారి పోటీకి పంపినది) కటు 
పురాణము” ...మహిళాసభల బుజ్జక థయును వీరి ఆధునికరచనలు. ఇవి యింకను 
అముడితము లనుకొందును. వీరు నిరంతర రేడియో |పాసంగికురాలుగా 


నున్నారు. 
ఇక దౌపదీషవానసంరక్ష ణ మనువది వీరి |పాధథమికరచనగా కనుపట్టు 
చున్నది. ఇది ఏరి ముప్పదివర్షము ల పాయమున ము!దింపించిరి. 


“ఏకవస్తా9 వై న హీనవస్తె9న 
~ wa షా = 
కొనిపోక మాననూ కోమలీ నిన్ను '' 
ఇట్టి వ్యాకరణదుష్టములైన అప|పయోగము లెన్నో కలవు. 
“విజ్ఞానవిదు డైన విదురుడూ యంత 


హం యొకకొంత Oro ప పిఏ వ es 
పాతికా మేగి యా పాంచాలసుతను ...” 


పె పద్యములందు గల యాయా సందర్భములు జూచిన, నిది వారి పాథ 
మికిరచన మను విషయము తెల్పము కాగలదు. సత్యాదౌపదీ సంవాదమునం దిట్టి 
దోషము లంతగా గానరావు. హు. శ లియందును పరిణతి గాననగును, 


“నా చిన్నిసుతులార! నా యన్నలారా ! 
జూదాన మీ కెట్టి చుమ్మర్హు వచ్చె? 
రాజభోగము వీడి. రాజ్యంబు వీడి, 
కానల నుందుర కడు దీనవృ క్రి? 
నారచీరలను గట్టి, నగలను యొలిచి 
కాయగసురుతో = కడుపు నింప.” 


ఇందలి శాలి యిట్టున్నది. 


ఒక ప్పుడు ఏీర్రి రచనలగూర్చి భారతియందు సమీక్షించిన శ్రీ చిరుమామిళ్ళ 
శివరామకృష్ణ పసాదుగారి పలుకు లొక కొన్ని యిట నుటంకించుట య పస్తుతము 
కాబోదు. “మొత్తముమీద [శీ వరలక్ష్మమ్మగారి లేఖిని గద్యమునందె నిరంకుశ ముగ 


174 


ఆంధ కి వయి|తులు 


విహరించిన దన వచ్చును. వీరి భావము లున్నతములే కావచ్చును. కాని, ఆభావముల 
.నొప్పించు పదముల బిగింపు వీరి పద్యము యందు కొజవడికది. అంతే కాక, 
గద్యమునందు సహితము “నానా తిట్టు, సకలచిక్కులు, మహారొంపి నానా భావ 
ములు, ఆగహమందలింపులు, స ప్రవన్నెలు మున్నగు దుష్టసమాసము తన్నో కసి 
పించుచున్నవి. వీనిని వీరు రెండవము[దణమున సవరించిన బాగుగ నుండుకు” 
అని వారు (వాసిరి. 


కాని, యిటీవల వారు గావించిన పద్యరచనము కేవల మింత గాఢ విమర్శకు 
పాలు కాదగినదిగా లేదు. 


“అక్ష” యను మకుటముతో నొక శతకమును, “స్వాగతము ఆను మకు 
టముతో కొన్ని పద్యములును, తమకు శ్రీ కేసరిగారు స్వర్ణకంకణము బహూకరణ 
మునర్చినపుడు పశంసాహపూర్ణక ముగ చదివిన “ముత్యాలసరములు"ను, ఇంకను 
అప్పటప్పటి పద్యరచనలును ఎన్నో కలవు. 

“లక్ష్మి యను సంబుద్దితో నెన్నో నీతుల మపదేశించిరి. ఆం ధ సారస్వత ము 
నకే యిది |పధానలక్షణమో యేమో కొని, ఏడియో ఒక తీరున చాలమంది ముట్టు 
సీతి నుపదేశించిన వారగపడుచున్నారు. 

“సర్యమయుడు స్వామి, సర్భమాతని రూపు 
సకల మతని యాజ్ఞ సాగపోవు; 

అతని యాజ్ఞమీర నలవిగా దెరికి 
నెజిగియుండు మిద్ది యెపుడు లక్ష్మి ! 
విడుతు రెల్హ్ల జనులు, విడుతురు బంధువుల్‌ , 
విడుతు రాప్తులై న విహిత జనులు; 

విడు వరానివాడు, పిదంకంంచెడివాడం 

దేవు డొకడె సుమ్ము తెలియు లక్ష్మి ! 
విద్య చూపరాదొ +వెజవు చూపగరాదొ ! 
మజల పెండ్లి చేసి మనుపరాదొ ? 

పతి గతించినంత బాధింపగా నేల? 

తెరువు చూపకుండ తెలుపు లక్షి!” 


1795 


శ్రీమతి 


ఉపదేశములను పఠితలు ఆచరణయోగ్యములుగా [గపాం 


దురాలె 


థి 


వయోవృ 


వింకను నెన్నిటినో నీతు లుపదేశించిరి. 


శీమతిగారి స్వాగతము బహురుచిరముగ నున్నడి. 


(| 


థ్‌ 


చ 
లి మా యాం[ధభూమి 


పని బూని వచ్చినావు; 


కిచిిన 


an 
నా. 


మ 
ల 
a 


' 


J 


gre 


of 


జ్య 
నో 


ళ్‌ 


ని, నీ యాగమనమున 
ము మా మది గాఢముగను 


౨ మయెడు గా 
డు 3 
అరక వేల 


స్‌ స్త) 


అభ వి 


చ్చి తంట, 
త౭ంపు మాట దలచి 
వాపోవుచున్నారు తెలుగుజనము, 
చి కుంటివొ యిన్నా ళ్లు నెజుగ వేమొ 


మా సమాచారముల నిసుమంత యెన ? 


ద్‌ 
గ్‌ 
( 


న 


i 


నాతి 
ల 


ల 


సిరుల కిరవగు బంగారు సీమ కేగె 


ఇ 
( 


సేయవలె నని నేనును మీతో 


గ 
pa 


యము గ 


176 


సి వెస సాగిపొమ్ము ధాత!” 
సరాలతో హృద 


ద 


రు జాతియ మగు కవితామృతముతో ధాతకు మధుపర్కమును. 


జా క్‌ 
మ 


జ్యూ 


వాన లెడ యయ్యె, నీటికి వల్ల డయ్యె 
న్‌ 


ఆంధ కవయి తులు 


“అస్మదీయ లేథాసుమాళి కాం ధదేశం బన్ని దిశలను 

నే మహామహు నాదరమ్మున నీ మహాయళ మబ్బెనో 
ఆంధమహిళాభ్యున్నతికి నై యహరహంబును బాటువడియెడి, 
వరగృహాలక్ష్మీజనకు డై వరలు నెవ్వాడొ, 

“ఆ కెసరీమహాశయున కె - అంకితం బొనరింతు లేఖల 
నిమ్మహాజన సమక్షమునను సమ్మ దంబునన్‌ .” 


నవ్వక విత్వ జ్ఞా లొకరు ముత్యాలసరముల కూర్చుట, అందణు తలంచునట్టు 
సుకరము కాక కడు దువ్క_ర మనియు, అట్టి రచనకు కవిత్వ విషయమున చేయి 
తిరిగినవార [ప్రయత్నించిన బాగుండు ననియు ననిరి. 


వీరినే కాక, తమకు చిన్ననాటనుండి హితచింతకు లైన శీ నరసింహం 
పంతులుగారిని భ క్రిపూర్వకముగా కృతజ్ఞకా స్మేరభావముతో స్మరించినారు. వీరు 
ఒకచోట తమ భర్తగారికిని కృతజ్ఞతను జూపియున్నారు. 


వీరి గద్యరచనకు వాజ్మయమున నొక స్థానము కలదు. తెలుగునుడికారము, 
జాతీయములు వీరిరచనలలో తొంగి చూచుచుండును. గద్యరచ నమున సృుపసిద్ధ 
వాజ్మయక ర్తింణిగా పేరొందిన యీమె వ్యాసములు ఆం|ధసరస్వతి కమూల్య 
భూష లనుటలో నతిశయో క్తి లేదు. 


“*వాములు [మింగు స్వాములకు పచ్చిగడ్డి ఫలహా రమా?” “ఇచ్చిన వా 
రీగయు, పుచ్చుకొన్నవారు పులియునుగదా 1!” “కొండంత తండి కంటె ఏకుల. 
బుట్ట యంత తల్లి మేలు.” “ఎవరికైన నున్న మాట యన్నరొండి గాల్బుకొని 
నట్లుండును -- *" ఇట్లివి వారి రచనలలో లెక్కకు మిక్కు-టము వీరి. యనర్ష కావ్య 

షట ల యు 
రత్నములు ఆం ధభారతి క మూల్య గె)వేయకము లనక తప్పదు. 


12 177 


60. శ్రీమతి ద్ర దోణంరాజు లత్షబాయమ్లు గారం 


61. .9 శ్రీవుతి పొణకా కనకవ మృగారం, 


జముం౮ తరబడి బానిసతనమున |బుంగుడువడి ఆకారం ల్చటాపం 


వత వెళ భాకతకేకము జావలు బాపుటకయి యహింసా వతరీజావరుతయు, 
సత్యా దహ్మోమము నడిపి, నలుబదికోటుల జీవరాసుల స్వేచ్చాపరతం [తుల 


గావించి? యుొపుపషుడు గాంధిజీ అడుగుజాడల ననుగమించి దేశదాస్యశ్చుంఖలల 
న కా. సేవా వతముకు స్వీకరించి, [పొణము లొడ్డి, పెండ్రిపందిటికివలె 
జాతికి గరువము దెచ్చిన చ్యభకీ ర్తులలో కృతజ్ఞత మెయి స్మరింప 
హ్‌ ఆఖిచైయములు కల్గిన యీ కవయి[తీద్వ యము రాజకీయరంగముననే కాక, 
నారలకంతక్యాాం న ఎ్యాతి కెక్కిన జన్మ విశేషము కలది. 


“కా రేవున్‌ సహక పూజ్యమాత్స: | శ్రీ కస్తూరిబా పేరిట నెల్లూరులో కాలి 

వలకు దివాఎయము నెకొ -ల్పి నిర్మాణాత్మక మగు సేవ గావించుచున్నారు. 
ఈూమాదంబభ ae లేక గాంధి గురుదేవునియొక్క_యు, రమణభగ 
నియుక_యు ha మ. దనిసిన ప యనునట్టు, విశుద్ధమైన 


వవములతో ఆ వి కకమువు పరీ ప 

a ఒ వేమవు స పః పాఠశాలాకార్య ము లొనర్చుట 
నూ ల a 
నాద నరికై స మచబటగ నుండును. 


ల ప అ +, మచ చ్చలేని మరా కదతో వచ్చిన యతిధులకు మనసిచ్చి 
ముంచు సూభావము త్త వీ రాంధస్త్రీల కాదర్శ[పాయురాం (డగుచున్నారు, 


తాకాకుక్తు వాకొనివట్టు, * “యోగ కర్మ సు కౌశలమ్‌” అను నుడి యిట్లు 
ల లొమొనకు, అటు సంఘ సేవారం గమునను సార్థకము చేసినారు. ఎన్నో 


178 


ఆం[ధ కవయి తులు 


ప(తికలు ఏరి రచనలచే నలకృతము లై నవి, వేంకటపార్యతీశ రక వులు, తిరుపతి 
వెంక టకవులు అనునట్లు, స్రీలయందు వీరును జంటకవయి[తులై నారు. 


పీరు ము[దించిన [గంథములు కడు కొల6దిగ మ్మాతమె కలవు. అవి 
యన్నియు రమణభగవత్సంబంధములే. జ్ఞాననే తము, ఆరాధన, నై వేద్యము అను 
నవి మ్యుదితములు. అము[దితము లై నవానిలో చక్టాని తేటగీతలు [పధానముగా 
చేసికొని యనువదించిన 'గీతి య రమణ గీతయు |పధానములు. 'ఆం[ధస్ర్రీలు 
మున్నగుపొ త్రము లింకెన్నో [వాయదలచియున్నట్లు వినియుంటిని. 


ఇందు జ్ఞాననే త్రి మనునది 'గీత' లోని శ్లోకముల కప్పటప్పట ప [తికలలో 
[పచురించిన కొన్ని యనువాద పద్యముల సంపుటియు. 


“సర్వభూతస్థ మాత్మానం ! సర్వభూతాని చాత్మని 
ఈకతే యోగయుకాత్మా | సర్వత సమదర్శినః.* 
"అను గీతాక్లోకమునకు వీరి యనువాదము. 
సకలభూతవితతి సమదర్శనుం డయి 
యోగబుద్ధితోడ నుండువాడు 
తన్ను నఖిలభూతతతియందు, తనయందు 
నభిలభూతచయము నరయుచుండు. 
“అననా శ్చి నయనో మాం ! యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం ! యోగషేమం వహా మ్యహం.” 


దీనికి వరి యనువాదము. 
ఎవ్వ రితరచింత లేమియు లేకయె 
నన్నె 'సేవ చేయుచున్నవారొ, 
సతతయు క్రు లట్టి జనుల యోగ శ్నేమ 
ములను నేనె యొచు పూనువాడ. 


పద్యము లెట్టున్నవో పరికించితిరా ! పులుగడిగిన ముత్యములట్టు, కాంతి 
విక్రాంతము లీ చిన్నగీతములు. _గీతానువాదము మిగులకష్టతరమైన కార్యమని 
విజ్ఞ లెజుగుదురు. అత్యంత దుర్గహములగు ఆధ్యాత్మిక భావముల నాకళించుకొనుటే 


179 


ఆం'ద కవయి తులు 
an he 


మిగుల కష్టము. అట్టియెడ మూలమున కవిరుద్ధముగ రచించుట సిద్ధ హస్తుల కేకాక, 
చి 

యితరుల కలవి కాని దని వేదే నుడువవలెనా ? పురుషలయందును గీతానువాదము 

చేసినవారున్నారు. కాని సులభాన్వయ ముతో సం|గహరచన చేసిన వారందును 

అరుదుగనే యున్నారు. పురుషకృతములలో [శీ బచ్చు పాపయ్య (శేవ్టిగారి యను 

వాదము స్నుగహముగ నున్నదని కొందరి యభ్మిపాయము. 


స్రీలలో నిట్లు స్తుతిపా[త్రముగ, సుకరముగ, సుసజ్ఞవాముగ, సులలిత 
ముగ, గీతానువాదము పచరించిన వారిలో |పథమగణ్యత వీరికే [ప్రా ప్రింపగలదు. 
విశేషించి వీరి గీతానువాదము విశదమయి యపుడె విచ్చిన విరజాజివలె నున్నది. 

“తనక దనయంత |పా పించుదాన( దనిసి 

ద్వంద్వముల కతీతుడయి మత్సరము వదలి 

సిద్ధ సిద్దుల సమదృష్టి సెందు నతడు 

కర్మముల నాచరించియు గట్టువడడు. 

హర్ష మొందక ద్వేషమ్ము లంటబోక 

శోక మందక యాశకు చోటు లేక 

అనయమును శుభాశుభ పరిత్యాగి యైన 

భక్తు డెవ్య డతండు నా పరమహితుడు.” 

అహం వైశ్వానరో భూత్వా [పాణినాం దేహమా[శితః 

(ప్రాణాపాన సమాయుక్తః పచా మ్యన్నం చతుర్విధమ్‌. 

“నెనె వైశ్వానరుండనై. నిఖిల మైన 

తనువులందును నాల్గువిధమ్ములై న 

యన్న పానములను జీర్ణ మందజేయు 

చుందు సుమ్ము [పాణాదివాయవులగూడి” 

ఈ అనువాద మంతయు నిష్ట సరళ మయి, మూలమునకు మిక్కిలి 
సన్నిపాతమై, జాళువోపసిండి బోని జానుతెనుగుపసల నెసలారుచున్నది. 

ఆట నట మూలమున కనుగుణ్యముగా దీ ర్థవృ_త్తములును కలవు. 

విశ్వరూప పదర్శనభట్ట మగు ఏకాదశాధ్యాయమునందలి యీ పద్య 
మట్లిదే.. 
ఇ 


180 


ఆంధ కవయి।తులు 


“అరవిందాసనసంస్థితుం డయిన దేవాదీశ్వురు౯ (బ హాత్రి ద్‌ 
తృరణిణ సర్వసుపర్వకోటుల బుషీం|ద వాత ముకా దివ్యమౌ 
యురగానీకము లెల్ల భూతగణముకా నుర్వికా సమస్త కం 
యరయం గంటి భవత్స్వరూపమున దేవా! సర్వలో కేశ్వరా!” 


రెండవది యగు రమణగీత భగవానులకును ముఖ్యముగ దన్ముఖ్య శిష్య 
అగు వాసిష్టగణపతి మునికిని జరిగిన (పశ్నో త్తరరూప సంభాషణము. ఇదియు 
ననువాద మే. 


చతుర్జ్దాధ్యాయమున జ్ఞానస్వరూ పక ధనమునందలి యిక పశ్న. 
“మునివరేణ్య! అహంబహ్మ మనెడి వృత్తి 

యడియె జ్ఞానమ్మొ, లేక [బహ్మమ్ము, నేను 

ననేెడి బుద్ధియె జ్ఞానమ్మొ యట్టు గాక 

నేను సర్వమ్మనెడి బుద్ధి యౌనౌ చెపుమ.” 

మరియు నీ సర్వజగమె |బహ్మ మ్మటనెడు 

నదియె జ్ఞానమ్మొ? ఈ నాలు గైన వృత్తు 

లకును మించిన దగుచు విలక్షణ మగు 

నద్దియే జ్ఞాన మగునా? యెయ్యదియొ తెల్పు. 


ఈ సకలవృత్తులు దలంపు లేను, సంది 
యంబు లేదు, త_త్త్వజ్ఞాను లె నవారు 
శుద్ధమగు స్వరూపస్ధితి జొప్పడంగ 
నుండుటయె జ్ఞానమని చెప్పుచున్నవారు- 


జిజ్ఞాసు హృదయపద్యకుట్యల ముల వికచారవిందముల నొనర్చు ఉదయ 
రాగములవలె నున్న ఈ పద్యముల జూడుడు, 


దిిపదమంజరిలో రమణభగవాను నారాధించినదే “ఆరాధభని అను కావ్యము. 


“కరుణామయమ్ములు, కాంతిపూర్ణ ములు 
అర మోడ్పుకన్నుదామరలలో తొణుకు 
వాత్సల్యమధు వు లఅవారిగా6 గురియ 
కమనీయ మగు | పేమకలశమ్మ వోలె. 


181 


ఆం'ధ కచయి తులు 


జగముల. దన్వు తేజస్సము[ దమ్ము 
అఆడుగడ్నన [కొ త్తయందమ్ము దోప 
తనివి డీరని యమృతస్వరూపమ్ము 
నిరతమ్ము మాలోన నివసించు గాక! 
ఉదయభానుని యట్టు లొకవేళ వెలుగు, 
ఊరక గగన మబ్లొక వేళ నుండు. 
అరయ మహా బహ్మ మటు లొప్పు నొకట, 
నపసిబాలునిగతిందోచు నొకట, 
పూలలో గంధమ్ము పొలుపారునట్టు, 
ఆకాశమున వాయ వలరారినట్టు 
బహిరంతముల సర్వవ్యా ప్తి నొంది 


సకలమ్ము తానయె సాశాత్కరించు.” 


ఇందు జ్ఞానకిరణకాంతిచే నెరవిరిసిన వారి హృదయోబ్దముల నుండి తొరగిన 


భగవద్భ క్రి మరందధారాపూరము. “ఉదధు లన్నియు మీరి ఉర్వి చదలును పారి” 
జగతీరంగమును రసప్తావిత మొనర్చినది. 


ఇక తుదను భక్రిరమణు కిడిన నై వేద్యమును మనమును నొకింత |పసాద 


ముగి స్వీకరింతము. 


ఆను 


“నిలిచి నిన్నుజూడ నిలు వెల్టి వివశమై 
యణువు నణువు బొగడ నాశ వొడము 
వాక్కు లేల - మౌనవాటిక జేరునో 
సచ్చిదాత్మకిరణ ! జ్ఞానరమణ !” 
“వాచోనివర్త న్తే యుత్సాప్య మనసాసహొ” 
నుడి కిది యదాహరణము వంటిది. 

గాలి లెని దీపకశిక చందమ్మున 

అలలు సుడులు లేని యట్ధిపోల్కి 
సర్వకాలములను నిర్వికారుడ వీవు 
సచ్చిదాత్మకిరణ ! జ్ఞానరమణ ! 


182 


ఆంధ కవయితులు 
చితలయము చేసి, చిద్వీణ సారించి, 
ప్రకృతి కేలు మోడ్చి, |పణవరవము, 
రేయి బవలు నొక్కరీతి నాలాపించు ॥సచ్చి॥ 


ఏీరి కావ్యము లన్నియు నిక్రై సహజసుందరములుగను సరళములుగను 
నున్నవి. కాని యట నట సీషద్దోషములు గానవచ్చుచున్నవి:.___. “| పాపంచమున 
కెల్ల _బహ్మత తము” “అరుణశై లమ్ము పత్యక్షమైన యంత...... యరుణిమ 
మ్మయ్య ననంత విశ్వమ్ము” అను చోట్ల నామవాచక విశేషములకు బదులు, గుణ 
వాచక విశేషములు వాడబడినవి. 


ఇట్టి యలంతు లగు వ్యాకృతిదోషము లు గానంబడుచున్నవి. 


(పసన్న గంభీరములును, నోజస్వంతము లగు రచనా రామణీయకముల 
నించిన యీ రమణీమణుల కృతులు రమణీలోకమునకు క్రీర్రియు, వాజ్మయ పపంచ 
మునకు స్ఫూ_ర్తియు బెంపొందించిన వన్న నత్యు క్రి కాదు. 


ఇట్లు స్రీలోకానికి తిలక|ప్రాయురాం డైన ఈ క్రీమతులలో శ్రీమతి కన 
కమ్మగారు. 1892 లో నెల్లూరుజిల్లాలో మరు పూరు కొండారెడ్డిగారికి రామమ్మగారికి 
జన్మించిరి. వీరి భ శ్రగారు ఆగరృథ్రీమంతులు పొణకా సుబ్బరామరెడ్డిగారు. వీరి 
కుటుంబ మనాదిగా దానధర్మముల కెంత |ప్రశన్తీ గన్నదో, దేశ సేవయం దంత 
(సిద్ధి గన్నది. ఈయమ 1921 వ సంవత్సరము నాటి కాంగెసు తొలిదశనుండి 
నేటివజకు కాం[గెను సేవకురాలుగా ఉన్న తరుణి. పజోద్యమములలో లక్షలాది 
ఆ స్తి హారతికి ర్పూరమువలె హరించిపోగా పీడిత రైతులోకమున జీవనజ్యాతులు 
తిరిగి వెలిగించినారు. వీరి కృషిఫలితమే జమీకారైతు పత్రిక. 1980 సత్యాగ్రహో 
ద్యమమునందుకు మజియొకమారును జ్లై_లు కేగినారు. ఆలిండియా కాంగెస్సునకు 
తొలి తెలుగున్తీ సభ్యురాలు. ఆం ధరాష్ట్రకాంగెస్సునకు తొలి తెలుగు ఉపాధ్యమ 
రాలును నీమెయే. దేశాభ్యుదయమునకు జాతీయవిద్యయే పునాది యని నమ్మి 
గాంధీజీ ఆదేశం |పకారం 1928లో నెల్టూరున శ్రీ కస్తూరీదేవీ విద్యాలయము 
స్థాపించి నిర్మాణాత్మక మగు కృషి చేయును, నా సంస్థను మిక్కిలి యున్నత 
స్థితికి దెచ్చినారు. 


183 


ఆంధ క్రవము[తులు 


సుమారు ముప్పది సంవత్స 'రములనుండి వీరికి కుడిభుజమువలె నుండి దీక్షగా 
సేవాకార్యముల సిర్వపాంచుచున్న (శ్రీమతి [దోణంరాజు లశ్నీ్యీబాయమ్మగారు 
1904లో పశ్చిమగోదావరిజిల్లా ముత్యాలపల్ల వాసస్టులు, (శ్రీ చన్నా[పగడ సుందర 
రామయ్యగారికిని, సీతారామమ్మ గారికిని పుత్రికగా జన్మించినారు. (పస్తుతము 
జంషెడ్సూరులో తాతా కంపెనీలో ఇంజనీరుగా పనిచేయుచున్న (శీ దోణంరాజు 
శేషగిరిరావుగారు వీరి నుద్యాహమాడిరి. వీరికి శై శవమునుండియు సారస్వతపిపాస 
మెండు. వీరి కుటుంబమే సారస్యతాభిలాష గల కుటుంబ మన్నను నతిశయో క్రి 
లేదు. హృదయమును గాయపఅచు సన్ని వేశమై ఏకైక పుత్తమరణము తటస్థిం 
పగా, కొన్నేండ్లు రమణా[శమవాసము చేసినారు. 

ఈమెయు గొప్ప జాతీయవాడియే. మొదటినుండియు సత్యా గహోద్యమ 
మున పాల్గొని చేవ చేసినవారే. కొన్నాళ్లు జిల్హాకాంగాసు సంఘ కార్యదర్శినిగాను, 
చాలాకాలము ఆం ధరాష్ట్రకాం్యగెసు మహిళాసంఘ అధ్యక్ష కార్యదర్శిని పదవుల 
తోను వీరు చేసిన కృషి నిరుపమానముగా ([ప్రశంసింపదగినది. 

(పస్తుతము నెల్లూరున శ్రీ కస్తూరీదేవీ విద్యానిలయమున నిల్చి దేశ సేవను, 

భాషాసేవను చేయచున్నారు. 


62.'కవికలహంసి' చేజోలు సరస్వతీ దెవిగారు 


సరస్వతీ రామాయణము 


సరస్వతీ రామాయణము, _ సరస్వతీ శతకము, సత్యనారాయణ (వత 
కల్పము, ఆత్మోపదశము, పతి వతాశతకము అను కావ్యముల రచించి 
స్నుపసిద్ధ స్నేహ లతాకవితాసంభఘ ఉ పాధ్యక్షపదవి నధివసించి తనరిన (శ్రీమతి 
సరస్వతీదేవిగారు చక్కని క వితాగుణ మెరిగినవారు. ఈమె స్నెహలతా కవితా 
సంఘాధ్యక్షులగు శ్రీ వాజి పేయాజుల రామసుబ్బరాయశాన్త్రిగారి కిష్యవరెణ్య. 
నూజివీడు పురవాసులు శ్రీ చే, బోలు రాజగోపాలమునాయుడుగారి సతి. నీలగిరి 


184 


ఆం ధ కవయితులు 


యవాదు లగు కీ. శే. రాజగోపాలమునాయుడుగారి 


౮ 
త్తి 
"లే! 
వ్‌ 
ర్ట 
[ల 
ee 
౧౬ 
ర్త 


చల్లని వాతావరణమున బుట్టి చల్లని గాలి వీల్చుచు పెరిగినందుననే యేమొ, 
యీమె కవితామృతమును చల్లనై, సరసుల యు ల్లము అలరింప శజాలిన దని 
విమర్శకు లనిరి. 


కేవల మాం్యధ్రముననే కాక, ఆంగ్లమున ప్రవేశ పరీక్షయందు కృతార్గురాలై, 
ఆయుర్వేదమున [పవెశపరీక్ష నిచ్చి, హిందీయందు రాష్ట్రపరీక్షను కృతార్థురాలై, 
సంస్కృతమునను ధారాళ మగు సాహిత్యజ్ఞాన మలవజచుకొని చదువుల సరస్వతి 
'యైనది. ఈయమ భర్త రాజగోపాలముగారు జ్యోతిశ్శాస్త్రమున దిట్ట. వేదాంతమున 
గడు ననుభవజ్ఞులు. అగుట? దవసతిని గూడ శాస్త్రముల (పజ్ఞామతింగావించెను. 
జో్యోతిషమందలి యీోయమ (పజ్ఞ గాంచినవారు ముక్కు పై | వేలిడికొని యబ్బుర 
మందెద రట. 

బాల్యమున కాంచీపురమున శ్రీ కందాడై. కృష్ణమాచార్యులకడ పంచకావ్య 
ములు, నాటకాలంకారములు చదివి సాహిత్యజ్ఞాన మలవజచు కొన్నది. [కమ 
క్రమముగా ననేకభాషలలో పరీక్షల నిచ్చిరి. కేవలము (ప్రదర్శనల కై పరీక్షల 
'నిచ్చుట కాక, జ్ఞానసముపార్టినకొ అకు చదివి కుదురైన పాండిత్యము సంపాదించి, 
కవితారూపమున నద్దానికి సార్థక్యము గూర్చిన నేర్పరి. ఈయమ సరస్వతీ రామా 
యణమును నూజవీడు సంస్థానరాజి _పదురింపించిరి. మ।దాసు విశ్వవిద్యాలయము 
వారిచే పట్టపరీక్షకు గొన్నాళ్లు పాఠ్యభాగముగా వరింపబడినది. శ్రీ కేసరిగారు 
స్వర్ణకంకణ బహూకరణము గావించి “కవికలహంసి' విరుదము నిచ్చి సంభావిం 
చుటే కాక, గృహలక్ష్మి ఉపసంపాదకురాలుగా నొనర్చి యక్షసమ్మానము చేసిరి, 
ఈమె తన కావ్యమునం దన కవితాగురు వగు రామసుబ్బరాయళాత్రిగారిని మిగుల 


[పశంసించిరి. కవిత్వము నిర్దుష్షమై జాతీయపయోగముల వీనుల విందు 
గూర్చును. 


మొన్టరామాయణము 800 పద్యముల (ప్రబంధమై యుండ, ఉత్తర రామ 
చరిత యేడుకాండములతో నిది 1900 పద్యములు గల రసవత్తర కావ్యమై 
యున్నది. శ్రీమతి సుభదయాంబగారి రామాయణము యుద్ధకాండవణకే 


185 


ఆంధ కవయ్యితులు 


2000 కు పైబడి పద్యములు గలవు. మొలకి యెక్కువ నియమములకు దా వీయకి 
సంగహకథాగమనమును నిర్నిరోధముగా నిర్వహించినది. ఈమె వర్ణనలకు హెచ్చు, 
తావిచ్చినడి. సుభ|దయాంబగారు కథల కెక్కువ [పాముఖ్య మిచ్చిరి. అయ్యల 
రాజువారిది, మొల్పది కావ్యధోరణి నున్నది. సీరంవారిది పురాణధోరణి. వీరిది. 
కూడా పురాణధోరణి యనియే కొంద రనిరి. కాని, వీరి ఉత్తర రామచరిత 
ప్రబంధధోరణి నున్నది. సరస్వతిగారి ఊత్తరరామచరితమున- శ్రీ సీతారాముల 
హారవిలాసములకు హెచ్చుపాధాన్య మిచ్చి కథాభాగమును జాల సంగహించి 
ది. లవ కువల యాగాశ్వహరణ మిందు [పస క్రము కానేలేదు. కడపట 
సీతాభూమివివర పవేశాన నరము శ్రీరామావతారోపసంహారపర్య నము కల గాథను 
బెంచి వాసిరి. లోకమున నెక్కుడు వ్యవహారములో నున్న కథకు హెచ్చు 
(పాధాన్యము నియ్య నేల? లోకమునకు దెలియని కథ కెక్కు_వ పాచుర్యము 
నిచ్చి వెలయింపవలె నని తలంచిరి కానోపు ! అయినను కుశలవుల వృతాంత 
మునకు కొంచెము సందిచ్చి తీరవలెను గదా! 


es 


cA to r, 


ఈ కావ్యరచనమున నీమె కొన్నియెడల (కొత్తదారులు చూపినది. ఇష్ట 
_పార్థనముతో బాటు పతివత్నాప్రార్థనమును పచరించుట యొక (ప్రత్యేకత 
చ 


దేవతా పార 
ను, 


పే 
LA) 


“సతతము ధర్మ చింతనము, శ్టాఘ్యతమం బగు శీలవృత్తులుకా, 
బుతమృదువాక్కు, నెందును జలింపక నిల్చడు దై వభ క్రియుకా, 
హిత మగు రూపసంపదయు, హెచ్చిన | పేమరసంబు మీరగా 
పతిపదసేవలన్‌ మెలగు భవ్యచరి|తల కను _మొకెె_దకా. ” 


“ ఆమలశకాంకబింబముఖ మ[శుకణంబులు నిండి యుండ, న 
క్కృమలసుగంధి రామపదకంజములం బడి యా ర్రచితయె, 
నిముషము నిన్ను బాసి యిట నిక్క_ముగా వసియింప జాల, నీ 
సమముగ శోకభోగముల సందడి నాకును భాగ మీయవే.”” 
ఆన్న సీతాసాధ్ధి వాక్యములు సరళ సహజముగ నున్నవి. 

ఈ కావ్యమునందలి చక్కని పద్యముల మచ్చునకు :-- 


186 


ఆంధ కవయితులు 
నల్టని మెనివాడు, చిజణు నవ్వులు చిల్మె.డు మోముతోడ కో 
భిల్లెడువాడ్కు చక్క నగు పీవరవక్షమువాడు, సోగలౌ 
వుల్చసరోజప[త్రముల బోలు కనుంగవవాడు, లోకముకా 
జల్బగ నేలువాడు, కరుణాఖని (ీరఘురాము డమ్మరో.” 


““ఎకగ్రాడి వానరాధముడ ? వీవిటు రాదగు హేతు వెద్ది సీ 
కిక్కడ నాప్తు లెవు ? రెటు లీవు మహాంబుధి దాటితో ? సుధా 
భుక్కులు గూడ లంకమొగముం గన నోపరు, జీవితేచ్చ లే 
కిక్కరణిం దెగించుటకు నెవ్వడొ సీ కిట నండ? తెల్పుమా.” 


“పద్యములు సరళముగ బాగుగనే యున్నవి. కాని, యాయాయి పట్టాలలో 
వారు కొంత అశ్రద్ధ చేసి మెలకువతకు,_వత నము చూపిరా నిపించుచున్న” 
దని యొకరు విమర్శించిరి. “నల్రనివాడు.” అను పద్యముతో హరిస్తుతి సేయుట. 
పోతన తరువాత పరిపాటి యైపోయినది. 


సీతను భయపెట్టిన పద్ధతి ప్రాతపంథయెః- 

చం|దశాలలయందు చలువవెన్నెల గాదు, 
చండమారాండ (పచండలక్ష్మి; 

పసిడి యుయ్యెలమీద పండి యూగుట గాదు, 
కాంతార కంటక కరినభూమి.' ' 

ఇట్టి పద్యరచనకు పోతరా జాద్యుడు. 

“సమదపుష్పంధయ రుంకార ములు గావు, 
థీషణకుంభ్రీం!ద బృంహితములు."” 


ఇట్టి భావమునే [శీ చిలకమ_ర్తివారు అచ్చ తెనుగులో ఆందగించియున్నారు. 
“కదలు కొండల బోలు గజతండములె కాని, 


గండుకోయిల పిండు లుండ వచట ” 


ఈ కవికలహంసి పె రెండింటిలో గల ఉభయభావల పల్కు పరువమును 


మాజా 


సమపాళముగా తన కవితలో మేళగించినది. సాధారణుల్తైనచో ఒక పాదము 


187 


ఏవి పద్యమున నట్లు గాక, సంస్కృతాం ధముల రెంటను ఒకే విధమగు 
తూగు కుదిరినది. కాని [పథమపాదము 'చలువవెన్నెల గాదు" అసి క _ర్హృపద 
ముతో ముగించిన పుడు, రెండవపాదమునను “ఉయ్యల కాదు” యనిక ర్హృపదము 
తోనే ముగించవలసియున్నది. కాని వీరట్టుకాక , రెండవపాదము “పండి యూగుట 
కాదు” అని భావార్థకముతో ముగించిరి. సీసములలో వీనిని ప|కమభంగ 
మందురు. ఆ రెండవపాదము “పవళించి యూగగా పసిండియుయెల కాదు” అని 
కూర్చినచో సరిపోయెడిది. కవితామహనీయహృదయు లగువారి కిది తోచలేదని 
కాదు మా యీ సూచన! 
ఏదో వారు దీనిని గమనించి యుండక పోవచ్చును. 
సీత రాముని వెదుక లక్ష్మణుని పొమ్మసినపుడుకుు రావణు డంతిపుర 
కాంతలతో విహరించి రాతి పరున్న విధమును జూచి, ఆంజనేయుడు వర్ణించు 
ఘప్టమునను,కాసుకారావమానమును సీతాసాధ్వి పతికి దెల్పు ఘట్టమునను జౌచిత్యము 
పాటించి త త్రదుచితవర్గనముల వెలయించిరి. 
పతి|పాణ యగు సీతాదేవి [పణయసందేశము :_ 
మవ్వమున జంట బాయని గుచ్రులకును, 
సారసంసార' మెటిగిన జాణలకును, 
(పణయబంధములో నున్న రసము తెలియు... 
కాని ఇతరులకు తెలియదు. అట్టియెడ (పణయపరాకాష్ట జెందిన ఆదిమ 
దంపతులమై భూమిని (పేమరసస్థావిత మొనర్చుటకై యేతెంచి, నేంటివజకు 
'“మవ్వమున జంట బాయని గువ్వలవలె'" నున్న మాలో మాకు విరహము కల్పిం 
చుట కా రాముని కెట్టు మనసొప్పినది ? అనునంత గంభీరార్థము వెల్వరించుచు 
పేర్చిన యిచ్చట పద్యముల పేర్పు బాగుగనున్నది. 
సీత రాముని గూర్చి లక్ష్మణునితో నింకను నే మనునో ా 
వా క్కె_టు లాడెనో ? మనసు వజమయం బయిపోయెనో ? కటా! 
మక్కువ మాయ మయ్యెనొ ? కుమార ! స్వసౌఖ్యము గోరియెన న 


188 


| కవదంయి తులు 


న్నకగడ నిల్ప డయ్యెగద హా ! యిక నేటికి మేన. |బాణముల్‌ ? 
వక్కలు గాదె నాదు మది వజమొ యిట్టి కరోరవా రకుకా?'” 


[ప్రపంచమున నెలుగెత్తి |పణయపచారము చేయవ౭సిన రామునకు 
'మక్కు_వ మాయ మయ్యె నని యామె కటకట బడినది. 
సీతారాములు జలవిహార మొనర్చిన సరస్సు: 
“నవజాత వనజూత నవసీధురసపీత 
మధుకరకులజాత మధురగీత 
మిందీవరోత్సల బృందా వలందిత 
కోక కోలాహలాకులిత కూల 
మాలోల బిసరుహనాళాదనా మ త్ర 
కలహంసకలరవ కలిత కవిత...” 
మె, భట్టుమూ ర్రిగారి సరోవరముతో సఖ్యము నెజపజూచినది. కాసి, 
సీసమున ఆసాంత మీతూగు సాగిన బాగుండెడిది, 
ఉఊ త్తరరామాయణమున (శ్రీ సీతారాముల (పణయవిహార విలాసమాయమ. 
రచనయందొక వింతభంగిమములతో హరువు సూపినది. 
““కళ్ళుకారు వాలుజూపుల బెడంగులు కాక, 
సన్నకాటుకరఖ వన్నె గలసె; 
నకలంక చం[దవింబాననంబే కాక, 
దరహాసచం దికల్‌ దళముకొనియె.ో 
“చెలి ! దాహ మయ్యె, నీ చిగురుమోవి యొసంగి 
తనివి, దీర్చిన నీదు తపము పండు.” 
అను పద్యములు (పబంధధోర జిని విహంగి కలబుతమువలె, కోయిల కూజిత 
ములవలె మధురములై యున్నవి. కాని, యా యాదిమ దంపతుల విహారముపట్ల 
నిట్టి గంభీరహిన వర్ణనలు కూడునా ? 
ఈ పట్టున పరితల కా దేవదేవుల పె పెగల భ క్రిగంభీరభావము చెడలేదా *? 
యని యనుమానము. కాళిదా సంతటివాని నిట్టి వర్ణనల విషయమున నా నందవర్ధ 
నుడు తడవక విడువలేదు. అది ఆలో చింపదగినదే. 


189 


ఆంధ కవయి తులు 


అచ్చటచట “మణిని బాసిన ఫణిరాజు ఫణములట్టు” అనునట్టి యుపమలు 
కలవు. 
ఇట్లు సమ్మోదసంధాయకముగా సమలంకరించి రామాయణమును సరస్వతీ 
దేవి కుడుగర బెట్టినది. 
సరస్వతీరామాయణమును శ్రీ జనమంచి శేషా దిశర్మగారును, (శీ కాశీ 
కృష్ణాచార్యులుగారును, నింకను పెక్కురు సమకాలీన కవయ్యితులును సన్ను 
తించిరి. 
“*వూలతేనె చుక్కల గురియించు మేలయిన కైత నీక సెల్లెడుకా” 
“పోలిక లేని మేలయిన పోకల బోయెడు నీ కవిత్యపుం 
జాలు సుధారసాల నగజాలు, పదా లిక జాజిపూ లనం 
జాలును, సొమ్ము లన్న సహజాలు, వరాలసరాల నేలు, చే 
(టోలు సరస్వతమ్మ! నిను బోలిన మొల్టయె పోలెడుం జుమా.” 
ఇవియే కాక, వీరు _పచురించిన జాష్పాకులిత, మదయంతి, తెలుగుతల్లి 
మున్నగు శీర్షికల పద్యములు బాగుగ నున్నవి. 
బాష్పాకులిత:- 
తే రెక్కి దశదిశల్‌ తిరుగాడు బలగుణ 
మాన్యుండు ధన్యుండు మామగారు 
సకలారిషడ్వర్గజయశీలు, డనఘుడు, 
(పేమవారాశి నా [పియజనకుడు 
పక్షపాతము లేక రాక్షసకుల మెల్ల 
బట్టి కూల్చిన మహాబలుడు విభుడు 
మేఘనాదుని గూల్చి మేదిని విఖ్యాతి 
బడసి వర్థిల్లిడువాడు మజది 
కోటిబలగంబు లుండియు మాట కైన 
దోడు లే దాయ నక్కూటా ! తుట్టతుదకు 
నడవి పాలైతి సి గర్భమందు బుట్టి; 
మున్ని యగచాట్ల కైతి నే కన్నతల్లి. 


190 


ఆంధ కవయి[తులు 


ఇది సీతావచనమె. 


“పువ్వుల టోలు నంగములు పొ ల్పెసలారగ, రాగమాలికల్‌ 
నవ్వులవెన్నె లై నవవిలాసము దోపగ, మందయానయై 
[కొవ్విరిగంధి దా నచటకుం జనియెన్‌ మదయంతి, మాలతీ 
పువ్వుల గోయు వ్యాజమును బూని మరందుని జూచు వేడ్క తో”. 


సరస బెరిగిన పూపొదచాటునుండి 
స్వాదుమధురోక్తు లన్నియో సం భమమున 
వరల దొడగను భావనాభరిత మగుచు 
[పక తిసహజంబ కాదె యీ [పజణయరసము. 

ఇది మాలతీమాధవక థయందలిదై యుండును. 

వీరి సరస్వతీశతకము [పశస్తముగ నున్నది. 
చవిలసిత మైన ఫాలమున వేడుక మీరగ కమ్మవజపుం 
దిలకము దిద్ది, కన్నులకు తీరుగ కాటుక బెట్టి, యందమౌ 
వెలగల యాణిముత్యముల "పేరు లురంబున చెౌకళింపగా, 
పలుకువెలంది ! నీ ముఖము భావన చేసెద [శీ సరస్వతీ.” 


““అనవరతంబు మోహమున కాస్పదమైన భవాబ్ది జిక్కి, నె 
విన యవిధేయతాగుణము వీడి, తమోమయత త్త్వమందు పూ 
నిన మతిచేత దివ్య మగు నీ పదచింత యొకింత లేక, నా 

జననము వీట బుచ్చితిని, శారద! |ప్రోవుము శ్రీ సరస్వతీ.” 


వీరి ఆత్మోపదేశ మన్చి టికిని తిలకాయమానముగ నున్నది. 


“జని తానందరసా్దీ దేలుచును సంసారంబులో జిక్కి, యొ 

క్క నిమేషం బయినన్‌ బరార్థమును నాకాంక్షించి, వేదాంతవే 
ద్యుని భావంబున నిల్చి కొల్వకయె సాయుజ్యంబు చేకూరునేః 
మనమా! యేటికి జీవితంబు? కనుమా మాయాపహారిన్‌ హరిన్‌”. 


“ధనకాంక్షన్‌ మొదలంట వీడు మిక, సద్ధర్మానుర కక్రిన్‌ వెసకా 
జనకాదుల్‌ మును బోయినట్టి పద మాస్థం బట్టే పొమ్మింక, లో 


191 


ఆంధ కవయి[తులు 


గనుమా యిచ్చ జరింపగా వలదు, భోగం బంత నిత్యం బొకో? 
మనమా! CEE UR ఏ త ¢ ‘68 


ఈ పద్యముల మకుటము (ఫ్రీ తిరుపతి వేంకటక వుల (శవణానందములోని 
“మనమా! వద్దిక నాదుమాట వినుమా! మర్యాద గాపాడుమా!' అను మకుటమును. 
పోలియున్నది. 


పీయూషారసధారల గురిసి లోకులచే విరులసోన గురియించుకొన్న 
సరస్వతీమతల్లి చల్చని కవితలు సరస్వతీ సమ్మాన్యములే. 


63 సీవుతి వాజిపేయాజుల వుహలత్మవుగారు 


శ్రీమతి సరస్వతీదేవిని గూర్చి వాయగానే, స్నేహలతాకవితా సంఘా 
ధ్యకులు, జటప్రోలు సంస్థాన కవీశ్వరులు నైన శ్రీ రామసుబ్బరాయశాస్ర్రిగారి 
ధర్మపత్ని (శ్రీమతీ మహాలక్ష్మిగారు స్మృతిపథ మునకుందట్టుచున్నారు. వీరు ఏవో 
కొన్ని కావ్యములు రచించిరట. కాని ఇంకను నవి యేవియ అచ్చుపడలేదు. వీరు 
| పచురించిన పోతనభకి వై రాగ్యములు, భారతనీతులు అను [గంథములయందలి 
యీ,[కిండి పద్యముల వలన వారి కవిత్వము తెలియగలదు. 


“భక్రిన్‌ భాగవతంబును 

శ క్రి కొలందీని పఠించు శాంతాత్ములకున్‌ 

ముక్తి సు సులభం బగు, వే 

ద్‌ క్తం బగు మార్గ మిది- బవాూూక్తులి కెలా?” 


“సారము లేని సంనరణసంగతి గాలము బుచ్చబోక, వి 
సార కథాసుధామధురసారము జిల్కెడు భారతంబులో 
నేరితి గొన్ని నీతులను నేర్పడునట్టు జగ ద్ధితంబుగన్‌; 
నేరువు చాలకున్న జననీ ! నిరసింపకు మమ్మ శాంకరీ.” 


192 


ఆంధ కవయి[తులు 


ఈ సతీతిలకము భర్తగా రగు శ్రీ రామసుబ్బరాయకశాన్రిగారు ప్రస్తుతము 
కొల్లాపుర ఉన్నతపాఠశాలాం! ధోపన్యాసకులుగా నున్నారు. 


64. శ్రీమతి ఇనగంటి నరస్వతీదేవిగారు 


ఈమెయు జటప్రోలు సంస్థాన కవయి।తియే. 
“పబోధ” మను ఖండకావ్యమునందలి వీరి పద్యములు. 
“పడతి పుట్టుకతోడనె పరునిసొత్తు, 

పీట ముంచిన, బాల ముంచినను, పాణ 
కాంతుడే దైవ మంచు నెక్కాల మెంచి, 

యతని మెప్పించి మెప్పొంద నగును సతికి.” 
“అత్త మామ లెంచగ గరినాత్ము లైన, 
మించు వేడుక భర్త | పేమించెనేని, 
వుట్టినింటాసకై లోన బొంగ( బోక, 

కష్ట మెంతైన భరియింపగలదు కొంత.” 
“అరయ బుట్టింట పంచభక్ష్యపరమాన్న 
మారగించుటకంచె, సౌఖ్యం బెసంగు 

నబల నొక్క. కబళ మైన న త్రగారి 
గృహమునందు స్వాతం త్యమై యెసంగు గాన. 
ఇ ట్టున్నది ఏరి కవిత్వము. 


65. క్రీవుతి గిడుగు లత్మీ కొంతమ్మ గారు 
66. శ్రీమతి జొన్నలగడ్డ శారదాదేవిగారు 


జంటక వయి! తులై. దంటతనమున వాజ్మయరంగమున స్వేచ్చావిహారము 
సల్పిన శ్రీమతులు గిడుగు లక్ష్మీకాంతమ్మ, జొన్నలగడ్డ  శారదాంబగార 
లిర్వురును వదినా మరదం।డు. 


13 193 





ఆం ధ కవయి[తులు 


ఇందు మొదటివా రగు లక్ష్మీ కాంతమ్మగారు రాజమందిరమున 1908 
ఫ్మిబవరినెల మూడవతేదీనాడు (క్రీవక్క_ లంక గవరరాజుగారికిని, శ్రీమతి 
చెల్హాయమ్మ గారికి జన్మించిరి. వీరి నాన్న గారి పూర్వులు చాల (పసిద్ధి గన్నవారు. 
తాత కామరాజుగారు జిల్హాకోర్టు మునసబుపని చేసినారు. వీరి మాతామహులు 
రాయవరపు అప్పారావుగారు సంసాగార పి యులు. వీరియింటియందే శ్రీ చిలకమర్తి 
లక్ష్మీనరసింహపంతులుగారు చిరకాలము కాపుర ముండిరి. బాల్యమున మేనమామల 
యింట బెరిగిన శ్రీమతి లక్ష్మీకాంతమ్మగారు రసవత్కావిత్వ వాతావరణమున 
కమ్మని వాసనల నాహరించిరి. 


చిన్నతనమున రాజమంది రమున ఊన్నతబాలికాపాఠశాలలో 1V form 
వణకు చదివి, పతిసంవత్సరము చిన్నపెద్ద బహుమతులు పొందియున్నది. కాని, 
అపుడే జరిగిన వివాహమువలన విద్యావిఘాత ము జరిగినది. 


వ్యావహారికభాషా [బహ్మలగు శ్రీ గిడుగు రామమూ రి పంతులుగారి అన్న 
కుమారులు వెంకటరామమూ ర్తి పంతులుగా రీమెను పెండ్రియాడిరి. శ్రీ పంతులు 
గారు చక్కని భాషావేత్త. కవిసత్తముడు కూడ. వీరి సోదరీమణియే జొన్నలగడ్డ 
కారదాంబావిదుషి. శ్రీ పంతులుగారు బాల్యముననే అ త్తింటికి వచ్చిన భార్య 
లశ కాంతమ్మ గారికిని, _చెలియలు శారదాంబగారికిని కవిత్వాభ్యాసము చేయించి 
నారు. అప్పుడు మొదలుగా సంస్కృృతకావ్య పరిచయము చేసి పండితురాలి 
నొనర్చినారు. వదినా మరదం[డు అవధానము చేయు శ క్రి సంపాదింప జూచి, 
తన శిమ్యరాం|డింత వారై నారు గదా యని తలపంకించి హర్షించినారు, కావ్యకాంతా 
రస [గహణపారీణులును, కొంతాకావ్యర సపరి[గాహకులు నైన (శీ రామమూర్తి 
పంతులుగారు నిజముగ సుకృతియే., 


వారి చెలియలు శారదాంబను సుపసిద్ధవ క్తలు, బహురచనా దురంధరులు, 
బహుభాషావే తలు, శీ జొన్నలగడ్డ సత్యనారాయణ M. A.,L. T., B. L. 
గారి కిచ్చి పెండ్రిచేసిరి. 


లక్ష్మీకాంతమ్మగారు స్కూల్స్‌ ఇన్సెక్టరుగా బనిచేయభ ర్రతో చీటికి 
మాటికి నూళ్ళు దిరుగుచు “అంతలు నింతలు నగు సంతానము వెంటనంటి సందడి 
చేయగా సంసారము నొడిదుడుకులు లేక సరిదిద్దుకొనుచు, నీ యతులిత కవితా. 


194 


ఆంధ కవయి (తులు 


వ్యాసంగమున దవిలి, కావ్యరచయితగా పేరొంది రన్న నది నిజముగా (పస్తు 
తింపందగినది. అనురకుడైన భర్త తానై | పోత్సహించుచుండగా, నిటు లాత్మ 
సంసారమును, అట కావ్యసంసారమును నేలుకొనుచున్న శ్రీమతి లక్ష్మీకాంతమ్మ 
గారికి పరీ క్షార మో యనునటుల, భగవానుడు కష్టములు కల్పించి, 1942 వ 
సంవత్సరమున భ ర్రను, అన్నింట చేదోడు వాదోడుగా నున్న మజదలిని శారదాం 
బను 44 వ సంవత్సరమునందును మాయముచేసి యెత్తుకొనిపోయెను, 
ఇట్టాక్కుమ్మడి కేశ పరంపర లెత్తివచ్చి చీకాకు చేసినను, మిక్కిలి యోర్సుతో 
సహించి శ్రీమతి యర్ష్తి విడువక కావ్యోద్యోగము సాగించుచునే యున్నారు. 
ఇటివారికేకదా, !పారబార్లము లుజ్జగింపరు సుమీ |పజ్జ్ఞానిధుల్‌ ...” అను వాక్య 
అ ఆ అ 9 a ణో 
మన్వర్థ మగును. 


ఇట్టి సాధుమతికి, ఆదర్శగృహిణికి శ్రీ కేసరిగా రీ వత్సరముననే తమ 
స్వర్ణకంకణ మిచ్చి బహూకరించినారు. వీరి |పస్తుతనివాసము మ్మదపురి. 


ఇక వీరి (గంథావళి నరయుదము. నూజవీడునందున్నవుడు వీరు 
14 లక్ష్మీశారదాగీతములు, ౨. లక్ష్మీశారదాశతక ములు, ల, లక్ష్మీశారదా సుభాషిత 
ములు, 4. ఆరోగ్య స్నామాజ్యము, లీ. పితృస్మృతి, 6. మానస సా మాజ్యము, 
7. కుమారీ నీతి, 8. లేఖదూత అనువానిని [పచురించిరి. 


ఇవి కాక, 1. తిరుపతివేంక ేశ్యరశతకము, 2. రామచంద్రశతకము, 
శ. కన్నీరు అనునవి యింకను నము దితములు. 


ఏనిలో “కన్నీరు” అనునది పతివియోగ దుఃఖమున గట్టిన కాలువ. 


లశ్ష్మీ శారదా సుభాషితములు సంఘదురాచార ముల | దెవ్విపోయుచున్నవి. 


“ధర బరార్థపరుడు చరితార్థు డగును, 
స్వార్థరహితుండె మహిని యశమ్ము గాంచు, 
తావి వెదజల్లు పుష్పమ్ము దాచుకొనుము; 


జనులు తలదాల్తు రద్దాని శారదాంబ ! 


19> 


ఆం ధ్ర కవయి తులు 


“కాన బండిన పండు అక్క-జకు రాక 
ఎండి తమయంత బడిపోవుచుండునట్టు, 
ధర్మయు క్షంబు గానట్టి ధనచయంబు 
లూరకే కాలగతి బోదె శారదాంబ !” 


ఇక్లే, యిందలి సుభాషితములు |కొంబసిడిపూదెలవలె తీర్చి దిద్దినట్టున్నవి. 
ఏలకో యీ యుగమున ఉపదేశశతకములు హెచ్చుగ గానంబడుచున్నవి. నైతిక 
దారి ద్యమున కుంటువడియున్న సంఘమును చైతన్య సంపదతో సరిదీర్చవలె నను. 
నుబలాటమే యీ యధికసృష్టికి కారణ మేమో ? కాని, ఇంతకంటె రమణీయ 
కావ్యసృష్టి పొనర్చిన మే లని నా తలంపు. 


“లక్ష్మి శారదా కుమారీనీతి' యను [గంథమున నపుడపుడు తన కుమారికల 
నత్తిండ్డ కంపునపుడు, చేసిన పొతబోధములు -- 


“ఆర్తిని జెందు బీదలకు నన్నము వెట్టుచు దృప్తిజేసి, నీ 
భర్త మనోగతంబు లగు భావములే [గహియించుచున్‌, సదా 
వర్తిలి, నీ గృహంబునకు భవ్యకభం బొనగూర్చి, నీ మనో 
హర్క ముదంబులన్‌ గనుచు హాయిగ నుండుము కన్నతల్రిరో! ” 
పతి పెడ[తోవల |దొక్కి_న 

ధృతి చెడి కలహీంప కమ్మ, తిన్నగ నతనిన్‌ 

జతురమతి (దిపృజూడుము, 

[బతిమాలుమ గతి యటంచు |జాకటభ క్రిన్‌. 


చెప్పిన నీతులలో [కొత్తదనము లేకున్నను, చెప్పినపడ్ధతిలో (కొత్త 
లేకున్నను, వీరు ఏదో ఊహపథాంతరవర్తులగు భావములను బడలాగి “మరమును 
కావ్యము చేసితి” మని వేడబము పడు కొందజవలె గాక, సాధారణజీవితమునందలి 
నిత్యసమస్యలనే యెంచుకొని కావ్యముల నించుకొన్నారు. ఈ యధిపాయముతో 
(శ్రీ కేనరిగారును నాతో నేకీభవించిరి, 


196 


ఆంధ కవయితులు 


కొమరితల న త్తింటికి బంపుచు పావీనాచారము ననుసరించి యుద్భోధించిన 
త ల్రిమనసు తత్త్వమును దెలుపు నవిగా నివి నిలుచును. ఈ పద్యములందు వ్యర్థ 
పదములు కొంచెము హెచ్చుగా కనబడుచున్న వి. 


లక్ష్మీ శారదాశతకములయందు 'శారదాపతి, రమాపతి” యను రెండు 
శతకములు కలవు. మొడటి దానిని శ్రీమతి శారదాంబగారును, రెండవదానిని 
అత్న్మేకాంతమ్మ గారును రచించి రని చదువరులు [గహించియె యుందురు. 


ఇందు లక్ష్మీకాంతమ్మగారి శైలిలో తేట తెలుగు పా లెక్కువ; (శ్రీమతి 
కారదాంబగారి కవితకు సంస్కృతపదసంచయము పై మక్కువ. మచ్చునకు;- 


చిక్కనిపాయసం బనగ జెల్టెడి నీ కథలే వినంగ, నీ 

చక్కని నామ మేను మనసారగ [గోలగ గల్లుచుక్కా సదా 
మక్కువ దీర నాదు మనమారగ సంతస మందుచుండగా, 
తక్కిన వేల్పు లెందులకు ధారుణి నా కిక? |శ్రీరమాపతీ.'' 


“శతకము జేసిన న్మనము శాంతిని బొందగలేదు నాకు, నా 
గతభవసంచితంబొ 2? నను గావగ నీమది చింత లేదొకో? 

* సతత మనంతవంత లవి స్వాంతమునన్‌ గృశియింపజేసె, సీ 
వితరణ మేల జూప విక? వేడగ లే నిక శారదాపతీ!'' 


మూడవపాదమందలి 'అనంతవంతలు" అనునది దుష్టసమాస శోణిలోనిది. 


ఏ పోకడ పోయినను, వీరి కవితాధార యిట్టులే చిరుగాలితో పరుగులిడు 
సెలయేరువలె నుండును. కాని, అచ్చటచ్చట వ్యర్థపద ములు మెండుగా గనపడు 
చుండును, 


వీరి 'లేఖదూత'ను వీరి యన్ని కావ్యములలో ను తమముగా (ఫ్రీ 'కేసరిగారు 
పరిగణించిరి. ఉద్యోగధర్మమున దూరముగ నున్న భ ర్రకును, భార్యకును జరిగిన 
ఉత్తర! పత్యు త్తరములు. ఇవి లక్ష్మీకాంతమ్మ గారికిని, [నీ వెంకట రామమూర్తి 
గారికిని నడుమ జరిగినవి. సాధారణసాంసారిక శృంగారరసభరితములై నా యా 
యెడ జరిగిన సంఘటనల నివేదనముతో బరఠితల కుల్హాసమును ఉబుసుపోకను 


197 


ఆం[(ధ కవయి[తులు 


కల్పించును. కట్టకడ వరకట్నముల విషయమున, వియ్యపురాం[డకు జరిగిన పద్య 
లేఖలు కూడ కలవు. 


“వనటను జెంద నేల , మణి వారిజనేేత ! విదేశమందునకా 
దనయుల బంధుమి'! తులను దారను వీడియ నొంటి నుంటి నం 
చనయము చింత మాను మిక, నా జగదీశుని పేమ కల్లినన్‌ 

శని గిని యేమి సేయ ? నిక సందియ మేలను [శీ మనోహరా.” 


అను పద్యమున దాను భర్త యెడబాటున కోర్యని దయ్యు, దనపతికి 
ధైర్యము నూలొ_లుప జేయు సాహసము పూనిన యీ సతి సాధ్యీధర్మము. 
[పశంసనీయను కదా ! 


వేగమె వత్తు నం చిటకు [బీతి లిఖించిన పద్యరత్నముల్‌ 

నే గనుచుకా బఠింప విని, యెంతయా నీదగు ముద్దుబిడ్డలుకా 

న్నే గడియకా దలంచుచును “నెప్పుడు వచ్చెద రమ్మ” యంచు స్‌ 
యాగమనంబుకై యెదురు నందజు చూచుచునుం!దు నిత్యముక. 


తం! డికడనుండి లేఖ రాగానే “అమ్మా! నాన్న ఎపుడు వసారమ్మా” యని 

గందరగోళము చేయ పిల్చల నొక్కమా రీ పద్యమున భర్తకును, పఠితలకును 
(ప్రత్యక్షము చేయజాలినది. అన్నిటిని మించి నా కీ పద్యము మిగుల మనస్సునకు 
హత్తుకొన్నది. 

“పిల్లలకోడి నౌట తెరపించుక లేదిక, నేమి సేతు? నే 

నిల్దును దిద్దుకొంచు నొక యించుక తె న్నాక టబ్బెనేని, నై 

నుల్చస మంది య త్రరిని నోపిక దెచ్చుక కొన్నిపద్యముల్‌ 

జల్పగ [వాయ జూతు సుమి! చారుగుణాకర! శీ మనోహరా.” 


సారస్వతము చవు లెజటింగిన గృహిణు లెల్టరును నిది యాదర్శముగ 
గ కొని యిట్టి వ్యవసాయము సేయ దలంచుచో, నీపాటికి శ్రీ సారస్వతము బండ 
కె త్తెడు పాటిదై యుండెడిదే. తెలుగున నిట్ట పద్య లేఖా సాహిత్యమును వెలయిం: 
చిన స్ర్రీలలో వీరిదే మొదటి |వాలనుకొందును. 


198 


ఆం|ధ కవయితులు 


వీరి “కన్నీరు” కావ్యము శోకవిధురమై , సాపాత్యమునందు కరుణామయము 
లగు కావ్యమలు (వాసి స్థిరకీరి బడసిన శీ వడ్డాది నుబ్బరాయక విగారి కావ్యము, 
శీ నాళము కృష్ణరావుగారి (పాపాయి) కావ్యము వలె నున్నదని విమర్శకులు 
(వాసిరి. 

ఇట్లు స్వాభావిక కవితనే సరశ పెశల మృదూక్తుల జొనిపి, శారద నల 
రించిన వీరి కవితలు కమ్మని తావుల వెదజల్లు విరులసరులవలె నారీజన శిరోలంకా 
రములే. 


67. శ్రీమతి కల్లూరి విశాలాతమ్మ గారు 


కవిసార్వభౌమ, కళా[పపూర్ణాది బిరుద వి| భాజమానులును, (పభుత్వాస్థాన 
కవీశ్వరులును, శతాధిక కావ్యజనకులును, శ్రీకృష్ణభారత, భాగవత, రామాయణాది 
మహాకావ్య రచనాపటిష్టులును నగు శ్రీపాద కృష్ణమూ_ర్తిశాన్రీగారి పుత్రిక, 
శ్రీమతి కల్లూరి విశాలాశ్న మ్మ గారును కవయి! తియే. తం|డిర_క్రము పాలుపంచు 
కొన్న యాపె కా మాత్రము నబ్బు టరిదియా! 1901వ సంవత్సరమున వీరి 
జననము. నెల్హారివాసుబు డీ కల్లూరి సుబ్బరాయుడు గారు ఏరిని బెండ్రియాడిరి. 


ఈమె చం|దమతీచరి[తము, దమయంతీచరి తము, స్వరాజ్యలక్ష్మీ పరి 
ణయము నను కావ్యములను, భారతకథామృత ము అను పౌరాణిక కావ్యమును, 
వానినే వచనకావ్యములుగను రచించిరి. 


రచన యంతయు పురాణధోరణి. 


దమయంతీ చరిితమును, చం[దమతీ చరితమును నతి సామాన్యధోరణి 
నుండి, యవి యామె బాల్యకవిత్వము లని చెప్పక చెప్పుచున్నవి. 


చం|దమతీ చర్మితమందలి యొక పద్యముం గాంచుండు;-- 


199 


ఆం[ధ కవయి[ తులు 


“పతి భుజియింపక పూర్వము 

సతులు భుజియింపరాదు క్ష్మాతలమందుజా; 
బతి భుజియించిన పిమ్మట 

సతి భుజియించుటయ మేలు జపివరశిష్యా?” 


దమయంతిచరి [తము ఆమె పదునై దేండ్ల వయసున వాసిరి. చం[దమతీ 
చ రి తముకంటె ధారాళముగా నున్నది. 


““శీరమణీమనోహరుని, జిన్మయరూపవుని, నీలగాతునికా, 
సారసప[తలోచనుని, సజ్జనసన్నుతు, నమ్మ హాత్మునికా, 
ధారుణి నేలు రక్షకుని, దైత్యవిరోధిని, జక పాణినికా 
గోరి భజింతు నా మదిని గోరిక లీరిక లెత్తునట్టుగ౯ా!” 


“ఓయి మహారాజ ! ఓ దయాగుణసాం[ద | 
యో పరాకమశీల' యో నరేం|[ద ! 
నిషధపురీధవా! నిత్యసత్య| వతా!' 
సుందరాకార! యో సుజనవంద్య! 
వినుము విదర్భలో భీమమహీజాని 
కూర్మినందన, సుమకోమలాంగి 
దమయంతి నా నొక్క తలిరుబోడి గలదు 
సాధుస్వభావ, (పజ్ఞాధురీణ 


శైలి యీ పెరీతిగా నున్నది. 


కథాగమనమునం దీమెలేఖిని కడు శీ ఘగామియైై, పిల్లలకు కథలు చెపి 
నట్టు అల్లుకొనిపోయినది. 


“కలియాజ్ఞకా నిరసింపరా దనుచు నా కాంతారమధ్యంబులో 

పల నున్న న్నను జూచి నీవు కరువకా, (బార్థించితిన్‌ నిన్ను, “నకా 
దలపకా నీదు సురూప మిత్తు ననుచుకా దథ్యంబుగా బల్బు. నికా 

దలతు౯క నాదు సురూప మిమ్ము ఫణినాథా ! నేడు కరో టకా |» 


200 


ఆంధ కవయి తులు 


భార తకథామృతాదులలో రచనాపరిణామము కనబడుచు బాగుగా 
నున్నది. 


భారతక థామృతమున, తన్ను గోరిన పరాశరునకు సత్యవతి... 


తపము చెడును గాదె కాప సేశ్వర నన్ను 
నీవు గోరునంత నిమిషమ౦ద ? 

తపము చెజుప నేల తప్పు సేయగ నేలః 
నీదు తోవ జనుము నీవు తొలగి.” 


మిక్కిలి సరళమైనరీతితో చక్క_నై గభీరమైన నీతి నుపదేశించినది. 
శంతనుడు గంగను జూచి, 


“ఎవ్వరిదాన వెవ్వతెవు! ఇచ్చట నెందుల కుంటి వొంటిమై! 
నివ్వనభూమి జేరుటకు నేమికతంబౌ? జలేజనేత! యో 

జవ్వని' నాదు మానసము చయ్యన దొంగిలియున్నదాన, క 
వెవ్వరొ నాకు దెల్పు మన, నిట్టను నాయమ నవ్వుమోమునన్‌.” 


ఈ పద్యము మనుచరిత్రను మనసున నుంచి రచించిన ట్లున్నది. ఇంకను 
ననేక ఘట్టముల భారత చ్చాయలు కలవు. 


రచన సామాన్య మైనను, రుచిరమును నిర్దుష్షము నగు శైలిని రచించి, 
వీరు శక్తిని తం|డికి దగిన తనయ యనిపించినది. 


అననన శాలి, ౯ ౧. 


68. క్రీమతి గంటి కృష్ణవేణమ్మ గారు 


కవితాసౌరభ్యలహరీ సంవాసితహృదయయై, “'చం[దకళావిలాసము' రచిం 
చిన శ్రీ కరాసుబ్బలక్ష్మమ్మగారికిని, శ్రీరామశర్మగారికిని అనంత పురముజిల్లా తాడి 
మరి |గామమున 20-12-1910 వ సంవత్సరమున జన్మించిరి. కడపజిల్లాలో 


201 


ఆం[ధ కవయ్యితులు 


(పొద్దుటూరు తాలూకా ఎ్మరగుంటపల్లె [శో తియందారు గంటి సు[బహ్మణ్యము 
గారి జ్యేష్టకుమారులు గంటి వెంకటసుబ్బయ్యగారిచే పరిణీత యైనది. ఈమె 
తాతలు దివాకా పేష్కాద్దగను, ప్రీడర్తుగను, ఆస్థానపండితులుగను జీవితము 
గడిపిరి. 


ఈమె భ ర్తగారు వెంకటసుబ్బయ్యగారు ఆం ధభాషాభిమానులే కాక, ఆంధ 
కవిత్వసారము దెలిసిన గణ్యులు. బాల్యమున నీమెకు తెలు గన్న చులకనగను, 
రోంతగను నుండెడిది. తిరుపతిలో నుండగా, ఆం[ధము నభ్యసింపు మని నాగ 
పూడి కుప్పుస్వామిగారును, వీరి తాతగారును మందలించెడువారు. కాని యామె 
కప్పట నా హితవు రుచింపలేదు. పిమ్మట భర్తగారికి పట్టపరీక్షయందు బహు 
మానముగా వచ్చిన మనుచరితాదికావ్యములను జూచి వేడుకగా చదువుకొన 
ని మ్మని యడిగినది. కాని “తెలు గన్న నిష్టము లేని నీ కెందుల కీ పుస్త 
కములు? నీ కొర్భమగునా?” యని యాక్నేపింపగా, నపు డిభిమానము చెంది, పండి. 
తులకడ తెలుగు నేర్చి పద్యముల జెప్ప నేర్చిరి. ఏమైనను, నిట్టి వన్నియు నిమిత్త 
మాాతములు కాని, కవు లగువారు పుట్టువుతోనే కవులుగా నుందురు ఇంతే కాక, 
చిన్నపుడే కన్నడము నేర్చిరి. భర్తతో ఉద్యోగ ధర్మమున బొంబాయి మొదలగు 
పట్టణముల కేగినపుడు, హిందీ మహారాష్ట్రములను శాస్తవిధిగా నభ్యసించి, యా 
భాషలయందును ససి యైన యనుభవము సంపాదించిరి. బొంబాయిలో నున్నవుడు, 
వార్థావిద్యాపీరమున “హిందీభాషాకోవిద” గౌరవప్మతము కూడ పొందిరి. ఈమె 
కిర్వురు బిడ్డలు. ఇట్టింత సుఖసామ। గీసముల్ఫాసముగా సంసారము దిద్దుకొనుచు, 


“మును నా యిందిరకోడ లైన రతియుం, బూతాత్మ సావ్మితియున్‌ 
ఘనమౌ దీర్భ సుమంగలీత్యమును నీ కారుణ్యభాగ్యంబునన్‌ 

దనియం గల్లిరి, నాకు నట్టి వర మత్యంతానుకంపామతిన్‌ 

జననీ ! యిమ్ము నినున్‌ భజింతు నెపుడున్‌ జ్ఞాన పసూనాంబికా!” 


అని యంబికను (ప్రార్థించి యున్నను, నాదేవి యామె |పార్థన మాలింపక,, 
1940 వ సంవత్సరమున భర్తను, 42 వ సంవత్సరమున దల్లిని, అక్క-గారిని 
(మింగివై చెను. 


202 


ఆం [ధ కవయి [(ళులు 


కష్టములు విడిగా రావు గదా! ఇట్టిన్ని పాట్టుబడిన యనంతర మా 
దుఖభర మోరఇక కాటోలు, పోలీసుశాభోన్నతోద్యోగు లైన వీరి తం|డిగారు 
సన్న్యసించి కాశహ_సియందు విను లానందతీర్ణు లను పేర కాలము గడుపు 
చుండిరి. 


ఇన్ని కష్టముల నొంది యనదయై కుయ్యిడుచున్న వీరిని సమీపస్థు 
లోదార్చి “ఏదైనా చదువుకో, చదువుతో [వాతతో శోక ముడుగు"””నని యుప 
దేశించిరి. 


అంత తన భర్రగారు [వాయచు విడిచిన “కౌలుట్లాధిప చెన్న కేశవశత 
కము”ను పూర్తి చేసిరి. అక్కగారిజ్ఞాపకార్థ మామె పేరున “జ్ఞాన [పసూనాంబిక” 
శతకము రచించిరి. చిన్నతనమున కుమారసంభవము చదివినపుడే, 400 
పద్యములతో 'గిరిజాకళ్యాణ' మను పేర నొక (పబంధమును రచించిరి. ఇవి 
కొక, సెరంధి, నిర్వేదము; సైర్యము, తెలుగుతల్లి, పవనదూత్యము మున్నగు 


ఖండకావ్యముల నెన్నింటినో గృహలక్ష్మీ ముఖమున  |బచురించిరి. కానపసూ 
నాంబికొశతకమును శ్రీ కేసరిగారే ము[డించిరి. గిరిజాకళ్యాణ మింకను నముది 
తము. 

జ్ఞాన ప్రసూనాంబికా శతకము ఛాందసధోరణికి పేరు బడసిన శతకధోరణి 
నుండక, కాంత్యుజ్జ్వృలసమంచిత శైలి నలంకృతమై యున్నది. 


““3 లాసాచలవాసిని | గిరిసుతా ! కళ్యాణసంధాయినీ 

కాళీతాండవలాస్య కెళిరసికా ! కౌమారి ! కాత్యాయనీ 

చేలాలోలకురంగశాబకధరీ ! (హింకార వీజావృతా | 

కాలాంభోధర నీల దేహలతికా ! జ్ఞాన్నపసూ .. =” 

అంతయు సంబోధ నపట్టిక యైనను నెంచుకొన్న పదములబట్టియు, 

సంబోధనల _ సన్నిపాతత్వ _ మెటిగి కూర్చిన కూర్చునుబట్టియు నామె 
హృదయ మెంత రసోత్క_రమో యూహింపనగును. 

“అరయన్‌ దార్జుని పై, మృకండుసుతు పై, నద్లారిపె, బాణుపై, 


గరిపై, శ్రీపయి, భిల్వవంశపతి యౌ కన్నప్పపై, కాళుపై 


203 


ఆంధ కవయితులు 


బరగం గల్లు కృపారసం బిపుడు నాపై జూప నీ నాథుతో 
కరుణావార్నిధి | తెల్పరాదె! జననీ ! జ్ఞాన్నపసూ ...' 


అను నీ పద్యము పోతన్నగారి యీ కింది భాగవతపద్యమును జ్ఞప్తి 
కెలయించుచున్నది. అది- “ఆదిన్‌ భీ పతికొవుపై.......” అను పద్యము. 
ఇంతే కాక, ఇట్టి పద్య మింకొకటి ఆం|ధుల వ్యవహారమున నున్నది: 
“ఆరయకా శంతనుపుత్తు? పై, విదురుపై నకూరుపై, కుబ్దపై, 
నరుపై, (దౌపదిప్రై, కుచేలునిపయిన్‌, నంద వజ | శేణిపై, 
బఐరగం గల్లు కృపారనంబిపుడు నాపై గొంత రానిమ్ము, నై 
చరణాబ్దంబులె నమ్మినాడ జగదీశా ! కృష్ణా ! భక పియా !* 


పోతనవలె పద్యము |వాయవలె నని యత్నించి యనుకరించి తన్నిర్వ 
వాణమున చరితార్థయెన దనుకొందును. 


“ఏ పాదమ్ములు మోక్షదాయకము లం చేవేళ మౌనీం[దులు, 
న్నే పాదంబులు సర్వశ క్రిదము లం చేవేళ [బ్రహ్మాదులు 
న్నేపారంగను గొల్లు, రట్టి పదము ల్నే గొల్లు నే వేళలకా 
నా పాపౌఘము బాపి [పోవ గదవే జాన...” 


ఈ శతక మంతయు నిక్షే రసవంతమై, జిలుగుదువ్వలువల క్రై సేసిన 
పు త్రశికబోలె నున్నది. 


కౌలుట్టాధిప శతకమునం దొక పద్యము :--- 


“వేలుకా లక్షలు లెక్క లేక పలుకుకా వేమారులీ బిహ్ష, తా 
నేలా బల్కదొ యక్షరద్వయము నీ యింపైన నామం? బదే 
మూలంబై యలరారు మోక్షలతకుకా ముంగొంగుబంగార మై 
కౌలుట్రాధిప! చెన్నకేశవ! రమాకాంతా మనోనాయకా.” 


కృష్ణుని విడిచి విరహవేదనా దోదూయమానన యైన రాధ వేకువజామున 
మలయానిలుడు మెయి సోకి తన్ను గాసింబెట్ట, నా పయ్యెరకుమారుని చేతనే శత 
సహ[సగోపీ నవమన్మధుండై న నంద బృందారకున కంపిన రాయబారమే “పవన 
దూత్య' మను ఖండకావ్యము. 


204 


అం ధ్ర కవయితులు. 


“అల్పు డైనవాని యాచించి మది నభీ 
ష్టంబు గొనుటకంచె, సక లవిధుల 
గొప్పవారి వేడి కోరిక లీడేర 
కున్న, దాన నేమి కొదువ గాదు” 
కాళిదాసుని 'యాచ్నా మోఘా వరమధిగుణే నాధమే లబ్బకామా” అన్నమాట 
కిది తెలుగుబాటి, 


“వినుమా పవనా! నా మొర 

జనుమా మధురాపురంబు సత్వరముగ, నీ 
వనుమా నా వచనంబుల 

ననుమాన మొకింత లేక యాతని మోల౯.” 


“నల్ర నై నవాడు, నగుమోము గలవాడు, 
చూడదగినయట్టి సొగసుకాడు, 
కంబుగళమువాడు, కంజాతనే[ తుండు, 
సుందరుండు, నందనందనుండు.” 


“అలసి యుండెనేని, యల్లన మెయి సోకి 
సేద దేర్చి, యవల జెప్పు మయ్య" 
“పోవునపుడు, హిమకణపూరితంపు 

కమల మొక్కటి కొని చని కమలన్నేతు 
పాదములచెంత నిడి, “నిన్ను బాసి యన్న 
(పపణయసఖి రాధ మో మిట్టు వరలు ననుమ.ొ 


“వినవా నా మొర లించుక? 

కనవా నా కూర్మి కృష్ణ! కరుణానిధి! న్‌ 
కనువా యీ గతి నేచుట? 

వినువారలు నవ్వ రొక్కాః వినుతగుణాఢ్యా! ” 


ఆరవిరిమొగ్గలై యందములు గురియుచు సుగంధములు నలుకెలంకుల 
జిమ్ము మల్లి కాదామమువలె కోభిల్తుచున్న దనిన నత్యు _క్తికాదు. 


205 


ఆం |[ధ కవయి[ తులు 


ఆపుడపుడు గృహలక్ష్మియందు (పచురించిన ఖండగీతులలో “స్కృతి 
పథము” అను శీర్షిక కింది “హంపీశిధిలస్కృృతి' రసోదంచిత పదాంచితమై వరలినది. 
“తన మహోద్మగ్మపతాపారుణచ్చటల్‌ 
ఖండాంతరముల కీరెండ గాయ, 
తన దిగంత శాంత ఘనయశశ్చం,దిక 
లెల్ల లోకములకు వెల్ల వేయ, 
తన మహాపాండిత్య ధారణాగరిమంబు 
కవిచం[దులకు కల్పకంబు గాగ, 
తనచేతి శితమహోదగఖడ్గ ప్రభలు 
(పతిపక్షులకు గుండెబరువు గాగ,” 


వెలసిన ీకృష్ణ దేవరాయలు పాలించిన సా|మాజ్యము పేరునకైన లేక 
కాలగర్భమున గలిసిపోయినందుకు క న్నీరు కార్చినది. కార్చించినది కూడా--- 


ఈమె |వాసిన తెలుగులేఖిని కూడ ఇ ప్రే శక్తిమంతమై యున్నది 
ఇక వీరి గిరిజాకళ్యాణ మున్నది. 


వీరి కృతులలో నిది యొక రసవత్తర !పబంధము. ఇందు ఉదాత్త 
శృంగారము రసము. గిరీశుడు నాయకుడు. గిరిజ నాయిక. నాయికా నాయకుల 
జొచిత్యము, రసము కావ్యమునందు బాగుగా పోషింపబడినవి. చం! దోపాలంభ, 
పుష్పలావికా, విరహాదివర్ణనములతో నిది మహాకావ్యలక్షణలక్షితమై యున్నది. 
కాని విరహవర్ణనాదుల పట్ట మరింత ఆనౌచిత్యమునకు పాలుపడకుండుట “(బతుకు 
జీవుడా? యనిపించినది. కావ్యమంతయు |[పాతపడ్దతియే. కాని, రచనామార్గమున 
మా|తము కొన్ని [కొత్త పోకడలు కనబడుచున్నవి. ఆధునికపద్దతిని కొన్ని వర్ణ 
నములు, కొన్ని సంభాషణములు నుండి కావ్యన ఏనత్వమును సృుటపఅచుచున్నవి. 
శె లికి. 


రజతాచలేవుండు, రాకేందుధరమౌ?, 


పరమేశ్వరుడు, భ క్రపాలమౌ, 
కాంచనాచల దివ్యకార్ముకహస్తుండు, 


206 


ఆంధ క్రవయితులు 


గంగాధరుడు, నీలకంధరుండు, 
పురమర్గనుడు, లోకపూజ్యుడు, శంభండు, 
మూడుమూ ర్తుల కెల్ల మూలబలము, 
అసురాంతకుడు, దేవతారాధ్యచరితుండు, 
భూతనాథుండు, విభూలికరుడు, 
సృష్టిస్ట్‌ తిలయకరుడు, శిష్టనుతుడు, 
శాశ్వతా నందకరుడు, [పళశాంతయశుడు, 
అగజ తమకమున నుప్పొంగ, నదిరాజు 
నడుగ బంపెను పరిణయం బాడ దలంచి. 
దీనిని బట్టి, కావ్యము కాంతియుత మని తెలియనగును. అటనట నచ్చ 
తెలుగు సౌబగులును కానంబడుచున్నవి. ఆట్టి పట్టుల గూడ ధార యొకే విధమున 
పరిపుష్షమె యున్నది. 
“గిత్తత త్తడి గాని కత్తలానులు లేవు 
ఎక్కుట కాతని కిందువదన జీ 
అను నీ సీస మాసాంతము అచ్చతెలుగు అందమునే పస్సురింపజేసినది. 
తపోఖిన్న యగు గిరిజకడ కపట[బహ్మచారి యామెను పరీక్షించుటకై శివునిగూర్చి 
యాక్షేపించెను. ఆందుల కా తపోక్ళశాంగి యిడిన (పత్యు త్తరము.--- 
“కట్టుపుట్టము లేక కట్టడొ, కైలాస 
మతనికి కౌర్యచిహ్నంబు గాని” 


ఆని ఆతని యాష్షేపణ లన్నిటిని సిరాకరించి సమాధానము చెప్పినది. 
ఆత డెంతటికిని నా శివనింద మానకపోవు సరికి, “శివనిందలు సేయకుమో యన్న! 
నేను వినలే” నన్నది. ఇట్టు వాయికను చక్కగా పోషించిరి. 


ఇందు |పబంధపు పోకడ లెన్నియో కలవు. హిమవంతుడు వసంతమున 
నుద్యానమున మేనకతో వివారించుచు, 


“పల్ల వంబు లటంచు |భమసి గిల్హగబోవు, 
భామకెంగే అంచు పట్టి యుబ్బు.”' 


207 


ఆంధ కవయి[తులు 


నట శయ్యాగృ హమునకు గిరిజను బంపుచు, చెల్మికత్తెలు 
“కలికి నీ నెన్నాసల్‌ గనినంత సిగ్గుచె 
శశిఖండ మభవుని జడల బడదె ?* 
యని యగ్గించిరి. అంతేకాక్క, _ గిరిజబాల్యమును, మేనక గర్భ 
దౌహృదమును స్రీ సహజముగా వర్ణించిరి. 


“పుల్లని నిమ్మపండు దిన బుద్ధి దలంచు, మరెవ్వరేని ద 
న్నుల్లస మాడ జూతు రని యూరక మూర్కొని పారవైచు, నే 
పల్పవపాణు లైన పసిపాపను గందు వటన్న, సిగుచే 
నుల్లము పల్చవింక నిక యూరకయుండు డటంచు నమ్మెడిళా, స 
ఇందలి రెండు నాలుగుపాదములలో స్రీ పం మగు ఉచిత లజ్జ ఎంతయో 
స్వభావసుందర ముగ చి|తింపబడినది. 


వీరి వసంతము తువర్ణన మొక (పత్యేక ఘట్టము := 


“వనిత వనలక్ష్మికిని వసంతునకు బెండ్లి 

సమయమున జేయ సంగీతసభ లనంగ, 

కొవ్యిరుల దేనియలు |ద్రావి [కొవ్వియున్న 

తేటిగీతంబు లెల్లెడ నీటు గులికె... ” 

నట. వనలక్ష్మీ వసంతుల పెండ్రికి కానీ ఖర్చు లేకుండగనే గానసభ 
యేర్పాటు చేసినారు (శ్రీమతి కృష్ణ వేణమ్మగారు ! ఎంత బాగుగనున్న దీ యుక్తి 
కల్చ్పనము ! ఇట్టి పట్టుననే కవిహృదయ భావవిశిష్టత గాననగును ! ఈ ఘట్టమున 
వీరు వివిధచ్చందములను వాడియున్నారు. 

ఇక స్రీ సహజము లగు వేషభాషలు; భూషాడంబరములు, అలంకరణాటో 

పాభిలాషములు, కడు మనోజ్ఞముగ చితించినారు === 


“శంకరు దోడితేవలయు, జా గొనరింపక రండు పోదమే 
యింక నిదేమి టమ్మ యిటు లీ కయిసేత లటంచు నోర్తనకా, 
శంక యొకింత లేక యతిజాణతనంబున వమ్ము బల్కె దీ 
వింకను బొట్టువెట్టక యె యెటికి వచ్చితి వమ్మ? నావుడుక.” 


208 


ఆం|ధ కవయి[తులు 


“చెదరెనొ నాదు నెన్నాసటి సింధుర మం చొక బాల పల్క_గా, 
కుదురుగ నున్నదమ్మ, యిక గొబ్బున రా గదవమ్మ, జూచు నా 
మదకరి నెక్కి వచ్చు హరి మానక నీదెస నంచు బల్బు_చుళ, 

మదవతి యోర్తు బోయె నల మన్మధ శాతకృపాణమో యనక.” 


మగవారే నచో, సీపట్టు లింత రసవంతముగను సహజముగను నుండవేమో 
యనిపించినారు. వీరి ఉపమలు చక నివి: 


“పార్వతీదేవితల[బాలు పరమశివుని 

మ స్తకముపై వెలుగగ, సమ_సజనుల 
కనుల కప్పుడు దోచె చుక్క_లుగ, నదియు 
సొబగుగా నుండె వ్యోమకేపండు గాన.” 


“పద్మములకు మూగు (భమరంబులట్టుల, 

గిరిజ శివుని పాదపరసిజముల 

కెరగునప్పు, డలక లింపార శంకరు 

పాదయుగశి పైన పరిఢవిల్లె.” 

హరిహరుల హాస్య పసంగములు సముచితముగ నున్నవి. 

ఇవిగో చూడు డా ఘట్టమును:--- 

“'విసము దిన్న నోట కస టయ్యె గాబోలు, 

భక్షణంబు లెల్ల పార్యతీశ! 

అట్టి దివ్య మైన ఆహారములు లేవ 

టంచు బల్కై విష్ణు డభవుగాంచి.” 

“నిక్కము నీవు బల్కినది నీరజనాభ! యిటెందు (ముచ్చిలన్‌ 

జిక్కదు వెన్న, దెత్తు మన జిక్క_వు ఎంగిలి గాయ లెందు, నీ 

చక్కట నీకు నట్టి కెలసంబును దీర్చెడి వారు లే, రిక 

న్నెక్క_డ దెత్తు మయ్య యవి యిప్పు డటంచు శివుండు నవ్వినక౯ా. ” 

సరస|పబంధరచనాధురీణయై, రసజ్ఞుల మెప్పులు వడసిన శీమతి కృష్ణ 

వేణమ్మగా రెంత (పశంసా ర్లలో రసలోక మే నిర్ణయించు గాక! 


14 209 


69. శీవుతి రావూరు వెంకటసుబ్బవ్ముగారు 


ఆధునిక వాజ్మయ[పపంచమున వివిధశాఖల వెలసిన నాటకములు, 
నవలలు, |పబంధములు, కావ్యములు, పహసనములు, ఉపన్యాసములు, అన్నియు 
[వాసి శీ వీరేశలింగంపంతులుగారికి పిదప నంతటివారని మంతు కెక్కిన శ్రీ 
చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారే “'ముదితల్‌ నేర్యగరాని విద్యకలదే 
ముద్దార నేర్పించిన”) అను పద్యము మూలముగ మహిళాజనబంధువు లగుటయే 
గాక, ఆచరణలో సపితము అతి సుసాధ్య మని నిరూపించినారు శ్రీ లక్ష్మీ 
నరసింహముగారు. దృశ్య |ప్రబంధములు రచించిన శ్రీరావూరి సుబ్బమ్మగారు 
వారి మేనగోడలే కాదు, వారి శిష్యురాలు కూడ. 


శ్రీ చిలకమర్తివారి రెండవచెల్లెలు అచ్చమాంబగారికిని వీరవాసర [గ్రామ 
స్సులు మధునాపంతుల రామస్వామిగారికిని ఆరువదియెండ్లనాడు జన్మించిన [పథమ 
పుత్రిక. పిన్నటనాటనుండి మేనమామకడ బెరిగి, వారి కడనే విద్య నభ్యసించి, 
వారి (పోత్సాహము పైననే ఆం[(ధవిశ్వవిద్యాలయమువారి ఉభయభాషా పవీణయం 
దుతీర్తురాలై ర. రాజమందిర మందలి బాలికా ఉన్నతపాఠశాలయందును, 
మ్మ దాసు కీనుమేరీ కళాశాలయందును తె లుగుపండితురాలుగా పనిచేసి, కొలది 
కాలము కిందనే ఉదో్యోగవిరమణ చస (పసుతము రాజమండిరము దానవాయి 
పేటలో విశ్రాంతి గైకొనుచుండిరి. వీరి కొక కుమార్తె. వీరు రాజశేఖరకవి 
“కర్పూరమంజరి” యను సట్టక మును దెనిగించిరి. 2. ఉదారపాండవము, $8. బాణ 
కృత హర్ష చరి|తాం| ధీకరణము ననునవి వీరి కృతులు. అంతేకాక, పాస్తావి 
కము లగు పద్యము లెన్నో యున్నవి, 


ఇందు కర్పూరమంజరి యనునది రాజశేఖరకవిచే రచింపబడినది. ఇతి 
వృత్త మంతయు కాళిదాసుని “రత్నావళి నాటకము వంటిది. అనువాద గంథ 
మగుటచే, రసౌత్క్మట్యాదుల గాని పాత పోషణవిషయమున గాని, వేర వివ 
రింపవలసిన పని లేదు. 


210 


ఆంధ కవయి (తులు 


ఇక వీరి శైలి యన్ననో, ఓజోగుణ్యపధాన మైనది. 


“* అంతఃపురీలసతా్ర్రంతవిలోచన 
పతతి కమేయ లావణ్యవార్థి, 
మానసరంజక మందహాసాడి వి 
లాససంతతులకు వాసనగరి, 
సకలసౌభాగ్యలక్షణముల సరిహద్దు, 
దృష్టి క్రై రవముల దిగుడుబావి, 
సరస శృంగారరసమునకు సంజీవి, 
నలరువిల్కానికి నాయుధంబుో 


ఈ కావ్యనాయిక నాయకుని మనస్సు నాహరించినది. ఇట్టు “సరిహద్దు, 
దిగుడుబావి” మున్న గువానితో పోల్చిన పోల్కివంటివియు, నింకను లక్షణము 
వైనవియు నైన వర్ణన లా కావ్యమున నెన్నో యున్నవి. 


“వెలదుక త్రీ వచంచల సువీక్షణమందు [దిభాగ మేనిపై 
నిలుచునొ, వాడు కామమధునీరజవై రులబారి కగ్గమె 
పొలియను, వేనిపై నిలుపు బూర్డముగా దనదృష్టి, వానినికా 
జెలులును జుట్టముల్‌ విడువ జెల్లు దిలోదక ముల్‌ విషజ్డులె. ” 


ఇందు భావములు రాజశేఖరునివే యైనను, శ్రీ సుబ్బమ్మగారు ఆ భావ 
ములను దెలుగున [గధించిన నేర్పున కట్టివి యుదాహరణములు. శె లికి: 
అమితలావణ్య పూర్ణ మైనట్టి మేను, 
వీనుదోయిని దాకెడు వెడదకనులు, 
చారుతరమైన పీనవక్షస్థలంబు, 
పిడికిటం బట్టదగినంత పిన్ననడుము. 


““సురుచిర కాంచికావలయ సుందర మందిరవాస లక్ష్మి స 
న్మరకత రత్న గుంధిత సమంచిత హారనికేతనంి' బై 


ఏరి రచన స్యదత్న కాంతిపూరమో యనున ట్లుండును. 


211 


ఆం[ధ కవయి[తులు 
ఇక మూలమునకు వీరి యనువాదమునకును పోలికల నరయుదము: 


“యా చకవ ర్తి గృహిణీ జనగేహినీవా 

_పేమ్ని తయో ర్నతిల మాత మపి విశేషలాభః 
జానే కియా యది; కియతే కోపిభావః 

మాణిక్య భూషణనివసనకుంకు మైః”” 


అను క్లోకమునకు వీరి అనువాద మెంతగా సన్నిహితముగా నున్నదో 
చూడుడు వ 


జగతి సామాను నింతికి, చ్మకవర్తి 
గృహిణికిని భేదమే లేదు (పేమయందు, 
మణీవిభూషణ కుంకుమాంబరగణంబి 
భేదభావంబు గలిగించు, లే దితరము.” 


వీరి కావ్యమున సూర్యున కొక [కొత్తబిరుదము తగిలించినారు. 


“వాసరబీవపిండ మయి భాసిలుచుండెడి భానుమండలం”బు. అంతేకాక, 
వీరు తమ బాల్యస ఖియు, [పియమి[తమును, సహాధ్యాయినియు, రాజమందిర 
మందలి ఆం[ధయువతీ సంస్కృత క శాశాలాధ్యకిణియ నైన శ్రీమతి కామాక్షమ్మ 
గారి షష్టిపూర్తి సమ్మానసమయమున |పచురించిన పద్యములు కడు హృద్యముగా 
నున్నవి. 

“సదనము సదన మ్మనుచును, 

మది నెప్పుడు కుదురు లేక మసలుదు వౌరా! 

సదనమె నీ కొసగిన దీ 

యదనున చేకొ మృటంచు నక్షయప్యాతన్‌. 


“లేదు లే దను శబ్దంబు లేదు నీకు, 
కాదు కా దను నుడి నీకు కానివావి, 
వలదు వల దను వాక్కు నీ కొలది గాదు, 
ఉన్న దే మున్నదో తెల్పు మొక్కమాట.” 


212 


ఆంధ కవయితులు 


ఆగహంబు నసూయయు నసలె లేవు, 
పక్షపాతంబు లే దింత పరులయెడను, 
లేదు సుంతైన స్వార్ధంబు, లేదు వినుగు, 
ఉన్న దేమున్నదో తెల్పు మొక్కమాట.*' 


“కాపురం బన నేమొ కని విని యెజుగని 
లలనకు గొప్పయిల్లాలితనము, 

కడుపున నొకబిడ్డ గాంచ నోపని యట్టి 
తన్వికి వెలలేని తల్లి పేమ, 

ఏ వృత్తి చేపట్టి యెొజుగని యింతికి 
వివిధసంస్థలలోని పెద్దతనము, 

వీధిగుమ్మము దాట వెజదు వెలందికి 
దేశాటనమునందు దెట్టత నము, 


కలుగ జేసిన యీ సంస్థ కడుపుచలువ 
గలిగి, విజ్ఞానవతులను గనియు, మిగుల 
స్థాపకుల కీర్తి యిల చిరస్థాయి కొంగ 

వర్థిలును గాత పదివేల వత్సరములు!” 


ఇట్టు కవితాపద్ధతులు శయ్యాపాకముల చవు లెజింగిన వీరు స్వతంత్ర 
కావ్యరచనతో నాంధుల సరస్వతి నలరింతురు గాక! యని కోరుచున్నాము. 


 చాంరిడుక రాంకు 


70. శ్రీమతి భువనగిరి లక్మీకాంతమ్మగారు 


పావన గౌతమీతీరమున శ్రీయుతులు నాళము రామలింగ య్యగారిచే 
స్థాపింపబడి, సంతత సేవానుర క్ర సరళస్వభావ యైన శ్రీమతి బత్తుల కామా 
తమ్మ గారిచే పాలింపబడుచున్న ఆం[ధయువతీ సంస్కృత కళాశాలయందు చాలా 
కాల ము సహాయాం[ ధవిదుషీమణిగా పని చేసి, ననుబోటి శిమ్యరాం[డ నమిత 


213 


ఆం[ధ కవయి [తులు 


వాత్సల్య మున తీర్చి దిద్దిన శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారిని గూర్చి [పశంసించు 
శుభతరుణము దరిసినందులకు నా లేఖిని మిగుల నానందముతో గంతులిడుచున్నది. 


శ్రీమతి లక్ష్మీకాంతమ్మగారు రాజమండిర పురవాసులు [శీ కందర్ప తిమ్మ 
రాజుగారి కొమరిత. సుమారు అరువదికి పైబడిన వయస్సుండ వచ్చును. 


పీరు ఆం[ధయువతీ సంస్కృత కళాశాలయం దధ్యాపకురాలుగా బని 
చేసినపుడు, అచ్చట (పధానో పాధ్యాయులుగా బని చేసిన శ్రీ వారణాసి లక్ష్మీ 
నారాయణశాన్త్రి వరేణ్యుల కడ కావ్యాధ్యయనము, కవిత్యాభఖ్యాసమును గావించి. 
నారు. ఆది మొదలు వారు ఎడనెడ నేదో వాయచునె యున్నారు. అట్టపు 
డపుడు [వాసినవే పు స్తకరూపములై, భీష్మస్తవరాజము, భారతకృష్ణశతకము, 
భగవర్గీతానువాదము అను పేరున వెలసియున్న వి. 


అన్నింటియందును “భీష్మ స్తవరాజ” మను చిన్న పొ తమున భీష్ముడు 
మరణశయ్య ప్రై నుండి చేసిన కృష్ణ స్తవము నా మనమును జూర గొన్నది. పొత్తము 
చిన్నది. అందు గెకొన్న ఛందము చిన్నది. మూర్తి చిన్న దైనను, కీర్తి 
గొప్పదై విలువ బలికినది. 


"అతనికిని దుల్య మైన దేహంబు గలిగి 
పీతకౌశేయవిసియొౌ వేదపురుషు 
నాశ్రయించినవారల కఖిలపాప 

భయములు నశించు, గలుగు నవ్యయపదమ్ము.'” 


“నరకభయమును బాపు విన్నాణి యెవడు? 
[ప్రబల సంసార నిమ్నగావ ర్తతరణ 

తరణి యెవ్వడు, వాని జి త్రమున నిలిపి 
[పస్తుతింతును భకి సం|భమము లొప్ప.” 
మిగుల పచ్చని కన్నులు, మేటి సటలు, 
లలిత దంష్టానఖాయధంబులును గలుగ, 
నెవని రూపము దైత్యుల నే పడంచు, 

నట్టి దృ పస్వరూప తుభ్యం నమోస్తు.” 


214 


ఆంధ కవయి [తులు 


కప్పురపు పలుకులో, కలకండచి లుకలో యనున ట్టున్న యిట్టి పద్యముల 
తోనే నిండియుండి విషయభారముచే గురుగభీరమై యున్న యీ చిన్న కావ్యమున 
చక్కని యుపమలు ఎన్నో కలవు. 


“తంతుసంబద్ద మగు పూలదండ వోలె 
సద సదుపబ్బంహితం బగు జగ మశేష 
మే మహామహునందు నిర్భృ త్తి గర,” 


భీష్ముడు తన యవసానసమయమున :-- 
““మోక్షమార్షాభిలాషులౌ మునివృషభులు 
తన్ను వేష్టించియండ, శంతనభవుండు 
సరస నక్ష్మతసముదాయ ససాతు డైన 
యోషధీవని భంగి బేరోజ నొప్పె.” 

అం దెట్టి విం కెన్నో కలవు. 


భార తకృష్ణశ తక మున వీరు భారతగాథ నంతను సులభ శైలిని కందము 
లలో వివరించిరి. 


ఇంక త్రీ విద్య యను ఖండకావ్యమున :--- 
నీతిన్‌ వీడక శీలరక్షణకు నై నిర్ఫీతితో _బాణముల్‌ 
(పీతి౯ వీడిన భార తాబ్ద ముఖులకా బేరొ-న్న చార్మితముల్‌ 
చేతోమోదము గాగ బాల్యముననే చెప్పందగుకా న్ర్రీలకున్‌.” 


““కాలను [వేల దున్నుకొను గాక, ధనంబు, నగల్‌ సమృద్ధిగా 
దాలిచియుండు గాక, వివిధం బగు విద్యలు నేర్చు గాక, దు 
శ్శీలపథంబు పట్టుబడు ప్రీలముు గౌరవ మబ్బకుండ స 
చ్చీలము ముఖ్యమైన దని చెప్పుట ధర్మము విద్య నేర్పుచోక.” 
వీరి స్రివిద్యాపద్ధతి యిటు లున్నది. 
ఇంకను గృహలక్ష్మిలో అప్పటప్పట (పచురింపబడిన సేవకా వృత్తి, 
భగవద్గీతా మాహాత్మ్యానువాదము ననునవి సముచితములుగా నున్నవి. 


215 


“కవితిలక' 
69+ శ్రీవుతి పులవర్తి కమలావతీదేవిగారు 


“విక్టోరియా కాసు” అను యుద్ధసంబంధ మగు నితివృత్త ముతో నవల 
రచించి |పసిద్ధి కెక్కిన [శ్రీమతి పులవర్తి కమలావతీదేవిగారు రాజమహేం[ద 
పురవాసులు. వీరి తండి కంచర్హ కామరాజుగారు B. A. తల్లి సీతారత్నమ్మ 
గారు. వీరి మామగారు పులవరి సుబ్బారావుగారు సర్కిల్‌ ఇన్సెక్టరు. వీరి 
భర మాణిక్యాల రావుగారు. 

చిన్నితనమునుండియు _తరుగని కావ్యరచనతో సారస్వత సేవ చేసిన 
చిరస్మరణీయలలో ఏ రొకరు. 


1. కుముద్వతి, 2. రాధికాచం[దావళులు, లి. విజయభాస్కర విజయము, 
4.మీర్‌జుమ్లా, 5. విక్టోరియా (కాసు, 6. తిలోత్తమ-పాపయ్యశర్మ, 7. వీరభారత 
కథామంజరి, రి. పుళిందకన్య, 9, కిసుచరి[త్ర, 10. మొండిశిఖండి, 11. అబిసీ 
నియాయుద్ధము, 12. వాసవీవిజయము, 18. రాజణ్మీపమీల, 14. విద్యుత్స9భ- 
మున్నగుపెక్కు పొత్తముల రచించిరి. ఇందుకడపటివి మూడును నము|దితములు. 
వీరిరచనలలో కొన్ని నవలలును, కొన్ని నాటకములును గలవు. ఇన్ని|గంథములు 
రచించినను [గహచార వశమేమో వీరియొద్దను గూడ వీరి పుస్తకములు దొరక 
కున్నవి. ఇంతే కాక, అనేక పతికారాజములలో వీరు వ్యాసములు, పద్య 
ములును |వాయుదురు. 


1986 సంవత్సరమున శ్రీ కెనరిగారు వీరికి స్వర్ణకంకణ బహూకరణ 
మొనర్చిరి. 


తిక్కనజయంతి బంగారుపతకము కూడ వడసియుండిరి. _పెద్దాపురమున 
నొకపుడు జరిగిన వె శ్యసభలలో స్వర్ణపతకము కలెక్టరుగారిచే బహుకరింపబడుటే 


216 


ఆంధ కవయి!తులు 


కాక, “కవితిలక” బిరుదముచే సమ్మానిత లైరి. వీరి కుముద్వతి యను నవల 
యొకపుడు సూ్క్యూలుఫైనలుకు పాఠ్య[గంథముగా నిర్ణయింపబడినది. 
బహుళసంతానవతి. ఏడుగు రెనమం|డు సంతానముతో సంసారము 
దిద్దుకొనుచు, నిట్టింత వాజ్మయము నభివృద్ధిచేసి రన్న, వారి శక్తి నిజముగ 
పశంసింప దగినదే. కొన్ని నాళ్లు వీరు రాజమందిర ఆం|ధ యువతీసంస్కృత 


కళాకాలా కార్గనిర్వాహక సభ్యులురాలుగా నుండిరి. 


వీరి (పస్తుత నివాసము చీరాల. 


కడా అనాం గాగ (దాలు దాదాకు దడా 


70. శ్రీవుతి సీవుక్సుర్తి సత్యవతిదేవిగారు 


నానాకేతసందర్శనము, భ_క్తిరసామృతము మున్నగు [గంథములు రచిం 
చిన శ్రీమతి సీమకుర్తి సత్యవతీదేవిగారు ఆంధ్రరవివర్మయను ఖ్యాతి గాంచి 
నట్టియు ననేక [గంథములు రచించినట్టియు |శీయుత ఆత్మూరి రామమోహనరావు 
గారి కుమారీరత్నము. మ్మదానున మేనమామ లగు (కిస్టియ౯ కాలేజి |పొఫెసరు 
శ్రీకొల్పిపర సీతారామయ్యగారింట 14-8ి-1895వ తేదీనాడు జన్మించిరి. _వైశ్యలోక 
మునకంతకు కీర్తి సంపాదించి దేశ్యపఖ్యాతి గాంచినట్టివారు. వేద వేదాంత పురాణేతి 
హాస గూఢార _పతిపాదకులును, సంస్కృృతాం ధాంగ్రేయ జర్మని భాషా పవీణులు, 
B. A., B.L., ౨. 6, W., C. T. ఇత్యాది పట్టభ్యదులును, యజ్ఞయాగాది 
[|కతువు లొనరించిన మెటీయు నెన శ ఆత్మ్యూరి లక్ష్మీనరసింహ సోమయాజుల 
వారి పతి. నీతిదాయకములగు కావ్యముల రచించి, నివురు గప్పిన నిప్పువలె 
(ప్రచ్చన్న కవయి!తిగా నుండిన అన్న పూర్ణమ్మగా రీమె జనని. సనాతనదీతా 
పరతంతులును, సుపసిద్దులును, గ ర్రపురీనివాసులు (త్ర సీమకు ర్తి బసవయ్యగా 
రీమెను పెండ్రాడిరి. ఇట్లు వీరి పుట్టినింటివారు, మాతామహివంశమువారును, 
మెట్టి నింటివారును విద్యావంతులే. 


217 


ఆంధ కవయిత్రులు 


ఏవంవిధ మహనీయవంశ పరంపరాగత మగు విజ్ఞానము, కవితా వ్యాసంగ 
మును, పి|తీయ మగు సంపత్తివోలె వీరి వశంవదమై. రసరూపమున వీరి భక్తి 
రసామృతమున జాలువారినది. ఈమె చిన్నతనము మిగుల స్మరణార్హ మైన స్పృహ 
ణీయమైన కథానకములతో నాదర్శపాయముగనున్నది. సుమారు పం చవర్ష పాయ 
మున నున్న యీమెకు తల్లి అక్షరాభ్యాసముచేయగా మొదలిడిరి. |పథమదివస 
ముననే చూపిన [పతిఅక్షరమును |గహించి, యా మజునాటికే యక్షరమాల నంత 
టిని అప్పగించివేసిరట. శైెశవమున మాటలు నేర్చినప్పటినుండియు పాటల 
కూర్చుటయు, విద్యల నెజిగినది మొదలు పద్యములు దీర్చుటయు సీమెకు బాల్య 
కీడాచాపలములై న వనుటయీమె ధిషణాశ కికిని, _పతిభోన్మేషముల కును దారా. 
ణములు, 

నెల్లూరువాసులు శీ చుండూరు వెంకటకృష్ణయ్యగా రను క వివరేణ్యు లీ 
బాల సహజపాండితీగరిమను, అబ్బురమగు కవితాస్వభావమును గాంచి యామెకు 
పద్యములలోనే లేఖలు (వాయుచు, నామెచే పద్యములలోనే (పత్యు_తర ముల బడ 
యుచు, నామెయందలి అంతర్నిపాతళ క్రి నుద్దిపనము గావించి, తెలుగుభారతి కొక 
భీ వ్యారాధకురాలిని, తెలుగుదేశమున కొక దివ్యాభర ణమును [పసాదించిరి. కేవల 
కవిత్వముకాక, చి తలేఖనము, కుట్టుపనులు మొదలగు నితర లలితక ళలకు నీమె్టి 
పుట్టినిల్లు. ఆ యా కళలయం దెన్నో బహూకరణముల గూడ బడసియున్నది. | 
అనేక సభలకు సమావేశములకు నధ్యడ స్థానమును గూడ పొంది సమ్మాన్యలై రి. స్ట 
ప్రస్తుతము వీరి నివాసము విజయవాడ. తాతగారి బహుభాషాపాండిత్యము, తండి గే 
గారి కళానిపుణత, భర్తగారి వై దికాచారసంప తియ నీమెయందు వికాసము 
గావించినవి. 


“భ క్రిరసామృతము' వీరి పదునొకండవ యేట రచింపబడినను, నిరవద్యమై 
వికసించిన బొండుమల్లియలదొంతరల వలె |పకాశించు భగవన్నుతి పద్యావళితో 
సురుచిరముగ నున్నది. అనర్గళమగు ధారాశుద్ధికి..- 

“* ఎంతయు వెడిన నీ దయ 

సుంతయు నాపైన రాదు, చోద్యము గాదే? 
యింతటివాడవు నీ వని, 

స్వాంతమునం దెన్న డెజటుగజాలను తం|డీ,” 


218 


ఆం ర కవయి[తులు 


అంత్య! పాసనియమముతో నడిపిన యీ క్రింది చిన్నగితమును జూడు 
డెంత శోభావంతమై యర్థగంభఖీరముగా నున్నదో! 


“జన్మజన్మంబు లెత్తి వేసార జాల, 
నింక నై హికవ్యథల భరింప జాల, 
ముక్తి నీవె, నే నింక నశక్తురాల; 
నన్ను మన్నింపవే కరుణాలవాల! 


భ క్రిరసా మృతమున భగవానుని పార్థించుచు, (పపంచవృ త్తము, వైరాగ్య 
పద్ధతి తె లియజేయుచు రచించిన పద్యను లెన్నో కలవు 


మిక్కిలి యాశ్చర్యకర మైన విషయ మేమన, ఛందళ్శాస్త్రమును సరిగా 
నెజుంగుట కైన నవకాశము లేనియంత పిన్నవయసున రచించిన యీ [గంథమున 
సుమారు 80, 40 వింశ ఛందములు గల [ప్రార్ధన లున్నవి. పంచచామరము, 
కుసుమవిచితము, పాదపము, సుముఖి, మేెఘవిలసితము పద్మనాభము, 
తోటకము, భూతిలకము మున్నగునవి యందలి ఛందములలో కొన్ని. 


తన పతి నామాంకములతో రచించిన పద్య మొకటి భాగున్నది. కవయి।తు 
లలో పెక్కురు తమ నాథులనామముల గూర్చి పద్యములు చెప్పిరి. కాని వీరి 
పద్యము అంత్భని ఓముతో సుభగముగా నున్నది. 


“బహుళ నిర్మలతర కీ ర్తి, భవ్యమూరర్తి, 
సత్యపథభవర్తి బంధుపోష[పవ ర్తి, 

వరలు మద్ద్భదయాంబుజ భానుమూ ర్రి, 
యనగ బేరొందు మన్నాథు నధినుతింతు.”' 


ఈ గీతము నాలుగు పాదములలోని మొదటి యక్షరముల జేర్చిన తన. 
భర్తనామ మగును. అంతే కాక, 'పసకాను పస క్రముగ తం|డిగారిని, తాత 
గారిని, కృతజ్ఞత మెయి వందించిరి. 


దివ్యకే తసందర్శనమున అచ్చటచ్చట కొన్ని విచి[తభావములకు దా వగు. 
కొన్ని పద్యముల జూపుదును. విఘ్నేశ్వరుని వర్ణించిన పద్ధతి :-- 


219 


ఆం'ధ క్రవయ్యితులు 


ఎటు భరియింప గల్లితివొ యింతటి బొజ్జను? నిట్టి రూప మె 
చ్చట గన లేదు, విభ్నముల శాంతి యొనర్చెడి దేవు డం|డు నికా, 
క్ష్‌ కాలసర్ప మున గట్టి రి దేల భయంబు లే దొకో!'” 


ఇంక అన్న పూర్ణను పార్థించిన తీరు ;-- 


“స్వుర్ణరూపంబు దాల్చి నీ సరస నిలిచి, 
రజతగిరినాథుడై న నీ పాణనాథు 
డీశ్వరుడు గూడ నిన్నె యర్థించుచుండ, 
తనయలము మేము, మా పాలి తల్లి వీవు, 
నిన్ను యాచించు టొప్పదే యన్నపూర్ణః' 


అహో కల్పన ! స్వామిరూపము స్వర్ణ మట ! నివాసము రజితగిరి యట ! 
అయినను, నా యంబను యాచింపక తప్పదట. ఇక మనబోటులము 
యాచించుట తప్పెట్టగును ! 


ఈక రు నంతవానిని నిలువదీసి యె బ్రడుగుచున్న దో యీమె :- 


ఎత్తైన కొండ పై నెక్కినంతనె సన్ను 
జేరలే నని చింత జెందబోను, 
పులిచర్మమును గట్టి బూచుల టేడవై , 
జడలు దాల్చుట చూచి జడియబోను, 
కై లాసమును వీడి కా(టిలో నివసించు 
బిచ్చగా డని నిన్ను విడువబోను, 
సన్న్యాసి పగిది వేసము దాల్చినంతనే 
వర మీయ లే వని వదలబోను, 


తనయలము మేము, మాకడ దాచ నేల * 
యెజుగమే తండి! నీ దివ్యచరిత మెల్ల ! 
దర్శనం బిచ్చి మ మ్మేలదగును గాక, 
మాయచే మోసగింపంగ న్యాయ మగునె? 


220 


ఆంధ కవయి[ తులు. 


ఆహా ! యెంతటి భావౌ జ్ఞ్యల్య ము |! ఏ తొలిబాము నందలి సుకృత 
విశేషమో, కాకున్న నింతటి పదీ ప్రభావ పకర్షతోడి కవితా సౌభాగ్యమలవడునా ! 
ఈమె తన లేఖినిని భక్తి రసామృతపూరమున పూర్ణముగ ముంచి కాని యేమియు. 
చేయ నొల్పదు. అగుట, నీమె కవితకు [పాతిపదికయు, సందర్భమును, రస 
మును నంతయును భ క్రి మయమే. 


చిన్ని పద్దియములు సహితము చిక్కని యల్సికతోను చక్యనియూహల: 
తోడను శ క్రిమంతములై యున్నవి. 


“ఉన్నాడో లేడో యని, 

ము న్నాతడు బిలిచినంత మోక్షం బీవే ? 

న న్నేల వెతల బెట్టెదు 2 

ఉన్నా వని నిన్నె నమ్మి యుంటిని విఠలా!” 


లాగి విడిచిన యమ్మువలె, దూసిన చిరుక త్రియపోలె, జంకుగొంకులు లేక 
పద్యమాలతో న్యాయనిష్థుర ముగా భగ వాను నెట్టు సవాలు చేయు చున్నదో | 


ఇంతే కాక, వీరి చందమామ, వేణుగోపాలుడు మున్నగు ఖండకృతులును. 
చక్కగా నున్నవి. భగవన్నుతి యను ఖండకావ్యమున:--- 


చర్చగా వర్షించు జలధరమ్ము లలోన 

పిడుగుల నేల గల్పించినావొ? 
రమణీయతర మైన రత్నాకరంబున 

బడబాగ్ని నేల యేర్పజచినావొ ? 
ఫణిఫణాదులలోన మణుల నమర్శియు, 

కూ9రమౌ విష మేల గూర్చినావొ ? 
విషయభోగములందు వివిధసౌఖ్యము లిచ్చి, 

విరివిగా వెత లేల బెట్టినావొ ? 
“బురదలో కల్వ పూలెట్టు పూయు నొక్కొ ? 
ముండ్లలో గులాబీ లెట్లు పూయు నొక్కా? 


221 


స ఇళ 
ఆంధ కవయి[తులు 


అను పద్యమున చీకటి యన్నినే వెలుగునకు విలువ యెక్కుడనియు, 
“కషసుఖములు, కలిమిలేములు , కావడికుండలు” అను పరమసత్యమును కావ్య 
(వ 
కళాశిల్పసొందర్యమున నందముగ పొదిగి మన కందించినా రీ కవయి తీమత ల్లి. 


సుభగంభావుకురాలె , సుందరతర కవితాసృష్టై. నొవర్చి, ఆయ్యధవాజ్యయ 
నందనోదానవ మున పరిమళపారిజాతమై కళాభిజ్ఞుల మన్ననలందు కొనజాలిన 


సత;వతీదేవి కివే మా జయవాదములు' 


71. శ్రీమతి ఆతూరి అన్న పూర్ణమ్మగారు 


(శీ సత్యవతీడేవిగారి యట్టి సరసకవీశ్వరిని కడుపార గని పెంచిన సాధ్వి 


| 


(శీ అన్నపూర్ణమ్మగారును గడిదేరిన కవిత చెప్ప నేర్చిన కాంతారత్నమే. “కుమార 
సుగుణబోధిని యను పేర నీమె యొక చిన్న పొ త్తమును రచించిరి. దీనిని వీరి 
పుతికారత్న మగ |శ్రీమతి సత్యవతమ్మగారే వెలయించిరి. ఈ [గంథకర్తి 
చక్కని జాతీయ మగు కవిత్వము [వాయనేర్చినవా రయ్యు, భారతసహజలవ్షణ 
మగు చ్రీలజ్ఞాసా ధసముల పెంపున దమ నామమును _పచురించుటకియ్యకొన రై రి. 
ఈ యమ మ్మదాసులో తహసీలువారుగా నున్న తమ తండి కొల్లి పర శీరాములు 


గారియింట 1875వ సంవత్సరమున |పభవమందిన పూతచరిత, 


లోకమున కడు |పాకటముగ ప్రాకి చిక్కని పరదాలై, పందిశ్లై , లోకము 
వెలుగే చూడనీయక సముచితమగు స్యాతం|త్యమును "సహితము" హరించు 
పురుషులు రచించిన కుమారీనీతులు, స్రేళతకములు చదివి చదివి యామె కొక 
యూహా దోచినది. 


“పిచ్చుకపై |బహ్మోస్ర్రము 

విచ్చలవిడి వేయునట్టు, విరివిగ సుకవుల్‌ 
హెచ్చుగ విద్యల నేరిచి 

వచ్చిరె న్రీనీతి గజుప ? వసుధ కుమారా.” 


222 


ఆం(ధ కవయ్యితులు 


హెచ్చుగ విద్యల నేర్చిన ఫలము పిచ్చుకపై |బహ్మా స్ర్రమన్నట్టు, బొడ్డూడ 
క్ల కున్నను, పురుషుల మను పేరిట పల్కుబడి చెలాయించుచు, స్రీలకు నీతులు 
గఅపువారే కాని, యెంత దుమ్షలెనను పురుషులకు నీతులు గజపువారు లే రని 
యామె కటకటంబడినది. 
“తప్పు లెన్ను వారు తమ తప్పు లెజుగరు'', 
అని వచించు సామెతను దలంచి, 
నీదు దప్పు లెఆిగి నేర్పున సవరించి. 
సఖుల నీతి గఅప జను కుమార” 


ఇట్టు మొదలిడి బారున చెయ్యెత్తి వీరు దుర్దను లగు పురుషులపై రవాళింపు 
మొదలిడి యొక దుమారము లేవదీసిరి. 


కంకణము గట్టి లోకపు 

వంకరలను దీర్తు మను నవనవ ప్రజ్ఞుల్‌ 
శోంకింప కింక సానుల 

వంకరమతి మాన్న రెట్టివారొ ? కుమారా!” 


“సిరులు గలిగె నంచు సరగున గర్వించి 
చి్నిరుము[రు లాడి చెడకు మయ్య! 
[పజల కష్టములను బాపని సిరి యేల ? 
నరుల వెంట రాదు సిరి కుమార !” 


నీ సతియ నీకు మి|తము, 

నీ సతియే నీకు దోడు, నిజముగ సుమ్మీ, 
రోసమున సతిని దూరిన, 

మోసము నీ సౌఖ్యమునకు ముందు కుమారా !” 


రుసరుస లాడుచు, దిట్టుచు 

గసరుచు గోపింప సతుల [(గక్కున వశులైై, 
మనలుదు రని తలపోయుదు 

రసురుల వలె దుష్టపురుషు లవని గుమారా !'' 


223 


ఆంధ కవయి[తులు 


ముదమున ఐతంగనివహము 
వదలక ఫలరసములకును బరుగిడు కరణి౯, 
మృదుహృదయుడవై మెలగిన 
సుదతి నినుం బొంద దలచు జూవె కుమారా !”” 
సరసము లగు భావముల కూర్పుతో, సలలిత మగు పదముల పేర్పుతో, 
ర్చి తీర్చిన ఈమె పద్యములు తిన్నగా పఠితల హృదయమును దూరి సన్నగా 
నిజేయ జాలినవిగా నున్నవి. 


చల్చనైన బీవముతో మెల్లగా న్నర్హించు నదీ మతల్చి యొడిలో ముక్కు.కు 
సూటిగా చుక్కాని |దిప్పుకొనుచు, నొడిదుడుకులు లేక జీవనపథము నొక మధుర 
యా తగా సాగించి, తుదకు పరమాత్ముని పదపల్పవముల భజింపు మని యీసాధ్వి 
పురుషులకు బాలురకు, కుమారులకు నుపదేశించినది. 


ES టా 


ఇది యంతయు నిజము ! పవ్మితముగా నిర్వ _ర్తింపవలసిన |బదుకును 
బడబాగ్నిపాలు గావించుటకు మున్ముందు పురుషులే సావాసింతురనవలయును. 
అట్టియడ పుంలోకము జంకు గొంకులు లేక స్వేచ్భామతులై ఆవినీతిరతులై. విహ 
రించుచుండ, సమాజమున నీతి యను పదమును దలచుటకు మా|తము తా వేది ? 


ఇట్టు మటికొందణజు సాహసించి పురుషసంఘమును సంస్క_రింప బూనిన, 
యావత్సంఘమును దనంత దానే బాగుపడును. 


చ్రేజాతి జీవితసార్థక్యము గల్గించు నిట్టి పూన్కి_కి దొరకొనిన యీ సదు 
దమశీలకు శ్రీలపక్ష న నివే మా సాధువాదములు ! 


224 


72 శ్రీమతి దేశరాజు భారతీదేవిగారు 


కాంతాశతకమును రచియించి కావ్యజగ ద్వీ థిని బౌరసత్యము నిర్వహించిన 
వారు శ్రీమతి భారతీదేవిగారు. పారశాలల కేగి, కళాశాలల కేగి విద్య నభ్య 
సించి ప_డితురాండుగను, కవయ్యితులుగను పేరు గాంచుటలో వింత యే 
మున్నది ? ఇంటియందే యుండి, కవి ్రేషడగు తండి కనుసన్నల కవితాసతి 
సౌందర్యము మన్నించి యల్లన మెల్లన కావ్యము నల్లు మెలకువ _సంపాదించిన 
సాధ్వి మా సోదరి భారతీదేవి! వారసత్వముగ సిరు లబ్బనచ్చును. సంపద 
లబ్బవచ్చును. కాని కవిత్వ మబ్బునా? అది పూర్వపుణ్య తపఃఫలము గాక ! 


శ్రీ భావపురీక్షేేతమున |బసిద్ధ న్యాయవాదులుమ, నంతకంచె [పఖ్యాత 
కవిశేఖరులును నైన శ్రీ చం|దమౌళి చిదంబరరావుగారికిని, అన్నపూర్ణమ్మ 
గారికిని బొడమిన ఏక్రైకప్పుతిక. వీరి తల్లిగా రగు అన్నపూర్ణమ్మగారు వారి 
యౌవనకాలమున బాపట్ట (గ్రామమునకు మొదటి మహిళాసంఘ సంస్థాపకురాలుగా 
ఖ్యాతి గాంచిరి. శ్రీ భారతీదేవిగారి మామగా రగు శ్రీ దేశరాజు రంగారావు 
గారు భావనారాయణ దేవాలయ ధర్మక ర్రగా నుండి, యా పురాణదేవాలయము 
నెన్నో విధముల యుద్ధరించిరి. వారు సమర్థు లగు యుపాధ్యాయులుగ వారి 
కాలమున పేరొందిరి. వారి కుమారులు శ్రీ రామచందవురాగారు (శ్రీ భారతీదేవి 


గారిని పెండ్రాడీరి. 
బాపట్టయందలి త్రీ సంఘకార్యములలో శ్రీమతి భారతిదేవిగారి పద్యములు 
లేకుండ నడచు వేడుక లేదు. 


గృవాలక్ష్మి [ప్రముఖరచయితిగా ఆం్యధులకు ఏరు పరిచిత పూర్వులే. వీరి 
రచనలు బహుముఖములు. 

కాంతాశతకము అను పేరిటి వీరి శతకమును (శీ కెసరిగారు (పచురించిరి. 
దీనిని శ్రీ భారతీదేవిగారు తమ జనకులకే యంకిత మిచ్చి, తమ బుణ మీగి 
వారికి పుతులు లే రన్నకొరత ప్‌ 


ఇంతే కాక, “ముకాంబి యను నాటికను రచియించి, యందు కొన్ని 
భాగములు గృహలక్షి యందు [పచురించిరి. 


15 225 


ఆంధ కవయి తులు 
వీరు తమ శతకమున సాధారణముగ నందరును జేయు, 


“పతి జగతి పరమమి; (తుడు, 

పతీ భువి నీ కేడుగడయు, పతి బాంధవుడుకా, 
పతిత యగు సతి కిహపర 

గతులకు నే కొజత లేదు గదవే కాంతా.” 


అను పాతి'వత్య బోధ యొనర్నుటే గాక, దేశ సేవ, ఖాదీధారణ, కవిత్వా 
వ్యాసము మున్నగు విశిష్ట విషయములగూర్చి బాలికలకు, పడతుకలకును పులు 
గడిగిన ము_త్తెములవంటి పద్యములతో చక్కని యుద్చోధము చేసిరి. 
న... దేశ చర్నితల్‌, 
శ వనుకము హనీయులై న జనుల చర్మితల్‌ ” 


“భావింప విశ్వమానవ 
సెవ యొనర్భ్చుటయె దై వసేవ యటంచుకా 
భాది౭తుదు పెద్దలు యుపి 


మొల్చి వలె గ్లైత జెప్పిన, 

అవ స స్తుచ్చమైన మంచి యశంబున్‌ 
కొలగ గాంతువు, గనుమా 

సక్రలిత కవిత్వ మళ్లు సరణిన్‌ గాంతా.'"” 


గ 


~ 


| 


ల్ల 
న. 
ల 
(3) 


ఇంతే గాక, భృత్యులను దయతో జూడు మనియు వీరు (పత్యేకించి [ప్రబో 


స 
డించినాదు 


కక్‌ గృహలక్ష్మిలోను, ఇతరప తి కలలోను ఆప్పటప్పట |పచురించిన 


స్‌ వము గస షై మకుటములుగ నున్నవి. అవి యన్నియు [పచురించిన నొక 
ఖండ కావ్యముల సంపుటి యగును, 


రమణభగవానున కొసగిన పుష్పాంజలి :__ 
ఆరుణాచలస్వామి కరుణామృతరనంబు 
తనివార కడుపార |ద్రావినాడ్సు 


226 


ఆంధ కవయి[తులు 


పరమ చిదంబరస్వామి శీ నటరాజ 
పదపద్మమధు సేవ బడసినాడు, 

శుద్దుడె మధురలో సుంద రేశ్వరు పాద 
వందనాస క్షుడె బరగినాడో, 

జన్మాంతర సుకర్మ సంస్కార సంజాత 
జ్ఞానంబు నొందగ జాలినాడు, 


చిత్తపద్ధి తపస్సిద్ధి జెందినాడు, 

అరుదగు మహర్షి విఖ్యాతి నందినాడు, 
స్వస్యరూపానుభూతి నొసంగినాడు, 
అనుభవానందయోగి రమణమహర్షి. 


పూజ్య బాపూజీ అస్టినిమజ్జనమును గూర్చి వాసీనది కూడ యిట్రే ఉజ్వల 
ముగ నున్నది. 
పరమ (పేమనిధానుడై , వివుల విశ్వవాత సంపూజ్యుడై , 
తరణోపాయ విధాన కార్యరతుడ్రి, తత్వార్థ నిర్లేతయె, 
దురితజ్ము జన పంకళుద్ధిక రుడౌ ధుర్యుండు శీ గాంధిజీ 
వరదెహాస్థిక దాల్చు భాగ్య వట కృష్ణావాహినీ ! పావనీ. 


రవీం[ద కవిచందుని యస్రమయముం గూర్చి వీరి లేఖిని బహుధా 
వాపోయినది. 


జగ దేకకవీశుడవై , 

ఆగ ణితవిఖ్యాతి భారతాంబకు నార్జిం 

పగ జాలిన మేటి రవీం 

[దగురూ ! కాలనియతి దప్పలేదే నీకుకా ? 
వంగమే కాదు,ని న్నెంచి పొంగిపోవు 
నఖిల భారతరాష్టంబు లనవరతము, 
నార్యవిజ్ఞానక వితల నరసి తాము 

గర్వమును బొందుచున్నారు గాదె కవులు. 


227 


ఆంధ కవయితులు 


స్వర్గలోక ద్వారపటలి తటాలున 
దెరువంగబడియె సుధీవరేణ్య ] 
దేవర్షివరులు సంఖథావింప నెదురుగా 
వచ్చుచున్నా రదే పరమళతేజ |! 
దశదిశాంతరములు ధన్యవాదములు |ప 
తిధ్యనించెడు నదే దివ్యపురుష ! 
పుష్పాంజలులతోడ పొంగుచు భక్తులు 
యోగు లదే నిల్చి రుజ్వలాత్మ ! 
స్వాగత క్ఞోక సంగీత సరస మధుర 
వాక్సుధాధార [పస్థానభరము దీర్చ, 
నమరకాంతలు నీకొజ కరుగుదెంచి 
రదిగొ విశ్వకవీ ః నీకు మర్యాద సేయ.” 


ఆర్జ్రము లగు పదార్థముల కలయికతో పూవును, తావియువలె పొలు 
పొందిన యీ పద్యబంధమును గాంచి యభినందింతము 


“ముద్దుకృష్ణ గోవిందకృష్ణ ” యను మకుటమున శతకము కాబోలు 

వీ రిపుడు రచించుచున్నారు. ఇంకను నది యసంపూర్ణము. 

“పాలమున్నీటి తరగల బాపపాన్సు 

రోసి, (వేపల్రైవాడ విచ్చేసి, పసుల ~ 

కొట్టములలోన వసియింప గోరి*౫,.... అ 

పసిపాప ముద్దుకృష్ణుని లీలాసౌందర్యమందు తేట తెలుగున నుడికారము 
నీటు గొలుపు --- 

“తలి కెంగేలు మాటికి దడవి తడవి, 

పట్టుకొనుచును, కాళ్ళకు జుట్టు కొనుచు, 

రాకు మన్నను వచ్చి మారాము సేయు 

మురుపు నొకసారి జూపరా ముద్దుకృష్ణ! 


228 


ఆంధ కవయి[తులు 


“చదిముద చిక్కాలు బుజాన బెట్టి, 

౧ ద అ 
నెమలిపింఛంబు శిరముపై నమర బెట్టి, 
నాల దోలుచు వని కేగునట్టి వింత 
వేషమును జూడ వలతు గోవిందకృష్ణ! ” 


గోపికలతోడ చల్చుల గుడిచినావు, 
'పెరుగుకుండలకుం దూట్టు బెట్టినావు, 
ఈడుచేడెల గోడిగా లాడినావు, 
పెద్దమనిషివె నవీవు:గోవింద కృష్ణః” 


అని కృష్ణలీలలను గీర్హించిరి. చికిలి యొనర్చిన చిన్నిరతనములవలె 
చెన్ను మీరుచు నటనట వ్యాజస్తుతిపరముగ కూడ నీపద్యము లందగించినవి, 


భారతాంబ యని, తిక్కన యని యింకను ననేకకృతు గలవు. రాష్ట్ర 
[ప్రబోధము అను మకుటమున కొన్ని ముత్యాలసరాలు గలవు* వీరి సం,కాంతి, 
దసరాదృశ్యములు కడు మనోజ్ఞములు. 


కవిశేఖరుల పుతియె, స్వయముగ కవయితియై, రసములు చిప్పిలు 
పదబంధ ములతో పద్యసుమముల నంధ్రసరన్యతి నర్చించిన మా సోదరి భారతీ 
దేవి యభివంద్యయే, 


ఆధునికాం ధవాజ్మయ మనబడు 
మూడవ తరము సమాప్తము. 


229 


ఆంధకవయితులు 
ఖాత నో 


నాలుగవ తరము 


7లి. శ్రీమతి శ్రానాపతి రుక్కిణవ్ము 


“శ్రీ మదోంకార పంజరాసీన శుకము 
(పాంచ దుపనిష దుద్యాన పరభృతమ్ము 
ఆగమారణ్య వీథీ మహా మయూర 

మైన కాత్యాయనీ దేవి నాత్మదలతు” 


అమృత రస భాండార మైన మానసతరంగిణినుండి యుద్భుద్ధమైన తలపు 
విరిదమ్మినుండి తొరంగిస తీయని తేనెవాంకలే సోదరి రుక్మిణమ్మగారి కృతీ 
సౌభాగ్యములు. 


పొలివోని జీవరత్నములై , ఆం[ధుల యదృష్టరేఖలైై, పొలుపు మిగిలిన 
కృతిరత్న ముల వెలయింప జేసిన ఈ కుంకుమళోభిత నుద్వాహమాడినవారు విశాఖ 
పురీవాసులు శ్రీ స్థానాపతి సత్యనారాయణగారు. వారును కవిశేఖరులే. నిడద 
వోలునందలి శ్రీకాకుళ పు పురుషో తముగారు, గరుడమ్మగారు అను వారు ఈయమ 
తల్ట్దీదండులు. 1915 వ సంవత్సరము వీరి జన్మవర్షము. ప్రస్తుతము వీరి 
నివాసము విశాఖపురీ కన్యకాపరమేశ్వరీ పూజా ప్రాంగణము. శై శవమున 
పుట్టినింటను సంస్కృత కావ్యపఠన। శవణముతో కనులు విప్పి కాలకృత్యముల 


230 


ఆం ధ కవయి [తులు 


నెజవేర్చెడివారు. యావనమున మెట్టినింటను పలుకుపసదన మెజిగ గర గర 
నౌ కావ్యవితానముల (గుచ్చి విరిమాలలుగ పరమేశ్వరి నలంకరించు పతిదేవుని 
కడ, నిటు సాహిత్యశిక్షణమును, నటు సంసారశిక్షణమును సౌగించెడివారు. ఒక 
ములువాసి హెచ్చుగా సాహిత్యశిక్షణకే కాలము వెచ్చించి రేమో యున్నను 
పరామరిక లేని పలుకే. 


శ్రీ స్థానాపతి గారు సాహిత్యగురువు లని మా సోదరి తన జీవనస్యామి పై 
గౌరవము బాయలేక యూ(ది యూది పలుమరు పలువరించుటే కాని, నిజమునకు 
వెలలేని తులలేని కావ్యరత్నముల హృ దయకోశమునుండి వెలువరించి రసలుబ్దు 
లగు ఆంధుల |మోల పలుకు పలుకునకు బేహారము పజపీ విలుచుకొన్న 
యశోధనముల నుగాణములు నించి కుటుంబ గౌరవము పెంచిన (పతిష్ట మా 
సోదరిదే, 


చెంపకు చేరెడుకన్నులు, విజ్ఞానపు వెలుగు తొలుకాడు చురుకు చూపులు, 
తొలకరి మబ్బువలె కనుల దకొొత్తు వి|గహముతో, తొలి పలుకరింపుననే 
“చెల్తీ" యని మనసిచ్చి మాటమచ్చిక నెజపు మంచితనము సోదరి రుక్మిణమ్మ కే 
చెల్లి నది. ' 


అందాలు చిందు చెందామర తంపర వంటి వారి కావ్యపరంపరలో నొకింత 
(పొద్దుపుత్తము:--= 


(1) పూలమాల (2) దేవుడు (8) వత్సరాజు (4) దూతభఘటోతుచ్చ_చము 
(5) దయ్యాలు (6) ప్రార్థన (7) ఊర్మిళ (8) (పతిజ్ఞ (నాటకము) (9) ఛాయ 
(నవల) (10) పూర్వగానము (ఖండకావ్యము) (11) లీల (కావ్యము) 
(12) దేవీభాగవతము (ఆం ధానువాదము) (18) కాదంబిని (ఖండకృతుల 
సంపుటి) (14) చారుద త్ర (నాటకము) ఇవి వీరి ముదిత [గంథములు. 
(1) స_పశతి (2) నీలాటి రేవు (8) యు క్రిమాల అనునవి యింకను నముదిత 
తములు. ఇందు దూతఘటోత్కచము, వత్సరాజు, చారుద త్తము అనునవి 
భానుని కావ్యశ్రవణమున పూరించుకొన్న రసభావములతో పొదిగి తయారుచేసిన 
దృశ్యకావ్యములు. నీలాటిరేవుు దయ్యాలు, యృుక్తిమాల అనునవి కథానక 


231 


ఆ ధ కవయ్యితులు 


లు. నప్తళతి అపుడపుడు [వాసిన ఏడునూర్ల పద్యముల సంపుటి. 


art 
క ప పార్థన'” యనునవి వివిధోపనిషత్తుల నుండి యేర్చి కూర్చిన దై వత్వ 
_పళిపాదక సూ సూ కీ సమన్వితములు. 

వీ రేశలింగముగారినుండి యేపు జెందుచు వచ్చిన ఆధునిక ఆం|ధవాజ్మయ 
శ్రీ ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు, శ్రీ దేవులపల్లి కృష్ణ 
ప రససిద్దుల ప బలుపు జెంది మధుర 


లి 
యా శపాలమున వ. కి, 'రాష్టోరిద్బోధము మొదలగు వఖపపతు రసిక హృద్వి 
పణిని బాగుగా _పచార మునకు వచ్చిన దీ కాలమునే. శ్రీ గురుజాడవారే యీ తీరు 
కవితలకు గణపతిపూజ గావించినను, (శ్రీ రాయ్మపోలువారి యాచార్యకత్వము 


నంగ్‌కరించిన తదుపరియే వీని పలుకుబడి హ్మెచ్చెనది. 


ఓ 
గ్‌] 


ఇట్టి పరిణామ్మప వాహమున పరవశులై తోడి కవిలోకము పూరిగా మునిగి 
కేలగా, కవయ్యితిలోక మా జల మును శిరస్సుపై సం పోక్షణ సేసికొనుటలో 
మాతము తనివి చెందిన దనవచ్చును. 
అట్టి యద్యతనాం[ధ సారస్వతరంగమున నభిషిక యైన రసజగ'దాజీ 
యీ సోదరియే. 
పూవు పుట్టగనే బరిమళించు నట్టు, వీరి తొలికబ్బ మగు / 'పూలమాలి 
యందె చందమామ యెట్టివాడుగా (పకాశించుచున్నాడో గాంచుడు: = 
““మల్లిపూదోట దిరుగాడు మాలి వోలె 
నిగా నెటు పోదువో చందమామ ! ” 
తను కావ్యలక్షణ మగు ధ్య న్యాత్మకమైన ఈ యొక వాక్యమే యొక 
న నగును. 
“కవిత, గుమ్మడు, కుంతిసందేశము, కృష్ణునితో పాంచాలి సుమన 


కాండిల్‌ యను నాక కొన్ని మకుటముల కింద నీ వర వరిని సుధానిష్యందిలేభినితో 
పూలమాల కూర్చినది. 


232 


ఆంధ కవయి(తులు 


““గుమ్మడు'” అనే కావ్యమున “వెలలేని రతనాల నలరారు బహువిధరత్న 
కంకణమ్ములు ఘల్లు ఘల్డు రనగ, ఘుమ్ము ఘుమ్ము మని పెరుగు తఅచు 
యశోదమ్మ” లో రూపొందిన శ్రీ త్యమును మనకు (పత్యక్షము జేయుచు, సెంణ 
ధర్మపరిపాలనాగౌరమును నేటి నాగరిక యువతీలోకానికి హెచ్చరించినారు. 


“కవి*” యను కృతియందు కవి నిరంకుశతా విహారమును, సర్వతంత 
స్వతంత్రతను, అపతిమాన (పతిభను ఒకచక్కి [పశంసించునే 


“అన్య దేశాల సంచార, మన్యదాస్య, 
మొక్క. భార్యకు నేవురు నొప్పు మీర 
భర్యలె పాండవులు క్రీర్తి _పబలి యుంట 
వ్యాసకవిసార్యభౌము నిర్వ్యాజకరుణ ! "' 


అను పద్యమున ““కవిసార్యభౌముని కలముపోటుచే శ్రీజాతికి గల్గిన 
మాయని యవమానమునకు కలంగిన మదితో పరమాభిమానినియై కవయితి 
యైన దానును పతీకారముగ వ్యాసున కొక్క కలముపొటును చురుక్కున 
దగిలించి మతి విడిచినది: ా 


“ నిబిడ నిదాభిము[దితమైన యట్టి 
“' మహిత హేమంత శర్వరీ మధ్యజగతి ” ని 


| జ్యోత్స్నా విహాయసము నరయుచు, “పసిడిజిలుగుల రతనాల పాత 
నిండ మధుర దాక్షాసవము తనివి గదుర [దావి--” 


(పణయ రాహస్యగీతాల వలపు దెలుపు 
తేట వెన్నెల జీవంపు బాట నిలిచి 
చలువ తెమ్మెరకెరటాల గళము నిలిపి 


++ +భువనాలు పల్రవింప 44, == శరీరాలు మలచి, యేకమై పాడుకొనుచు, 
రసజగతిని మధురకవితా పరీమళమార్గ నిత్యయా|కత్రికులై యనంతపథమున సాగి 
పోవు |పణయియుగళమును మన్యమోల సాక్షాత్కరింప. జేయుచు, నీమె తన 
కాదంబినిని చవి( జూచుటకై. యిపుడే [కొతగా తెలుగుల కందించినారు. 


233 


ఆంధ కవయ్యితులు 
ార్లవ ర్తనలై , పతి పాణ లగు పల్రవాధరలను బాధించు కూళలను. 
౧ 


గ్‌ ఇద 
కయి మధ్యువకా! నిలువుమోయి'' అను నదలింపుతో నదుపునకు( దేయజూచిన 
ఈ కపెరాణీ పదగౌరవమును, పలుకుబడిని గమనింపుడు. 


fA EN 


“ఓయి మధు;వతా ! నిలువు మోయి ! నిశీధపువేళ కూర్మితో 
న నా విముగ్గహృదయాసవ మంతయు [గోలి విస్మృతి 
చాయ మునింగి యీయెడ తుషారతిరస్క రణీనిబద్ధ మీ 

తోయజమంచు దుర్భుథల [దోసి కనుంగొన వేల సక 


సాద శిరీష బంధుర విశాల రసాల కదంబ కుంద మం 

క సుమా ంతరాళముల దై వవశాన మధు[వతమ్ము సం 
బార మొనర్చి నీదయిన సాం|ద పరీమళ నూత్న సద్దుణాం 
కూరములే తలంచు. జుమి కొందల మేల సరోజరాజమా |! 


సన చిత పదాంచిత మైన పదబంధమున _ నవనాగరికుల 
వికింద్య్భజీవితమార్గము నెట్టు ధ్వనివ్యంజకముగ నిరాస మొనర్చిరో చూచితిరి 
గదా" ఇచట “సరోజరాజమా!” యనుట కూడనిడి, *'సరోజభామినీి యనుచో 
బాసండెడిది. ఇంతే కాకి, ఒండు రెండుగా మాృాతమే కానంబడు నీ కిందిచోట 
“పోసి తే తెమ్ము మధుర దాక్షాసవమ్ము* మున్నగు పాదాలలోని ఛందోభంగా 


దులు సవరించిన బాగుండును. 


“అము య. అను మకుటమున నీయమమ ఆధ్యాత్మికోప దేష్టగా మన 


౭పల వెలయు గోరాబి కాని, 
సి పొల రం గొకు దె పరగుచుండు; 


జా 
జో 
జాన మావాల ద్‌త్రిగా గానుపించు 


అని యామె వాసి సినట్లు ఉద్దివ్షవస్తువు ఆధ్యాత్మిక మైనను శ లంగార మై మెనను 
వయితి లేఖిని మాత మెప్పుడు నొకే విధముగ తేజోమయమై  యమృతమునే 


234 


ఆంధ కవయి[తులు: 


“చారు సుకర్ణ్ల కల్పిత విశాల వినూత్న రసాలమంజరీ 
పూరిత పంజరీకృత కపోల విరాజిత గోపికామనో 
హారుని గాంచి, **....తరళాంబుజలోచన త ప్రబాష్పవాః 
పూరము నించు కన్గొనల భూరివిషాదవిఘూర్ణి తాత్మయి.” 


రాధ విరహ మిటు సుదీరసంస్కృతసమాసముతో బాటు. తెగసాగి నిషుర 
(ఇత) యు అ 
మైనది. 
చారుద త్తములోని శకారుని యీ యభిభాషణ మందలి యౌచిత్యము 
నారయుడ్తు; 


“మనము వెనువెంట తగులంగ జనెడు నవిగొ 
కుక్కలు తటుమగా నాడు నక్కవలెకు, 
చక్కిలము వోలె నామది |సుక్క_(జేసి =” 
పాతోచిత భాషతో నిట్లు చారుద_త్తము సాగించినారు రుక్కిణమ్మగారు. 
“'సతసయిి (సప్తశతి) యందలి యీ పదముల జూడుడు, 
“ నగలు ధరియింవగా నేడు నాదు మనసు 
మోజుపడ్డది, తీరురా మోజు నాద! 
సారసాహ్లాదకరు(డదే చందమామ ! 
కాంచు సుందరీ వానికి గలవె నగలు? 


సామాన్యకుటుం బమందలి యాలుమగల సంభాషణయందును దొంగిజూచి 
వ్యంగ్యము తీరుతీయము లు ఎంత సుందరము. సాధారణముగ (పతి పురుషుడును 
భార్య నగ లడిగినపుడు చెప్పు సమాధానమును చందమామతో పోల్చి చెప్పుటలో 
గల శోభను గాంచితిరి కదా! 


“వి కేతుకామా కిల గోపకన్యా... మాధవార్చిత చిత్తవృత్తిః దధ్యాధికం 
మోహవశా రవోచత్‌ గోవింద దామోదర హే మాధవేతి" అను గీతమును స్పురణకు 
దెచ్చుకొని (వాసిరి" కాబోలు ఈమె. యీ పద్యమును గాంచుడు. 


235 


ఆంధ కవయి్యితులు 


“ కూరగాయల గొన నేగి కోవిదుండు 
చారుపద్య్మ ము శ్రి నూతన చంపక మ్ము 
వికసితేండివరమ్ము లువి దుమమ్ము 

మంచి ఫలములు పరికించి మరులుకొనియె! 


ఇక వీరి నాటకము లన్నియు భాసకృతుల కనువాదములు. దూతఘటో 
-చము నందలి “*'దురమున బాలు నభిమన్యు( జంపిన దుర్యోధనాదులను 


కవ టా జ 3 
కరుణాకూను అనెకులు 


ణంబులు గూలి యేల చావకాలేదో!” 


tA 
CX 


అనగా, దుర్యోధను డిడిన పత్యుత్తరము సమంజసముగ నున్నది. 


“ ముసలి బీష్మని మిషజేసి యసురు గొన్న 
వారీ జాహువుల్‌ పడలేదు, బాలు డయ్యు 
మోరసంగామ కేశీవిహారు డతని 
యుసురు దీయంగ మా చేతు లూడి పడునె,”” 
పద్యము చిన్నదయ్యుు మూ రిని చిన్నద్దైనను, కీర్తిని బెదదెన 
న తి 


క్రి ఆ మ్మగారి వలె నూర్జిత మైన పదవిన్యాసముతో నుల్హము బల్లవింప 
న 
జేయుచు, నీ కావ్యము భాసుని కవితను భాసమానము చేసినది. 


ల 


రాయవారము విఫల మైనప్పటి ఘటోత్కచుని కోపము 


“ ఎవరు యమమందిరమున కేగ దలచి 
యుండిరో, వారు వేవేగ లండు లెండు 


236 


ఆం[ధ కవయి[తులు 


పండ్లుకొజుకుచు బిడి కిలి బట్టి కూరు 
చున్నవాడు |గమముగ సీ ఘటోత్కచుండు, 


ఇందు కోపవిస్పూ ర్తి చక్కగా నగపడుచున్నది. కాని యీ కోప 
_పదర్శనమున కీమె యితరకవులవలె కటుశబ్ధపూరితములగు నిఘర పదముల నా|శ 
యింపక, కేవలము నుగమగు నర్థము శక్తిచేతనే త్యదస స్పూర్తి కల్లించి 
“తలపులోతుల నర్ధ మం దలవరించు'' మహాకవి యనిపించినది. ఈమెను 
శ్రీ కేసరిగారు 5 మార్చిలో స్వర్గక ౦క ణ మిచ్చి గారవించిరి. 


ఇటులే యనన్య సామాన్య ప్రతిభతో నద్వితీయ కవితా (పకర్షతో కవిత్వ 
మొక యుపాసనగ, రచన మొక పవితదీక్షగ. కావ్యోద్యోగ మొక నియత 
జీవనవిధిగ భావించి ““కురస్య ధారా నికితా దురత్యయా దుర్గం పథ సత్యవయో 
వదంతి” యను నుడికి సార్థకత భజించి సరస్వతి పియ సేవికయె తనరారిన 
మానెచ్చెలి లేఖిని యమృతనిష్యందిలేఖినియే. 


mmm Rr 7 


74. ఓలెటి నిత్యకళ్యాణమ్మ గారు 


'*పురుషుండ వికసించు పుష్పరాజమ్ము, మానిని తద్భవ్య మకరంద 
కణము” అని తేనె లొలుకు పలుకులతో గృహిణీగృహస్థుల పొందికను పద్ధతిని 
పొసగించిన శ్రీమతి నిత్యకళ్యాణమ్మగారికి కవయిత్రీ లోకమున గల విశిష్ట స్థాన 
మును విజ్ఞులెపుడో గుర్తించి యామె నాదరించియె యుండిరి. 


ఆం|ధవాణీ పదారవిందా గ వేదీ వితానములకడ తన సాహితీ జీవితము 
నంకితం బొనరించిన యీ చిరయశస్వినీ జీవితవిశేషము లేవియో యెంత [పయ 
త్నించినను నెజుక గాకున్నవి. 


గృహలక్ష్మి యందు (పచురింప(బడిన తేజోవంతము లగు రచనావిశేష 
మ లచేతనే యాయమతో నం[ధసోదరులు పరిచయ భాగ్యము బడిసినారు. 


237 


పూరేకు దడుపు మో పుష్పరసంబ 
sn కాంతుని హృదిని 
మోదరసార్దు ఇంటు పొనరింపు గృహిణి. జ 


గృహిణీగ్యహస్థుల కర్తవ్యౌచిత్యమును ఉచితముగ నిర్వర్రించిన యీమె 
యునుత భావసంపదను గాంచి తలయూచని వా రుందురా? 


వి యను కావ్యమువ నీమె భావములు మిక్కిలి యుదారము లై. 


నవ సుధా తరుణాక్షర దివ్య భావ పు 
నియల జల్లుల తీయదనాలు గోలి యో 
క మైకమున ముగ్గత దాల్చి సుథాలయంబు నం 
డే వసియింను సంతతము నెంతటి శ క్రియతుండవో కవీ!! 


లేతవేకువ సుధాలీల రసాల ప 
క్రివ శయ్య కోయిల లలితగీతి 
నరమోడ్చు కనుదోయి దరహాసముల గల్వ 
సకి పంపు [ పేమవాసనల గముల 
నమల పణయ జీవులౌ సుఖచ[కవా 
కద్వయంపు సౌబగు కౌగిలింత 
నలరు పిసాళి చూపుల గ ల్వ హృది బెల్పు 
నెలవంక పేమసందేశ వితతి 
లలితభావ మారుతకిశోరమ్ము తిరుగ 
నవసుకానంద జీవివై పవలు రేలు 


న ల 


238 


ఆం (ధ్ర కవయి (తులు 


(పకృతి ధామమ్ములో విహారమ్ముతోడ, 
గడపు,..” 


ధన్యమూ ర్తి యైన కవికుమారు నెంతో యాదరముద [పశంసించినది. 


క కవితా భవీథి రమణించెడు మంజూలభావతారకా 

నీక తుషార దృగ్గశిత నిర్మలరోచులలోన నై కంమై 

నాకపు సౌఖ్య సంపద ననారతమున్‌ హసియింతు సత్కవీ 
యీ కలుషావనీ భయద వీక్ష నినున్‌ స్పృశియింప నేర్చునే!! 


(పకృతికి భాష్య పణత యన కవిహృదయము పాలకడలి యట్టిది. 
లచ్చిని, యువ్చై(శవమును, నై రావతమును. ఫీతమయూఖుని, కల్పవృక్షమును, 
కామధేనువును |పసవించిన క్షీరోదధివలె, బహువిధ భావ శబలిత మైన కవిహృద 
యమును మిగుల పవి|తమైనది. ఆట్టి మహనీయుడగు కవిని “కలుషావనీభయద 
5” స్పృశియింప సాహసించునా? నిజము! నిజము!! 


ఆయా యీ బుతువుల ననుసరించి చేసిన బుతుగానము, స్వాత త్యలక్షి, 
శరద్వేళ, వరర్వవు మున్నగు మకుటములలో |ప్రకటితములై న వనేకములు 
గలవు. “'కళ్యాణగీతి” యను ముత్యాల సరములలో త్రీ హృదయసహజ 
లాలి త్యమును చక్క_గ రూపొందించినది: 


ఇది శుభోదయ విజయ వాసర హృద్యబాల _పత్యూషానిల 

భృంగ సంభృత దివ్యమోదా [కాంత సమయము" 

(పథితమోహనయౌవనాగత బాలికామణిపగిది విశ్వ 

(పకృతి నూత్న విలాససంపద రాగదృష్టి లసించెడున్‌. 

విజయ వాసర మంజుగీతా, [పేమ యౌవన పరిమళంబులు 

దివ్యమోద [శీ లొసంగుచు, దిరిగి |ప్రబ్బెడున్‌. 

““మెలుకొ మ్మో యాంధబాలిక! మెజుగుచూపుల బండుగకునై. 

సరవి వచ్చిన [పాణకాంతుని, నరసి మురియంగన్‌ '' 

నవోఢలజ్ఞాపకృతిని మేళవించి చేసిన యీ |ప్రకృతిసమీక్ష యెంతయు 

రాగరసభరితము గదా! 


239 


ఆంధ కవయ్యితులు 


“ఆంధబాలిక నవ్యనీల దృ 

గంచలంపు టమాయకత్వము 

సుగుణ మంజుల క్రీర్తివల్రిక 

సౌబగు నిడు గావుతన్‌” 

అని యాంధబాలికా విశిష్టగుణము లగు అమాయకత్వమును ఆశీర్వదించి 
నారు తమ “ఆశీస్సు” అనే కృతిలో. 

ఆందరిదె యగు ఈ [కింది 

భారతీసతి గుండెలందున 

పల్చవించిన స్వేచ్చభావము 

నితృలోకామోద మగుచును , 

“నెగడు గావుత లీలగన్‌' 

ఈ పద్యముకుబట్టి వీరికద్యతనాంధ్రకవితాపరిణామ రేఖపై గల యభి 
మానము వ్యక్త మగును. అయినను వీరి కాద్యభాష సైగల మోజు ఏ మాతము 
తరుగనిది. సంస్కృృతో కి బహుళమై క్‌ి కవిత్వము బిగువు సడలని పదబంధ 
ములతో, చిక్కని యల్లికతో, జూజి " పూపొదరింటివలె కమ్మతావుల గుబాళించు 


నా నే. 


కాళిదాసు ననుకరించి చేసిన యీ (శావణ పకృతి వర్ణనముం గాందుడు :- 


బిందా ధరమునందు [పిదిలియు లోచనేం 
దివరోష్టాశు లు నేలరాల 
కటిక మ పూత కబరీభరము వీడి 


సభాగమున (వేలాడుచుండ 
వరకాంతి యుత బహ రత్న రాజిత 
మండనహన్యమై మది చెమర్చ 
కస్తూరికాగరు గంధాడి లేపన 
(శ్రీ లేమి గా; [తంపు జిగి నశింప 
జెలుగు వసనంపు పయ్యెద మలిన మొంద 
మలనె _తాల కావి రక్రిమలు నిండ 


240 


ఆంధ కవయి[తులు 


(పాణనాథాగమనంబు దుర్తభంబు గాన 
కుములుదురు పవాసీపియ పమద లిపుడు. 
జ్యాతలనాట్యరంగమున కమర్చిన 
నీలిడేరా వోలె నింగి దనర 
చిమ్మచీకటి రేయి బమ్మరక్క్లసి యులి 
వట్టు మేఘారవం బతిశయిల్ల 
నీటిమబ్బులయో ండ నిల్చి కన్నులు మూత 
వడజేయు శంపల|పభ లెసంగ. 
హృదయమున నించుకేని జలింపబోక 
మోహమున |బియు సంకేతభూమియందు 
నరయగా నభిసారిక త్యరితగతిని 
తరలు (శా వణశరంరీధ్వాంత ఏధి. 
| పాణ నాథాగమము దుర్తభ మైనందన కుమిలెడు పవాసీ [పియ్మపమదలను, 
(పియులను సంకేతభూమియం డరయగా నేగు నభిసారికలను దన గర్భమున 
దాచి వారిసి (పోత ,హించిన [శావణ శర్వరీ ధ్వాంతవీథిని మన కన్నుల కగపడు 
నట్టు చితంచుటలో ప్త రాశయించిన యా యా పదముల గు ర్రింపుడు, 


తన మనసున చడ్ద*ంచిన వర్ణ్యాంశమునకు సరి యగు (పతికృతిని 
కల్పింప జాలిన ఈ [కింది పద్యము గూడ పరికింపదగినది :--- 


“జాళువా నెమ్మేన లీం సింగారించు 
తెలిపట్టుచీర సొంపులు వెలార్ప 
తలిరుచెంగావి రంగుల ఫొాఒతలమున 
గ్య మమోహనతిలకము రహింప 
గాాత హెమాభతో గలసిపోయిన కంక 
ణంబు లమృతనిస్యనము లౌనర్చ 


పాణీచే నొక్య్థా కుంకుమబరిణ బూని 
యరుగుచున్నది యొక్క_ క న్యాలలామ 


16 241 


ఆం!ధ కవయి[! [తులు 


గొనబుగా దీర్చు బొమ్మల కూటమునకు 
నమలహృదయమ్ముతో బేరటాం|డ బిలువ” 


ఇట్టి వస్తు పత్యక్షీకరణశ క్రి (Picturesbueness) చాలమంది కవులలో 
ట pan వాట్‌ 
తరుగుగా నుండదాః 


శావణమేభఘముల వర్ణించిన ఈ కింది సీసము నిట్టిదే 


రం కా 
గ్యోన్నతి. జూపించి యొక్క చక్కి 
లేజవరాలి మై లీలల కాటుక 
నోసరించుచు నుండె నొక్క మూల 
పసిమిసిలిమ సొంపు మిసిమిరేకుల చాలు 
నోడిగిల్లుచు నుండె నొక్క దెసను 
శక్ర చాపవు గళాజాలమధ్యంబున 
వికచరోచుల నీని యొక పథాన 


చాతకహృదంతరమ్ములు [పీతి నించి 
వింత వేసాలతోడ (తు శ్రింతలాడి 
సౌరులను నించు నీరద సమితి నతము 
శ్రావణ విలాస లలిత వాసరము లందు” 


ఇట్లు వీ రేది |వాసినను, నందు [పకృతి విలాస రేఖలయందలి (పతి 
విన్యాసమును అచ్చు గుద్దినట్టు తమ లేఖినియందు పొదిగి యందించుదురు-- 


“నీ వొక యాంగ్లదేశరమణీమణి వైన నుదార బుద్ధి హిం 
దూవరమాతృ్భకా[పజ కనూనముదం బెద నుప్పతిల్హ స్వే 
చ్భావిభవంబు కూర్చ నిజశ క్రిని సర్వము ధారవోయ జు 
మ్మీవు మహాత్ము నొద్ద కరుదెంచితి వో జననీ శుభాంఘృణీ!” 


యని వీ రొకప్పుడు మీరాకన్య నభి నందించి యున్నారు. 


242 


ఆంధ కవయి[ తులు 


పదునైన మేధస్సుతో, పక్వమైన పాండిత్యముతో, చక్కనైన సంస్కృత 
సాహాతీ సంస్కారముతో నచ్చువడ, చిక్కనైన ,పకృతికవితా శిల్పము వెల 
యెంళకున యో మనీషి కల్పించిన మనో హరసృష్టివిలాసములు ఆ నలువరాణికి 
విహోరభ్రూములు. 


75. శ్రీమతి మదమంచి యనంతమ్మ గారు 


““రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్రాకా 
పర్యుత్సుకో భవతి యత్సుఖితోఒ పి జంతు కాళిదాసు. 


చక్కని దృశ్యము చూచినను, తియ్యని శబ్దము విన్నను, రసాలింగితమై 
సున్నిత మైన మనస్సు మీటిన వీణె తీగవలె మొరయుచునే యండును. 


అనంతమ్మ గారి కవితయు నిట్టద. 


శ్రీమతి అనంతమ్మగారు నిజమైన కవయిథతి. ఈ సోదరి పసిడిగంటము 
పూచున పూతలు కవితా పియుల మనస్సు నుజ్జూత లూగింప గలవి. మెడ 
మెలి చి తెచ్చినట్లు గాక, మొక్క మొలిచి వచ్చినట్టుండు వీరి పద్యములు పాఠ 
కులము చల్లగా మెల్లగా పలుకరించిన ట్టుండును, రచనలో మెత్తని యూగు, 
వదములలో కమ్మని తూగు, భావములలో కొ_త్తసోయగము నిండి వీరి కృతులు 
రసమయముధురములె ధ్వనిమంజులములై. భాసించును. పలుకు, పలుకు పొంకము 
'సెడ కుండ బింకముగా నతుకు పనితనమందే కాదు, పసిడితీవెను కమ్మచ్చున లాగి 
నట్టు , భావమును సాఫీగా సాగించుటలో కూడ నీమె మంచి (పతిభాళాలిని. ఈ 
శ్రీముతి కబ్బపుఖజానాలో పస గల పలుకుకలిమి గాక, మోటుగా [మోగు పూటా 
సరకు గాని, అరిగి మెరుగు మాసిన చెల్లని నాణములు గాని చెదురువాటుగా నైన 
దొరకవు. అగుటనే, సారస్వతరసాపణమున నీమె ఖండకావ్యముల కింత 
గిరాకై. దీని ఫలితముగా కళారసికుల హృదయ కేదారముల పండించుకొన్న 
కీ ద్రివంటల నీమె గాదెలకు బోసినది. 


243 


జ శ్‌ 
ఆంధ కవయి [తులు 


మెలేఖిని నే యమృతసంజీవనీవిద్య నిక్షిప్తమై యున్నదోకాని, పరిగ 
హించిన వ్వ త్రము శృంగార ws మగు “మాంచాలియే యగుగాక, 
శౌ “సవిచూ రత తమ్మగు “నాయకు కొనిండు, మధురకథావిధాయి యగు 
“శత ము పెండి” యే యనుడు, ఖ్‌. యగు ''వర్షర్తువు” అయి 
నకు, మగమనోహరభావవితానకము లగు “పల్లిపదాలు” , కానిమ్ము, అందము 


ఢా 
రదు చి తరాజమువలె కై సేసి, [పాణములు వోసిన పసిడి పుత్తశిక లవలె పఠితల 


చి 

(ann 
నిధి నిల్పును. స్వతస్సిద్ధ మగు నీయమమ శ్రి కం ధరసజ్ఞ లోకమున ఐదు 
పడ సేయని వా రవరు? ఇంతపట్టు నా పలికిన పలుకులు అవితథములు గావని 


తెలియ దలచు చదువరులను గండువారి దివాణమునకు జడిలించకొనిహోబు 
'మవగవ మాంచాలి మాట వివవింతును. ఆదిగో వినుచున్నారా - 


“కాామపూడి యుద్ధమున కాసలనాటి పసిండికోట పై 
- దావుట (పచండమరున్నద దంతరిక్షమై 


fa 
[1 
(a 
ty 
ణి 


కం న నార్ఫుచున్నది, మహోద్దతి బోరు కలంగ బేరికా 
జారు; (వాణనాథు డిటు వచ్చునొ ? పాశము పట్టి టి హోవ్లునో? 


ఆని మాంకాల చింతాసంశయడ్‌ లాందోళితలైై, తగటు దీర్చి చెక్కిట 
సా లో జనో ~ Cal 
చెముడర్వై ఊన్నులికము పుకే_లింతలు కాగా, ముత్తాలసదకముు మురువారబెంచిన 
చో జల మా షె ఇ అర కా టో ఇల 
బరా రాచ y= reo ణా “ఎలవెన్నెల' [ది్జానా యును బిగ్గవట్టి చెక్కిలి 
ద్మ నాయకురాలు లోలో [కుష్మనటువంటి తన ర్‌ 

ణా న అధమ యి 
మూపహకాడుు వన్నెకాడు నగు బాలచర్యదునికై (పతిక్షించుచు న్నది. పాప మా చిర 


హో జం వ మ్న్‌ 

వెరహవుశాఖిన్ను రాలికి తన డాణనాథుడు వచ్చు ననునాశ యుకమూల మినుకు. 
శ ఇ అ దో న్‌ ఇ వ్య అర 

ముసుకు మశుచున్నను, పగయె తిన టున్న (పక్క ఎతిమోము జూడ సందియమే 
లం అ జ అ విద 

ue వర లర ఈ = 


“జయ జయ చెన్న కేశవ యను ధ్వనులతో 
నావులించినది వియ త్తలమ్ము 

బారు జీచెల పరస్పరఘట్టనలచేత 
ఆంతరాళంబు నిపష్పంటుకొనియె”” 


244 


ఆంధ కవయి (తులు 


ఈ దుశ్శకునములతోపాటు “కాళరాత్రి మీద గాలివాన ముసురు*లో [క్రొత్త 
'సౌొధమునకు గురుతు వట్టి రాగలడో లేడో!! రప్పించి చెప్పుడి వీరదోధ సుంత 
వినున్‌":వినడో .! ఇట్టుసందియ మందుచునె యింతకును దన్నంత చులకున జేసి 
వెలిచవులు మరుగుటకు హేతువు చెప్పుడుమాటలే. కావుననే పెంటి కెడమైన జంట 
పురుగువలె నాకోశించుచు నట్టికొండెములు చెప్పి మతి విరిచిన యామతకరిపారుని 


బట్టి శపింప నారంధభించినడి: 


“మాదువదిన మగువ మాంచాల తలదుబ్బు 
దోనెకడుపు చెవులు దొప్ప లనుచు 

పలుక కారణ మేమోయి |బాహ్మణుండ 
ఆడుతో డున పుట్ట వే మయ్య నీవు? 
సానిసబ్బాయి సీ కేమి సారె బెట్టె ? 

పక్క మని తల [వక్క_లై పగులు గాక! 


ర 


అని దుమ్మె త్తి పోసినది. ఇంక నాపగ తీరినది!? అంతలో తన దీనస్థితి 
జ్ఞ పికి వచ్చినది. “జగతి.పై బుట్టి నిర్భాగ్గుజన్మ నై తి-భర్త మెచ్చని యీ భోగ్య 
భాగ్య మేల?” యని వెచ్చనూర్చినది మాంచాల. అంతలో కోపము, అంతలో 
ద్వేషము, ఆంతలో ఈర్ష్య, అంతలో దుఃఖము అన్నియు కలబోసిన క ళ్శమైనది 
మాంచాలమనసు! ! ఇవె యెంతయు న్ర్రీజనోచితము గదా! పగ, పట్టుదల తీరుటకు 
వెరవులేని యిల్దాంపకు చింతలు, వంతలు మనసుననేె శత ధాపుట్టి వితధాయగును. 
వివిధరససమ్మిశణములై క్షణ క్షణ పరిణామ బంధురము లగు భావభంగిమల 
అనంతమ్మ గారెట్టు శబలీకృతము చేసిరో చూచినారే కదా! 


కే 

““ఆవులించినది వియ త్తలమ్ము" “'అంతరాళమున నిప్పంటుకొనియె” ఇవి 
యెంత భావుక పయోగములు!! తెలుగువా రెజి/గినంత వజకు “నీర సార వెట్టుట 
వెలదులకే యైనను, కోపమున త న్నెరుగని మాంచాల [జాహ్మణుని (బావ్మాణిచేసి 
సానిసబ్బాయిచే సారె బెట్టించినది! “ఆడుతోడున బుట్టని” యా వెడనోటి కొండె 
గాని కా శాస్త్రీ కావలసినదె' పెగీతముల నుడికారపుబరువూ పరువూవిజ్ఞులకు విశద 
మొనర్చ్ప బనిలేదు. 


245 


ఆంధ కవయి తులు 


కడకు కన్నతల్లి 'ఐతాంబ' మాట మన్నించి భార్య “మాంచాలి యొద్ద 
రణమున కేగుటకై సెల వడుగ వచ్చినాడు బాలచం|దు(డు. వచ్చి కపైదుట తన 
సొగసుల రాణిని చూచి 


“కేలిడి ముక్కుమీద తులకించెడి రూపము నద్జెగాంచి మాం 
చాల విరూపిగా దలచి సానిగృహంబున కేగినాడ,.. 


గాలికుటీర మందు కమగానక నే వసియించినాడనే” 


యని యంగలార్చినాడు. ఎత్తుగడలోని సొగను నీపాటికి గమనించియే. 
యుందురు. ముక్కున కే లిడుట గిన్న వే లిడుట సాజముగదా! గాలితో కట్టు 
కొన్నపుడు కుటీర మేమికర్మము? సౌధమే కట్టవచ్చును. ఇచ్చట 'మేడి యన్ననే 
హెచ్చు నిండుదనము చెకూరి యుండెడిది. 


అంతవజకును పతికై పలవరించిన మాంచాల వచ్చిన వల్లభుని కొంచి 
మాటాడగా కొంత యుంకించి తేరి చూడలేక తిరిగిపోయె నట. ఓహో! నవో 
ఢామౌగ్గ్య్యములోని యౌత్సుక్యముచే మాట్లాడించ వలయు నని |పయత్నించిన దట! 
సమయమునకు చక్క చనుదెంచిన సిగ్గు తేరిచూడనీయక (తిప్పి పంపిన దట!! 


ఒక్క- చిన్న తూలికావిలసనముతో లోతైన భావము నెంత యలవోకగా 
చితించినారో యీ కవయితి! 


ఈ కింది “మాంచాలా బాలాచం|దుల'ి వాకోవాకముల చిందిన అందాల. 
చెరివికొందము రండు -_ | 


“తివిరి తేటనీరు దెచ్చి దక్షిణపాద 
కమల మొకటి గడిగె కాంతునకును” 


ఈ భావరహస్యము నెజుగని బాలుడు “మాంచాల! రెండవది మానినా 
వేమి?: గండువారాచారకాండ గాబోలు” నని మొత్తముగా న త్తింటివారి నెత్తి 
పొడిచినాడు. 


246 


ఆంధ కవయి (తులు 


“పల్నాటివీరు(డా! పరిగణింపవ దేమి? 
సానిసబ్బాయి దా చరణంబు గాదె?” 


భార్య యెదురుదెబ్బ కొట్టి తన కక్కుర్తిని వెక్కిరించుటతో కిమ్మనక 
'పెడదారిని___ 


“కోమలీ యిది యేమి కుడిమైట వేసితివి 
శీలము వారి దాసీ కై న లేదె?” 


అని యక్క_సు తీర్చుకొన్నాడు. 
“గండువారింటిలో గాలిసెతము గాని 
కుడివై పుగా వీచు కోల్పోదు పటిమ.” 


మాటకు మాటవంతు తీర్చినది మాంచాల., ఆ తరువాత 


“తములపాకు రెండు దరుల జీల్తు వ దేమి 
వేరుబంధము జేతువే వీరపత్ని ?” 


అన్న పతిదేవు నెంత సూటిగా నీటుగా మందలించి మరులు కొల్పుకొను 
చున్నదో-___ 


“సాని దా తుంపు, నీసతిది యీ తుంపు 
వీనె లాగున నిన్ను వెవకి తీసితిని” 


ఇరువురిమధ్య నిరుకున బడ్డ బాలుని చూచిన నెవ్యరికై న నవ్వురాక 
మానదు. నవ్వినాడు |బహ్మనాయని కొడుకు. మాంచాల రెప రప మరుగున కేగి 
నది. సహజలంపటు డై న బాలచం[దుడు శృంగారరస సాగరమున బడి తెప్ప 
విడిచి మునిగి తేలుచు నొడ్జెలటుగకున్నాడు. మాంచాల మనసు మలుపుకొన్నది. ఆ 
వింత [పకృతి నాలోచింపుడు. భర్త వచ్చెడు దాక పాకులాడి (పాల్మాలినది; 
పరితపించినది. వచ్చిన వల్లభుడు తన కౌగిళ్ళలో నొండెలటుగక శృంగారస్వ్యర్గము 
సృష్టించుకొనుచు నానందరస రాజ్య(క్రీల నేకచ్చ త ముగ నేలుకొనుచుండగా, 
చూచి యూరకొన లేకపోయినది. తనకు కావలసిన బాలచం[దుడు విషయభోగి 
కాడు, వీరభోగి. తన బాలచందుడు వీరాధివీరచందుడై లోక మెలుగసి _పతాప 


247 


ఆంధ క్‌ వయి [తులు 


దర్పము లెలయింపగా, తానా నాండు వెలదుల సిగపూవై వీరపత్ని కావలయు 
నని కనిపెట్టుకొని యున్న కాంక్షలు చిటిలిపోయినవి. ఆది యా వీరకాంత కోర్వ 
నిది. 

అద నెజిగి పనిమజచిన పతి కెట్టు రాచబాట చూపుచున్నదో? 

“పల్నాటియుద్ద మె పచ్చీను సీకు 

(తోసిరాజులు నీకు తోడిమార్భలము” 

పచ్చీసులో పావులే కాని, |తోసిరాజు లుండవు. అవి చతురంగమున 

మాతమే. 


“ బతికిన, పలనాడు రతనాల మెడ 
చచ్చిన, పలనాడు పచ్చలవీడు” 


'“'విసురుమా సీవెల్మ బావుట 

వింటికిని మంటికిని హోరుగ a 
కరుడు గట్టిన ర క్తధారలు 

తిరిప మిచ్చుచు పిరికివారికి”. 


యసి యురిమినది. కాని శృంగారజడు డగు సీతని కీ వీరవిధి వెగటు 


తోచినది. ఎంత బేలగా జాలిగా బయటపడుచున్నాడో __ 


“కారెమహపూడి కే కదల మాంచాల! 
రాజ్య మేలను నేను రాజు గా నేల? 
నీదు సౌఖ్యాంబుధి సీదులాడకయె 
కనికరింపుము నన్ను కలికి మాంచాల'” 


ఇది విని వివెకవతి యగు నా వెలమబిడ్డ యాతని మతి విరచి గతి తెళచు 
నయగారపు పలుకులతో మొదలిడి పోను పోను నెట్టు తీవ్రత పెంచి నిష్టరము 
లాడినదో 


“మధురజీవన! యెంతమండి పోలేదు? 
షట్చక్రవర్తులు చావకున్నారె?” 


248 


ఆంధ కవయ్యితులు 


కష్టసుఖములు తప్పగలవె జీవులకు? 
ఉన్నది పోదు, లేకున్నది రాదు 
కర్మ భాజనుడ వె ఖడ్గ మ్ము బట్టి 
(తుంచి తూటాడుమీ దొడ్డడికాం|డ. 
పడతుల చేతిలోపల బొమ్మ లైన, 

పలనాడు మీచేత పాలితం బౌన?ో 

నశ్వరమైన జీవనవిభూతి నిట్లు తేటతెల్లము చేసి, చివర కతనిని 

“పడతుల చేతిలోని బొమ్మ”వని కవ్వించి, “యాతని కసుమాలపు వలపు తగు 
లాటము” తనకు సహింపరానిది కాగా, యింకను కదనరంగమునకు కదలి పారి 
వానిపై గాం|డు మని యాడుపులివలె యెట్లు డుముకుచున్నదో -- 


“శీలమువారి వంశమున ఛీ యిటువంటి నికృష్ణు డైన రా 
చూలి జనించెనే వెనుకచూపును వెన్నున తూపు జన్మజ 
న్మాల కెజుంగనట్టి పలనాటి మహాత్ముల రదక్తధారలో 
కాళిమ నేడు కన్పడియె, గట్టిది నా మెడ తాళి యింతకు” 


పై పద్యములోని కూర్పు ఎంత శక్రిమంతము గా నున్నదో? పదును 


bn] 


బెట్టిన బాకుల వంటి పదముల పచరింపు గాంచితిరా? 


““గట్టిది నామెడ తాళియింతకుకా''” యనుట లోని వ్యంగ్య వై భవము 
విమర్శకుల కందని యెత్తున నున్నది తం|డులు నన్నలు నైన వారందజు నని 
మొన నిలిచి దేశరక్షణకై తెగుచుండగా, నిట్లు కోమలి కొంగు పట్టుకొని కులుకు 
పిటీకివాని పెండ్లాము మెడబరువైన తాళిబొట్టునకెమియ భయము లే దనుట 
కన్న, రాచపుట్టువు పుట్టినవాని కేమి కావలయును? 

మాట మందువలె పని చేసినది. “చివరిమాట వినియె శీలము సింహమ్ము- 
దుమికెబయటి కొక్క దూకులోన” అమ్మయ్య ' ఆయిల్హాలు ఆనుకొన్న పని సాధిం 
నది! కావుననే 


249 


ఆం [ధ కవయితులు 


“నవ్వుకొన్న దపుడు నాజన్మ ఫల మేమి? 
వీరపత్ని నంచు ధీరురాలు”” 


“'మదమంచి” వారి “మాంచాలి రసపాంచాలికయే యగును. శ్రీ అనంతమ్మ 
గారి వాసస్థానము పలనాటి యందలి పెదకూరపాడు. కాగా, నాగులేటి నీరుుదావి, 
పల్నాటి గాలి పీల్చిన వీరికలమున గూడ తెనుగుల యా తెగువమగటిమి గూడు 
కట్టుకొన్నది. ఈ కలము చిందిన యింకొక ర్తబిందువే “నాయకురాలు!” 
ఆదియను నిజ్హ శౌర్య రసోద్గారితమై యున్నది. 


వీక “నాయకురాలు” కావ్య మొక పరిమళ క ర్ఫూరఖండము. అబలయైై. 
మం|త్రాంగమున పగవారిని మగవారిని వెలివేసిన జాణ నాయకురాలు నాగాంబ, 
తన మాట రాజము[దికగా నాయని యాట కట్టించి నలగాము నేలించినది, మూడు, 
నాశైనను నెరురు లేక నడిచినది. ఫౌరుషముతో స్తె9ణము, పరువముతో సైర్యము, 


అధికారముతో నాలోచన, పంతముతో పట్టుదల జంటతీవెల పూచిన యొక పువ్వే 
నాయకురాలు. నాయకురాలి మగసిరి, మనస్త త్త్వ్రము వర్ణించుటలో మదమంచి. 
వారి లేఖిని స్వారి తీయు గుజ్జపుఖదనుతో సాగిపోయినది. ఈ కావ్యరచనమున 
నామె పరవజరాలై పచ్చిరక్షము జిమ్ము పసిడి|వాలతో గై;సేసినారు. 
తగరు దూకిన చుట్టు వగిలి బావురు గొల్పు 
గొరిజల పసగు త్రి కొండబెళము. 
రత్నభాండరముల వెల్లి రానినాండు 
మనసి ముత్యాలకో వలు మూల్లునా(డు 
వీరనాయకురాలితో వీగిపోయె 
మచ్చు కైనను లే రీమె మాత మిపుడు” 
అని గతవైభవ మొక్కసారి కన్నుల మెరసినట్టుగా నై యానాడు 'వీర 
నాయకురాలితో వీగిపోయె' నని వాపోయినారు. 
రవి తిర్ష లేనంత రాజ్యాన సత్కీర్తి 
గేల గీలించిన గేస్తురాలు 


250 


ఆంధ కవయి (తులు 


పలనాటి పసిడికోటల గావు లె క్తించి 
సారె భూపుల కంపు రీరురాలు 

నాయని పక్కలో నాగుబామై నాండు 
మం(తిగా నెగడిన మాన్యురాలు 

కనుల జేవురునిప్తుకలు రాల్సి కనుమల 


వలస బంపిన బలవంతురాలు" 


అంతే కాదు- అట్టి నాయకురాలి “పరు వాడిన గురజూాలకోరులందు. 
చంటిబిడ్డడు పాల్గా)వ జంకుచుండు” నట! అట్టి నాయకురాలిని “మాన్యురాలు,. 
గేస్తురాలు, బలవంతురాలు, దీరురాలు అని మనను దీర నామం[తణము జేసియు 
తనివోక వీరరసస్పూర్తి గల నామె మూర్తిని పలుకుపోగరతో చెక్కి; వన్నె వెట్టి, 
యూపిరి వోసి, పత్యక్షము చేయుచున్నది, 


“పాట్నా గులాదిపావడ క్రింద జెలువారు 
వీళ్శాణి నటు నిటు బెట్టుకొనుచు 
జిలుగురత్నాల పోసీలు ముంజెయిమీద 
మాటికి ముంగోట మలుపుగొనుచు 
తొంగి ముంగురు లోలి దూగాడ మోముపై 
తిన్నగా వేలితో దిద్దుకొనుచు 
గిలుకుపావల పాదతల ముంచి వేమారు 
చివ్వున లేచి యాసీన యగుచు 


చికిలిబాకును డాకేల జెరివికొనుచు 
గనుగొనలు బెవురింప దిగ్గనుచు లేచి 
అధరపుటములు నలల నాడుచుండ 

ఓరి మోరోజిపంతు! ని న్నాగి దెమల్తు '' 


ఆన లేచి యార్చినది. '“పాట్నాగులాబిపావడ”* 'జిలుగురత్నాల పోసీలు” 
“గిలుకుపావలు” 'చికిలిబాకు అనునవి క వయితతి కమహృదయమును దెల్పుచు 
పాఠకుల పలుకరించుచు తిక్కన (దౌపదిని జ్ఞప్తికి దెచ్చుచున్నవి. వీరవనిత 


251 


ఆం|ధ కవయ్యితులు 


యామె యదిగో ! బవరమునకు దూకి దబాలచందు నెట్టు కవ్వించుచున్నదో 
చూడుడు: = 

“మునగవా డౌ నట దాను, పౌరుషగుణ(పా పం బట పాభవం 

బగ, నెత్తురులు జిమ్మ లౌచు నెగ్యబాక న్నాళనాళంబులన్‌ ” 

యని పిచ్చలించి కచ్చవట్టి లాగుచున్నది. 


వెల్తిరా దోయి మీ వీరలోక మునకు 
రోసమా? మూతిపై మీసమా మీకు! 
పడతి చెల్లుబడిని పచరించునా(ట 

నిలవ మన సెటు లాడు వ2ఒమబాజులము; 
స్వాతం్యత్య మనునది సర్వుల కొకటి 
సానిసబ్బాయింట చతురంగ మౌనె? 
ఉగ్గుబాలను గాదు యుద్ధంబు గాని" 


ఈయె త్రిపొడుపుతో విడువక చిరకాలముగా తనలో రగులుకొను చున్న 
ఆహంకారాగ్నిశిఖల నె ట్లుమియచున్నదో me 
“ఆడుది సింహాసనాసీన యైన 
కన్ను గుట్టునె నిన్ను గన్న బాబునకు? 
సర్వేశ్వరుని సృష్టిజాలంబులోన 
స్వాతం్యత్య మనునది సర్వుల కొకటె 
పశుపక్షు లైనను బారతం|త్యాన 
మధురజీవా ప్తిగా మవియుండ గిలవె?ి” 
అసి గర్జించినది, నిజమునకు యుగయుగముల తకతరముల పారతం్శత్య 
మున మునింగిన భారతమహిళ యెంనాడు సర్వతంత సతం|తయె విజ్ఞాన విభాస్వ 
రై జగ ద్వేదిక నన్నిరంగముల మున్నాడి నిలుచునో, నాండే దేశము సుధిక్ష 
మయి సుఖశాంతుల కాలవాలమై సరివారిలో తలయె త్రికొనగలదు. అంతవజ 
కిట్లు జీర్ణించిన చరి|తపుటలు తిప్పుకొనుచు కన్నీళ్ళు (గుక్కుకొనుట కన్న గత్యం 
తరము లేదు. కనుకనే, యీ కవయి్యితీమణి పరువులెత్తి పోవుచున్న కాలమును 
బట్టి నిలిపి మరి (పశ్నించుచున్నది, 


252 


ఆం(ధ కవయితు లు 


“కాలమా! మాదు నాయకురాలివంటి 
బీడ్డ నే దేశమం దైనవె బెంచినా?ి 


శ్రీనాథ కవిసార్వభౌముని '“పల్నాటివీరచర్మితము” నందా యీ భాగ 
ములు తహవేలు వేసి, సరిచూచి, తూచి, విలువలు కట్టి జమాఖర్చులు నిలువలు 
తేల్చిన, ఈ కవయి।తిథాతా కే తెలుగువో రెక్కు_వ వడ్డి చెల్చింపవలసియుందు రనుట 
అసత్యము కాదు 
పలుకువిలువ తెలిసిన కవి పదములు వాడుటలో చాల పొదుపరియు, 
భావములు పరికించుటలో గడుసరియు నై యుండును. శ్రీమతి యనంతమ్మ 
గారును మలుపచ్చిమాటలతో తెలుగువారి |గామసీమల తీరుతీయములు చవిచూచు 
టలో కలమును పర్వులెత్తించినారు. 
వర్షిర్తువు వైభవము చూడుడు :_ 
“అకాళముపై కజ్టు లెత్తుకొని 
కన్నుల పేడరికంబు గీలుకొన 
భగవంతునిపై భార ముంచుకొని 
విత్తెడు కర్షక విభులున్నూ, మా 
కోపు బెడ్డపై కోటేరూ, మా 
కొట్టము ముంగిని కోనేరూ. మా 
పశువుల గాచెడి పాలేరూ'” 
“సీ కడపోతకు మురిసిపోయినా రని వర్గలక్ష్మితో విన్నవించి, తమ 
యాతిథ్య (పథమధర్మము లైన య ర్ష్యపాద్యము లందించుచున్నారు. 
గొలగొల జారెడు కొండవాగులును 
పసరుల (గక్కెడి పచ్చికపట్టులు 
బేబులు దేరెడి చివరుజొంపములు 
మోసులు గట్టిన మొలక పెరులును 
అర్ధ పాద్యముల నర్పించూ, ప 
బ్బాకుపుట్టముల నందించూ, లే 
జాజులపానుపు సవరించూ, మే 


253 


ఆం|ధ కవయి!తులు 


ల్పసిమిజాలరుల బరిపించూ, ఓ 
సజల జలదమా! స్వాగతము“ 


[కమాలంకారముగ స్వాగత సత్కారములు దీరిన వెనుక నిష్టాగో క్షిలో_- 
"ఏరువాక కీ వేతెంచినచో 


ధుమధుమలాడును తొలకరిచిన్కులు 
గమగమలాడును గమ్మ వాసనలు” 


అని చనువు కుదిరించుకొని తుంటరి వానదేవుడు సేయు కొంటెపనులు 
చెప్పుచున్నారు. 


“మాటున దాచిన తాటిగొడుగులను 
పల్లెబాబుచే బట్టించెద వోయి ! 
కమతగాం[డ కరికంఠము గూర్తు 
గొల్పవారి తల గొంగళ్లి డదవ్న= 
అటునిటు పనికై యరిగెడు సతులకు 
చేటలు నెత్తిన దీటు గొల్పెదవు 

కజ్ఞ పెత్తనము గల పెద్దలకును 
గుడ్డగొడుగు గీలొ-లుపుదు వన్నా ' 
కొమ్ములు దిరిగిన కోటీశ్వరునకు 
చెప్పులు చేతికి జేర్చి కుల్కె.దవు” 


అవును. లోకములో |పభుదర్శనమున కేగువారు తలపాగలు సేత నిడు 
కొనుట యాచారము కాని, వర్ష పభువుదర్శన మునకు చెప్పులు చేతబట్టుట మాతం 
తథ్యము. ఏమి చేసినను చల్చని కీతదృష్టిని వీక్షించుచు ప్రకృతిని “రాజవై భవము 
రంజిలగా' “గాలిరథముషై కదలి వత్తువోయ” వేళపాళాలేకుండ వస్తే 
జాగ త్ర! అనవసరంగా తిట్టుతింటావని హెచ్చరించారు. 


“ఖండవృష్టి యని గర్హించెడి మా 
కాపుకుమారుల కండ్డ నీళ్ళతో 
పిడకలు పుడకలు పిండి పప్పులును 


2954 


76. శ్రీవుతి పుట్టపర్తి కనకమ్మ గారు 


సాహితీలోకమున నేమ్మాతము ప్రవేశము కలవారై నను- 'పుట్టప రి దంప 
తుల నెజుగనివా రుండరు. “అచట పుట్టిన చిగురుకొమ్మైన చవి యనున 
ట్టాకుటు టుంబమున కవిత పిల్చిన నోహో యని పలుకుచుండును. ఈ సతికి 
పతియైన, శ్రీ (శ్రీ నారాయణా చార్యులుగారు క్‌ రసజ్ఞుడు, బహుభాషావేత్త, విమర్శ 
కుడు పండితుడు. మజి యా పకికి సకియైన శ్రీమతి కనకమ్మ గారో, ఆయన 


ర్థాంగలక్షియే ! చూడముచ్చట గొల్పునట్టిది వీరి దంపతీవై భవము. 


లై 


పస్తుతావాసము కడప మండలమందలి _పొద్దుటూరు. em 


fs 
ర్‌ 
ట్ర 
ఈ 
bo 
Cy, 
| లీ 
ట్ర్‌ 
fo 


జు కానొకప్ప-డు అగ్ని వీణి సారించి పతి పథమ 
సీ యాలాపింపగా, తా నందుకొని ద్వితీయ మూర్చున నాలాపించి 
మాపినది,. ఈ జేవత్మావుముండలి మ [వ ణమున్న [పతివ్య క్రి త్రి 
ఆస్పండించును. 'పతిసందించుటే కాదు- సొంపు తడి 
a రసః గాని మాంసాలు. చాకటు 
అ = ణా ఇ సౌకుమార్యమునకు, కోమ మలత్యమునకు | పతినిధి, అట్టి 
త్రి మగవానికి భాయామూ రి మా'తమే. ఆమెకు హృదయములేదు. ఉన్నను దానికి 
య లేవు, ఉన్నను, వానికి గు ర్తింపులేదు. 
హలు క్‌ (పత్యేకత భాసింపరానిది. అట్టి “చిన్నమనసును 
చిన్నబుచ్చు చె యెన్ని కని _—_— ఏమో?” ఇంత సవితతకును ఉపేక్షయే 
మనసార పూజించు పకిదే వునికడ సహితము లభించు (ప్రతిఫలము. 


ఈ విస్కృతత్ర్రీలకు _ స్త్రీలకే కాదు, కరినకాలపధాన నలిగి తుత్తుము 
రైన ఉపేకిత వస్తుసంచయమునకు శ్రీమతి- కనకమ్మగారు “వకాలతు' తీసి 
కొన్నారు. ఆమె కావుసు మాలన్నీ అవే చూడండి. 'యకోధర'-యకోధర 


256 


ఆం|ధ క వయి తులు 


పశ్చాత్తాపం, ద్వితీయ వనవాస 'దుఃఖిత పీతి = “జీర్ణవిజయనగరం' “హంపివిరూ 
పొక్షుని ముంగిలి రాతిరథము,* 'కస్తూరిబా' అనునవి. ఇట్టివారి (పభావౌజ్ఞ్య 
ల్యము “విచిత్రభావకర్క-నలై_ న పండితులకు తట్టనిది. * 

“అతడు (బ్రహ్మర్షి యని జగం బధికిభ క్రి 

బాడినది రసతం|ధ భావములు గూర్చి; 

వానికీ ర్తి జంతాస ఖీ వాడివ త్ర 

లైన భవదీయచరిత మె మయ్యె నమ్మః ” 

ఆని యశోధరను సానుకంపముగా పరామర్శించి, ఇల్హాలి నేడ్చించిన 

బుద్ధదెవుని నిర్వాహకమును కొంచెపజచుచున్నారు. 

'చెక్కి_.ళశులయందు చిరునవుం చిందులాడ, 

లక్షి వై యున్న నిన్ను నిల్హాలి విడిచి 

యడవులకు పారిసోయినయట్టివాడు 

ధవుడు గొనితెచ్చె భాన్యవాదమ్ముకడకు.' 


అంతే కాదు - బుద్దుని నై తికవిజయమునకు, అఖండ త పస్సిద్ధికిని యశోధ 
రచల్వయే కారణ మనుమాటను [ప్రపంచమునకు చాటినారు, 


“సీ మనసుచల్వయె బుద్ధు నింతవజకు 
నిలిపినది కాలమందు, కానీ. విచిత 
భావకర్కుళు లైన యీ పండితులకు 
తట్టలే దమ్మ నీ పవితత సవితి.” 


వెలితిపడని కూర్చు, సొగసు చెడని తీర్పు శ్రీమతి కనకమ్మగారివి ! 


గంగాతరంగ నిస్త్వనములలో (పతిధ్వనించిన సీతాసాధ్వి విషాద 
గానము ?_-- 
'““దాకలివాని మాటకయు సాధ్వి ననిందితశీల నైన న 
న్నా కఠినో[గకాననములంచు దొలంచుట ధర్మదృష్టె రా 


17 257 


ఆంధ కవయ్యితులు 


జా! కృపణంబుగాదు ! జనకాత్మ జశీలము పృచృ సేయరా ! 
నీ కొకయాత్మ యున్న గమనింపుమురా బదు లేమి వచ్చునో? 


“ళన కొక యాత్మ యున్న గమనింపువ.రా!” యని సీత యనుకొన్న 
వాక్యములు గంగా వవాహముతో దాటు నీరు నీరుగా నీరవముగా సాగిపోయినవి, 
లేకున్న వాని కేనాడో ఫలితము కనబడి యుండవలసి నది: _-- 


“నను విడిచినావు గానీ, 

నిను విడువగలేదు నేకు నిర్మలగంగా 

వనిని | పతిం సుమమందును 

కనుగొందును సుమ్మ భావకల్పితు గాగన్‌. 


హృదయమే లేని రాముండు | పేమమయిని 
విడిచినొడు చాకలివాని నుడుల కొగ్గి; 
హృదయ ముండిన సీత జీర్ణించుకొన్న 
దాత్మదుఃఖఐబు దయితుని యశ ముకొజకు. 


ఆహా ! యేమి యీ లోకోత్తర కల్పనము ! అక్షరమునకు లక్ష లీయ 
దగిన ఆక్షరరమ్యపం క్తి ! కనకమ్మగారూ ! “దయితుని యశముకొజకు” ఒక్క. 
సీతమ్మయే కాదు- సీత నొరవడిగ తమ జీవితాంకములను చర్మితపుటలలో స్వర్ణ 
మయముగ దిద్దుకొన దలచిన యావత్‌ సైైణము నంతయే !! 


కన్నుల నీరు నించు కరుణరసము, రసముతో శాలువారు నౌచితియు, 
ధార నంటివచ్చు _పసన్నతయ, |పనన్నత నంటివచ్చు మాధుర్యమును వీరి 
కావ్యముల సర్వాంగీణములై యున్నవి. కనకమ్మగారు సారించినది యగ్నివీణ ! 
కాని వారిసీతమ్మ చమవరుల గుండియల పె (_శుతుల సవరించి తం తులుమీటి 
యాలాపించినది విషాదవీణ !! 


హంపిలోని రాతిరదము ఇట్లు నడువవలె నట !! 


258 


ఆంధ కవయి[ తులు 


కల వోలి, కలలోని కాలమే _సభ్ధమై 
వలపుటచ్చర వోలి కనులు విచ్చుక జూడ 
ఆచ్చరలమనసులో కృష్ణరాయల కీర్తి 
నాకాంక్షలను బోలి కాంత నాట్యములాడ 
నడువవే రధమా !' నడువవే రథమా !!! 


అబ్బా !! ఏమి కనకమ్మగారి కోరిక ! ధ్వని వ్యంజక ముగా గూఢముగానే 
కాని, మనసులోని మాట స్పష్టముగా విప్పరు కదా! 


“కల వోలి, కలలోని వల పుటచ్చర వోలి” అనగా కలలోని యచ్చర 
ఎంత సత్యమో, రాతిరథము కదలుటయు అంతే సత్యము. కాని కదలినచో, నది 
శ యచ్చరి గమనము” వలెనే యుండును. అచ్చర మనసులోని యాకాంకవలినే, 
పభాతసౌందర్యకాంతులు వెలిజిమ్మును. ఆ రాతిరథ మేదో ! ఏదో కాదు- మూగ 
వయ కండ్డుపోయి, హృదయమే పోయి, శిలాసదృశ మైన తెలుగుల విజ్ఞానచై తన్య 
హృదయమే. 


ఆది కదుబుట స$ పప్నుసదృ్భశము కాదా |! అట్టిది hae a మరీచికలలో 
జలము దావ గో రుద యట్టిది. నిజముగా రథమే. కదలిన ror i “క (షరా రుల కీ ర్తి 
కాంత నాట్యము లాడదా ర్‌ం మజఖి. '““దేళమ్ము తెలుగు” “ఏను తెలుగు” అసి 
రొమ్ము విరిచి సవాలువేసిన వ కదా మఠటి యాతడు !! కావుననే రథము 
కదిలిన మరల “అడగడు లో న్గుటందము చిదనవ్వు” నవ్వు నని శ్రీమతి 
కనకమ్మగా రాళించిరి. జిలేబిచుట్టలలోనుండి రసము లావృతు లావృతులుగా చిప్పి 
లునట్టు, నుటాఎపువ్తంలనుండి జ కుప్పలు కుప్పలుగా కుగియునట్టు 
హృదయము చల్లన రుల్లు మన్న దొక్కమారు !! కాని యేమి లాభము!! అది 
చ కములు తరగ విరిగి కాలగర్భమున సురిగిపోయిన రాతిరథము !? 


వా రనినట్లు మన కేమి మిగిలియన్న  దచట ? తెన్గునిట్టూర్చు తప్ప !! 
[పశయరాక్షసి మువ్వలరవళి తప్ప !! 


స్పృహణీయము లగు ధ్వని, భావ, రస, గాంభీర్యములను నాగను తడి 
యారని వర్ణపటలితో, పదవితతితో హృదయముల హత్తుకొనునట్టు చిితించుటలో 
నీ చితకారిణి కుంచె పందెము వైచినది. నిజముగ కనకమ్మగారి కావ్యములు 
సాహిత్య మ్యేతమున కేతామె త్రిన మధుకుల్యలే |] 


239 


గ శ్రీమతి బంకర్టా కవులా దేవిగారు 


విశాఖపురీ స్వగృహారామవాటికలలో ఆ పురీరామల హిత సౌభాగ్యముల, 
నౌదల నిడుకొని సందడి దందడిగ దిరుగు శ్రీమతి కమలాదేవిగారు నిజముగ 
కమలాదేవియే. “కదలియాడుచున్న విజ్ఞాన చైతన్య మామె” “కరగి పోసిన కళా 
జీవస్వరూప మామెో అన్నచో, నామెకు గూర్చిన స్వరూపజ్ఞానము ఒకింత 
పఠితలకు సన్నిహితముగా కలిగింప గల్లితి నేమో! ఆమెకు తెలియని కళలుండునో 
ఉండవో '! జీవము లుట్టిపడునట్టు చితముల చిత్రించ. గలదు. చి|తములు 
అచ్చువడునట్టు జిలుగుకుట్టుల కుస్తరింపగలదు. | మోడులు చిగుర్చునట్టు వీణి 
యల మొరయింప కలదు. శిలలు కర గునట్టు హాయిగ కంఠమెత్తి పొడగలదు. 
పండితుల సెబానని మెచ్చునట్టు కలము తిప్పగలదు. ఆం(ధావనిని సుపసిద్ధు. 
లైన 'బుద్ధవరపు' వారియింట బుట్టి, “ బుడ్డా వాది యిల్లు మెట్టినది. అనేకము 
లగు శక్తుల |బసాదించియ భగవంతు డామెను అనాథగా శపియించినాడు. 
శాపమువలని తాపముడుగక శతదుఃఖ దుఃఖినియై ఆరడిపోవు మనసు నూరట 
బుచ్చుటకై, పనికాని పనిగా మహిళాసౌ భాగగవిహితకార్యకలాపముల కధికారిణియె 
అలవోకగా జీవితము నెగ్గి చున్న చిరతపస్విని యామె ! 


జనమ -ల యాత్మశాంతికై కాలషేపము 

తరుగని తత్కాంతిరఖలలో, మాయని 

మమతతో ఆపులకీర్ణుల జరామరముగ నచ్చువోసిన చిరంటి యామె, ఆమె 
జ 


1903 వ సంవత్సరమున వీరు జన్మించిరి. వీరి మాతామహులగు దివాన్‌ 
బహద్దూర్‌ వలూరి జగ న్నాధంపంతులుగారు మహాభాష్యము లను, [బహ్మనూ(త 
కే 


మ ఆంధశారీరక' మనుపేర కం దపద్యములలో లెసిగెంచిది ఫ్‌్ర్ర కబ్బిన 
కకానిష్టాతృత, మాయననుండి వంశపరంపరాగతముగ సంక్రమించిన వార 
సతంమే | 


260 


ఆంధ కవయి [తులు 


వీరి వన్నియు ననేకమకుటములతో గూడిన లఘుకావ్యములు. వాని 
నన్నింటిని పోదిసేసి ప్రస్తుతము 'సుమమాలి నుండి విరిసి పరిసిన “భావ 
లహరి'గా నాంధుల యామోదానుభవములకై దేశముపై బరవు [పయత్నమున 
నున్నారు. 


ఒకప్పు డామె [వాసీన “వందేమాతర” మను దెళమాత్స స్తవమును 
చూడుడు ; 


“శ్రీరమణీయ నిర్మ లసమృద్దజలాంచిత పుణ్యవాహినీ 
వారిపునీత సర్వవలపాదప మంజుల పుష్పవల్రరి 
హారివనీసమేత ! సదహస్యర చందవిభాపపూత ! స 
తారభవాత ! తుంగగిరిజాత ! నమస్త సుశ స్త సస్యసం 
భారశుభ| పజాత ! మణిమానిత ! కాంచన ముఖ్యలోహ వి 
స్రారఖని[పతీత ! ఘనశె లశిభాంబుర్సురీ [పపాత ! సం 
ధ్యారుణర క్రకాంతి విభవాతిశయాంబరది కృభూత 1 కా 
సారసరోజషండవిలస న్మధు విణ్బృదుగీత ' పక్షి వా 
గారవను.పభాత ! మహితాళ్ళిపరీత! నిరామయ పథా 


ఈ విధమున 'ర' (పాసతో, త! అంత్యనియమ ముతో సుమారు నలుబది 
యాబదిపంక్తుల ఉత్సలమాలిక ను రచించిరి. ఇది వీరి సంస్కృత పాండిత్య 
గొరపమున కొకమచ్చు మామే [| 


ఇక వీరి ఖండకావ్యము లున్నవి. పనిని ఖండ కావ్యము లఅనవలెనో, 
కావ్యఖండ ము లనవలెనో తోచకున్నది, కొని కర్పూర ఖండ ములు, ఇతుఖండ 
ములు ననినచో సరిపోవు నని చెప్పదగును, ఒక మహాకవి- 
“యతి విటుడు గాకపోవు టెట్టస్మదియ 
కావ్యశ్చంగార వర్ణనాకర్ణనమువ,” 
నని వాకొనియన్నాడు. అట్టుత్తరకుమార |ప్రజ్ఞలుగా (శ్రీమతి కమలాదేవి 
వీకములు బింక ములు పలుకకున్నను, వారి విషాద కావ్యగీతికావళి వినువారల 


261 


ఆంధ కవయి[ళులు 


నెల్టరి ననుకంపముతో గదల్సివై చుచు, వీరి పద్యావకు లాలకించిన “అపి[గావారో 
దత్రి” యను నుడి సత్యసిద్ద మగును. మటీ శృంగారాదులు రచించినను నంతే, 
యులముతు,లమె రాగిలును. 

య ఇ! = రా 


వీరిపలుకులు భారతీసతి ముంజేతి చిలుక లనుట అతిశయోక్తి కానేరదు--- 


సకలవస్తు సంపద్భరితములై యైశ్వర్యభోగములతో దులదూగు కుటుంబము 
లలో పుట్టియ మెట్టియు “చెలువునుండి తావి, వలవునుండి చెల్వు విడబడంగ 
ష్ప ముడుగు” నట్టు, తొలిజవ్యనముననే భర్తృవిహినతా దౌర్భాగ్యమునకు 
పాలుపడినది. తచ్చోక మున కనురెప్పల నించిన జలములతో సుతాన సంరక్షణ 
మును సేసికొనిరి. కాని విధి బలమున తనయుని, తనయను గూడ  గోల్పో 
యిరి. ఇట్టు దెబ్బ పై చెబ్బ తగులగ్యా మన స్పతివికలమై యామెకు పకృతి 
యందలి (పతిస్వల్ప రేభాస్ప ందనము నొక గాఢవిషాద రేభోపచితమో యనునట్లు 
కినులబడినది. _ పరశ్శతము లగు శీర్షికలలోని వీరి రచనము లన్నియు చదివిన 
వారెవ్వరు కాని “అయ్యో పాపము!” అని కాని, 'అబ్బా ఎంత దుఃఖము" అని 


““కలిత ఎకీళ్ణరాగలతికానిచయోవ్చవ మంజు మంజరీ 
విలసనభంగకారక లవి, తము, తుష్టిమ రోజ్ఞచం' దికా 
వలన నిరోధకృన్మలినవారిధరం. .. le | 
బట విధవాత్వము! 


దానిని “'వర్గ[క్రమోదితా బలలకువద్దు వద్దు విధవాత్వముబీవము లుండు నంత 
కున్‌” అని వర్ణనాతీత మళ వారి చిరవిరహజాధ పూర్ణముగ వ్యక్తము చేసిరి. 


అంతే కాక, ఈ జీవితబాధ గాధాశేషమై శిధిలబీవిగా పరిణామము చెంద, 
భగ్న మైన తమ హృదయవిపంచితో పాషాణములను గూడ కరొగించు 
కరుణగితముల నాలాపించి ౩ 
“'ధర విపన్నజీవి మురువుచెడి విషజ్ద 
వదనమందు నటుల వరుస దప్పి 


262 


ఆం ర పవయి (తులు 


యున్న నా విపంచి నొద్దిక నీకడ 
దెచ్చితి నరిజేయు దిట్ట వనుచు. 


9౨ ఉ 8 జ శ్ర ౪ +e = త ఇ 4 


“నిలుపకు మికయ్య న్నీశుతి నిష్ట, తెగును 
గాక! జీర్ణతంతువులు సాగ బటువు జెడి 
నిముస మైనను జాలు ననిమిషగతిని 
బలుకనిమ్ము త్వత్కృ్మరముల భవము మజచి-” 


అంతే కాదు-సుకుమారకళా శ్వరూపిణి యనదగు త న్నింత పడరాని యిడు 
మలకు గురిసేసిన భగవానుని “జటిలుడు' అను కావ్యమున నెటు లెదుర్కొనిరో 
కాంచు(డు:-_- 


“నింపు సొ పుల దళుకొత్తు నిఖిలసృష్టి 
నిటు లవజ్ఞత కా జూచునో జటిలరూపి 

నిలువు మెటు బోదు వీ గాఢకలుషతతిని 
జూడ నీవై ఖరి కదెనొ జాత లోకాన 


హత్యకు గాని చౌర్యమునకు గాని యేగ సిద్ధపడు ముష్కంరుడు చీకటి 
చాయల నెల్పజ కనుబామి యేగుచుండ, నెవరేని జూచి “ఎవడవురా నీవు' నీ 
ముఖం చూ సే దొంగలా గున్నావు! అని నిలువదీసి అడుగునట్టు, కాలస్వరూపి 
యగు దేవదేవుని నిలువదీయుటే కాక-- 


“లేదు భయము నీకట వ!క' లేశమైన 

యేల నను జూతు మిటు లింత (బాలుమాలి? 
యడుగకయె నే నెవరో విన నాళ యున్న 
వినుము నిను మించు మొరటునై మనుదు నిలను” 


అంతతో వీనిని విడిచినదా! లేదు-తన కసిదీరున టైంకను నురుముచున్నది. 
''ఇనుపమానిసి! ఇ(క చెప్పు హృదిని విప్పి 
సుంత పెళను దక్కి భవదుదంత మంత 


263 


ఆం [ధ కవయితులు 


కర్క_ళా? సీ నుడి యిక [గాహ్య మగునె? 
చేయి జూపుము, నీ రేఖ చిక్క గొనుదు" 


అని కచ్చెబట్టి పిచ్చలించి యా పగవానిని కయ్యమునకు లాగుచున్నదిః 


“హంస జేయ దోష, మీశుండు శికీంచు” 
ననుచు బెద్ద లెల్ర రాడుచుందు; 

రిట్టి జీవహింస యెనయించు నీ కెట్ట 

శిక్ష తగునొ నీవె చెపుమ దేవ” 


యు!గభ క్రితో నడుగుచున్నారు- ఏరి యనుభవమువలె వీరి యను 


అని 
భావమును నింత తీక్ష మైనదే- 
కోకమునే కాదు: సంతోషమును వర్ణించినను, వికృతిని కాక _పకృృతిని 
వర్షించినను, సీ వరవర్ణిని లేఖిని త త్త్మదసోచితశయ్యల నలంకరించు ననుటకు ఈ 
[కింది పద్యములు దృష్టాంతములు. చూ చితిరా? వీరి రచనాపాటవము? ఏ రసమున 
కలము ముంచిన, నా రసమున( బరితలు తన్మయు లగుదురే కదా! “ఘనాఘనము' 
అను మకుటమున. 
“ఆను డగువాడు చండకరవృ త్రి హరింపగ లోకసారముకా 
ఘను డగు నేను గల్గియ నకార్యము సైతునె యంచు నెంచుచుజా 
గొనకొని మధ్యవర్తి వయి క్షోభను మాన సుకంకణుండవై 
ఘననినదంబు లుప్పతిలగా నరుదంచిల పుణ్య మేఘుడా” 
అనన్యభావశబలతయు, ఆనర్హకోభా పదసంచయమును గల్లి శబ్దగత శ్లేషతో 
రమణీయార్థ్యపతినము చేసిన యీ పద్యములు “పొసగ ముత్తైపుసరుల్‌ 
పోహశించి” నట్టున్నవి- 
౧ 
వీరి 'ధూ_ర్తగోపాలుడు' మజింత బాగున్నది. 


““ఊదకురా నీ మురళిని, 
వేదన హేచ్చెడు జగమున వింతగ బశుప 


264 


ఆం[ధ కవయి[తులు 


ఇ్యాదులె తెలియని వివశత 
నౌదల వంచెడు “మణి” జన మలయక నెటులో” 


“వెన్నెల వెలుగున రాగము |కొన్ననవలె విచ్చి బింతకోరికలీఐ్‌' ఆహో! 
యెంతటి సుమనోజ్ఞక ల్పనము | అశ పలుపోకల పోయి, పోయినంతమేర 
రస పసన్నము చేసినారు - ఎన్నని వాయను? హయ్యపచారములు, రగడలు, 
తరువోజలు, ఎన్నో వృత్తములు, దండకములు, సంస్కృత క్లోకములు, ఎన్నో 
మాలికలు మాలికలుగ సుదీర్భపంక్తులుగా (గుచ్చికుప్పలు వోసిరి. _“అఆడవిమల్లె, 
ఘనజీవితము, మ్రానవదన, అళిమిధునము, తొలకరి, కాంక్ష, కొలువు, [పాంజలి, 
పుం టహాప ,కృళాబ్దము, శారదాగమనము, నిదాదేవి ప ఇంక నెన్నో కీరికలలో 
తెలుగు నుడికారపు సౌంపులలో, సంస్కృతోకు లలో పువ్వులు (గుచ్చినట్టచ్చుపడ, 
మెత్తని కూర్పుమలపులలో, మధురభావర సావిష్కృతిలో, విధురభావనివేదనములో , 
కల్పనా సౌరభ్యములో, శిల్పనాసౌలభ్యములో, ముక్కెరలో ముత్తె ము పొదిగినట్లు 
పొదిగి చూపినారు- పాఠకులు వారి కావ్యము లన్నియు చదివి కావ్యరసామోదము 
ననుభవింపవలసినదె. 


“నై సర్లికీచ ప్రతిభా, (పుతంచ బహునిర్మలమ్‌” 


ఆనునుడి వీరియెడల సార్థక మైనది- ఆంగ్హమున, సంస్కృత మున గూడ 
కవనము చెప్పగలరు- 

ఈ మహిమాన్విత యేదేని విపుల కావ్య[గథనాపయత్న మేలచేయరో ! 
ఇట్టివారి కావ్యములే కదా సారస్వతమునకు పుష్టిని సరసహృదయావళికి తుస్టిని 
చేకూర్చును. 


265 


78. శ) మాణిక్యం వేదవల్తీ తాయారమ్తగారు 


పావన గౌతమీకీరస్థమైన గోష్పాదక్నేత్రము (కొవ్వూరు) నివాసముగా గల 
శ్రీమతి సోదరి తాయారమ్మగారు సంస్కృతసాహిత్యము చవులెజింగిన సారస్వ 
తీయ ఆంధమున లోతులు చూచిన అనుభ వజ్జ, ఆధ్యాత్మికము, వేదాంతము, జ్యోతి 
షము వీరి యభిమాన విద్యలు. కవిత్వము తం|డిగారికడనుండి యరణము తెచ్చు 
కౌన్న చెలిమికత్తె. 


ఆధ్యాత్మికానుభవ వనములతో నిండిన మనస్సు, న్యాయవాదవృ డి తి ఆనుభవ 
ముతో పండిన మేధస్సు కలిగి, ఇహపర లౌకి కజ్జానమున తల నెరసిన సాదు 
సత్తములు శ్రీ చదలవాడ గోపినాధముగారు విం జనకపాదులు, మానిక్కము వారి 
కోడలు. 42. 49 ఏండ్ల వయస్సు. వీర్ర (శ్రీమతి కామాక్షమ్మగారి 
రకవేక్షణమున శుక న్న ఆంయధయువతి సంస్క కే కళాశాలలో విద్య 
భ?సించి, ఉభయభాషా (ప్రవీణ పట్టపరీక నిచ్చి, యచ్చ టనే చాలకాలము బోధకు 
రాలుగా నుండి, పస్తుతము స్వస్థానమున కొవ్వూరునందు సంస్కృత పాఠశాలను, 
మహిళా సమాజమును నడుపుచు, ఈళ్వరచింతనతో [పశాంతముగా కాలము 
గడుపుచున్నారు. ఆధ్యాత్మికానుభవముచే ఆరముగ్గిన బుద్ధితో, అద్వితీయజ్ఞాన 
సంపదలచె వికసించిన చేతనతో, య. ముసము నన్ను పెపుదట్టుచు పరామరికల 
పాలుకాకుండ కార్యరంగమున హెచ్చరించుచుండెడి బాల్యసఖి. [శీతాయారమ్మ 
గారి హితభాషలు నాచెవుల కింకను రింగ రనుచు నామెపై గల భ క్రి శద్ధలను 
నానాటికి నతిశయింప జేయుచున్నవి. 


Cu 
యిల 
జ 
(౧0 


స్రీపహాతచింతకురాం[డలో వీ రొకర్రుగా [వెలుమడిపించుకి చుకొన్న మహిళా బపు 
అమృతహృదయగా అనుగునెచ్చెలులలో నవనీతసమాన యనిపించుకొన్న 
హృదయమార్దవము, చక్కని శిక్షకురాలిగా తోడి గురుకులములో ఖ్యాతిదెచ్చు 
కొన్న బోధనాపాటవము. సమ్యగధీతగా పండితలోకమున మెప్పులు బడసిన 
పాండిత్యపు గరువతనము, వీరికి ఉగ్గుబాలనుండియు వచ్చిన సహజశిక్షలై, రాను 
రాను మా సోదరిగా రూపుగొన్నవి. | 


266 


ఆంధ కవయి!తులు 


నాకు వీరికావ్యముల పై నున్న ర క్రికంటె, వీరి యుదారహృదయముయెడ 
నున్న భక్తి హెచ్చు. నారకి కిని, భక్తికిని మించినది నన్ను సహితము మంచి 
చెడుగు లుపదేశించి మలపుకొను వీరి వాకృక్తి || 


ఏవంవిధగుణ శ్రీ యనదగు నా సోదరి కావ్యాళితో చదువరులను సమీ 
పింతును. 


ఆం (ధీకృత “చై తన్యలీలామృతసారము” (వచనము ఒక్క టే వీది 
ము దిత్మగంథము. ““రామశతకము,” ““ఆంధధీకృత బాలరామాయణము*” 


““అహల్య” అను కృతులు అము[దితములు. 
వీరి రామశతకమందలి పద్యములు; -__- 


“వీరూప మైన గానీ | నీరూపమె యంచు నెంచి నేర్పున గన, నీ 
వారూపముగనె భక్తుల; మారాముల నె ల్రదీర్చి మనిచెదు రామా” 
““నూవులలో తై లమువలె ! నావులపాలను గలట్టి యా వెన్నవ ల౯ 
జీపులు వీడక నెప్పుడు | సీవే నివసింతు గాదె నిజముగ రామా !” 


i 


“ఆత్మారాముడ వీ వని ' యాత్మానాత్మల గుర్తు నందినపిదపస్‌ 
స్వాత్మకునారునాత్మకుబర | మాత్ముండొక్క.డనురూఢి యౌగదె రామా 
“లోకంబు బన్ని నీలో | నేకంబుగ నున్న గాని యజుగనటుల నా 
లోకించి తటస్థునివలె ! తాకకనే యుందు వయ్య తారకరామా !1'” 


ఇట్టాధాస్టత్మికమును, తా_త్రికము నగు విషయములను గై కొని పోనుపోను 
గహనముగ నీశతకము రచించిరి. శైలి సర్వులకు సులభముగా తెలియనంత 
తేట తెలముగా నున్నది. 

య ఈ 

“జబాలరామాయణము” నందలి బాలరాముడు |! 

సకలలోక'| పియుండును సజ్జనుండు 

సాధుధర్మమ్ము =₹42౧% జానధను(డు 

లో 


ఎల్లనరులు పయోనిథి నెవసినట్టు 


267 


ఆంధ కవయి'తులు 


లు త్రములతోడ నేవేశ నుండువా6డు [! 
మంచికులమున బుట్టిన మహితయకు (డు 
సర్వభూత ములకు "పతి సలుపువా(డు 
నగుచు నీ భావములతోడ నలరుచుండు 
జనని కౌసల్య యానంద మినుమడింప.”' 
ఇట్టు పెరిగి శీరామచం్యదునితో కడకు- 
“సర్వలక్షణ సంపన్న సాధ్విమిన్న 
భర్తయే దైవ మనియెండు పరమసుగుణ 
దేవి జానకి గూడ నాదేవుతోడ 

నేగి రోహిణి సోముతో నేగునట్టు ” 


వీది యహల్య మిక్కిలి యజ్జ్వ లముగా నున్నది: 
“ఆమాపులు, నాపలుకులు, ! నా చేతలు, నాయొభూర, మావిన్నాణం, 
బా చోవ్యమైన నడకలు | నేచేడియలందు గాన గానమేయుగమందున్‌ 11” 
“ఆయమ యందచంచములు నాపెవిలాసము లెల్ల రెప్పలన్‌ 

యక చూచు యక్షులును వేల్పులు సిద్దులు సాధ్యరారణుల్‌ 


జం 
హాయిగ నీమెతో బరిణయం బము సౌఖ్యము లంద గోతుదుగ్‌ 


తీయని భావవీచికల దెప్పల దేలుచు నుండి రిత్త అిన్‌*” 
నడుగవచ్చిన గౌతముని ముస్తాబునందలి భవ్యత్వమును 


66 స క 
చిరతవొబలమున సిడి నొందిన దివ్య 


మురిపెంపు యవజ్జోప 
పీతంబు — కేటవండ 

వసిమినిగ్గులు దేరు మిసి మించు మేనున 
పసిడివల్స ల మెంతొ బాగుమీర 

_పణవజపమ్ముచే పావనం బై నట్టి 
రత్నాక్షమాల కరమున వెలుగ 


268 


లేదు, 


ఆంధ కవయితులు 


దివిజగంగాతరంగిణీ తీర్థములను | నింపినట్టి కమండల మింపు మీర 
గా ధరించిన భూరితపోధనుండు | గౌతముం డరుదెంచెను గన్నెనడుగ ” 


ఇక నమరపాలుడు ఇందుని ముస్తాబునందలి దివ్వత్వమును జూడుడు; 


“తనదు వాహన మైన దంతిదేహపుకాంతి 
దిశల కపూర్వంపు తేజ మిడంగ 
తనచేతి వజాయుధమునుండి వెల్వడు 
మెబుగులు కనుల మర్మిట్లు గొలుప 
తను దాల్చినట్టి మందారదామంబుల 
ఘుమఘుమల్‌ దిశలందు |కుమ్మరింప 
తనదు సౌందర్యంబు తరుణుల మనముల 
నానందవీచిక లమరజేయ 


నూతనోత్వాహ మెదలోన నూలుకొనంగ 
వెలంది చక్క(దనమ్ము భావించుకొనుచు 
మేలుపులపతి యైన దేవేం[దు డవుడు 

కన్నె నడుగంగ వచ్చెను కౌాతుకమున ” 


చూడుడు. ఈ యిర్వురువరుల వర్ణనమందును అంగశోభావర్ణన మేమంతి 
అంతయు వారివారి వైభవ [ప్రాభవ వర్ణనమే. [శ్రీమతి సోదరిహృదయ 


మెట్టు అడంబరమును, అలంకరణమును, ఆంగిక సౌందర్య మును ఆస చేయదో, 


అక 


వారి కావ్యకన్యయు ఆడంబరము నొల్లదు. పశాంతయగు ఏరి కవితా 


కన్య పై వాగ్లేవి (ప్రశాంత దృక్కుల (పసరించు గాక! 


శాలల! సాలు కదా. (దాం కిక శె 


269 


70, శ్రీమతి చుండూరు రమాదేవిగారు 


ఏలూరుపురవాసినియైన శ్రీమతి రమాదేవిగారు నేటి పత్రికా లోకానికి 
రపరిచితురాలు ఏలూరునందలి సుప్రసిద్ధ హోమియో వైద్యులు [శ వేంక 
పేశంరులు గారు విరి భరగారు. వీరి తం|డిగారు వడ్డి మార్క్లండేయులుగారు. 


తల్లిగారు సీతారామమ్మగారు. 1912 సంవత్సరము జననము- బాల్యము 
నుండియు పాఠశాలాశిక్షణ మింత యెజుగక తం|డికడనే విజ్ఞానటోధ వడసినారు. 


టా 


పశ్చిమగోదావరి మండలమందలి హేలాపురి వీరి నివాసస్థానము. 

సుమారు పదివక్షములనుండి యెడతెగని కృషితో తెలుగుదేశములోని 
తనె పతికలకు కధలు, వ్యాసములు, పద్యములు, గేయములు |(వాయుచు 
ననల్బముగ భామషాాుక చేయుచున్నారు. కథాశిల్పమున వీరికలము మిక్కిలి 


పృతికంలో _పచురిత మైన శీర్షికలు కాక, “రాఘవేశ్యరశతకి' మొకటి, 
“విరుల సరులు" ఆను ఖండకావ్య మొకటి వీరి వింకను నమ్ముదితకావ్యములు. 
కథారచనమునందు వలెనే, గేయములయందును వీరిచేయి బాగుగా తిరిగియున్నది. 
జీవమూ జవమూ గలిగిన వీరి గేయములు పరితల నాక ర్షింపజాలినవిగా నున్నవి:-- 


““వికులలో వాసనల్‌ విరిసినయటు, 
లు 
మాటలో నరంబు మణిగియున్నట్లు, 
థి స 
తం తిలో నాదంబు దవిలియున్నట్లు, 
గీతిలో భావంబు గెలుబుకొన టు 
2 
ఒండొరుల భావంబు లౌక్కై పొలుపొంద- 
ఆది గదా దాంపత్య మాదర్శమె యుండు”” 


అని వీరు తమ “దాంపత్య” మనే కావ్యమున దంపతీధర్మమున మంజుల 
ఫజితిని సిర్పుచించిరి, 


270 


లుుతుయివక |ధంఆ 


“కనక సౌధమ్ములు గలిగియుండినను, 
తులలేని భాగ్యము తూగుచుండినను 
మనసులు వేరైన, మహి సుఖమేది” 
అని నిష్కర్షగా కూడ తేల్చి సిద్ధాంతము చేసిరి. 
“ఎంతటి మాయళాడి చెలి! యీగతి నక గికురించిపోయె నీ 
పొంతకు రాదుగా సుదతి వున్నగరాజమ ! సుంత తెల్పవెే ! 


కంతునిబారి తోసి నను కాంత యొకింత పరాజ్ముఖంబుతో 
చెంతను బాసిపోయె సుమి, చెప్పుము త ప్పక కానిపించిన౯”' 


అని పియాన్వేషణమున ఏరు నాయకపా_త ధరించి చెట్టు చెట్టును, పుట్ట 
పుట్టను [బతిమలాడినారు. ఈ కావ్యమున వీరి కవిత్వము మృదూ కి మధురము 
గను, ముగ్గమనోహరముగను నున్నది, 


“నిండు చందురు హసియించు నెమ్మొగంబు, 
తళుకు వెన్నెల మజపించు మొలకనగవు, 
సొరిది కలువల నేలెడు సాగసుకనులు, 
మెరపుతీవను బోలెడు మెలతమేను”' 


ఇట్ట సమంచిత రూపరేఖాంచితమైన నాయిక క *బడకుండుటకు నాయకుడు 
చేసిన పరమాపచార మేమో తెలియునా ? 


''అద్ద ముముందు నిల్చి దరహాససమంచిత చం దవింబమౌ 
ముదులు గుల్కు మోముపయి ముదియ తిల్మాము దిమచుండ నే 
a) యి 2 
నొద్దికమీర చేర జని యు పని యూదితి నంతె గాని, యిం 
కెద్దియ నేర మే నెజుగ, నింతటికే పొలయల్క_ చెల్లునే?' 


'నేరమె సుమ్ము కా దనను-నీరజప, తవిశాలనేత్ర తా 
వైరము బూని నాయెడద వంతల పా లొనరించి యేగుటల్‌ 
నేరము కాదొ నీమదికి! నేర్పున నింతిని బుజ్జగించియున్‌ 
కూరిమిమీర నా దరికి కోమలి నంపు రసాలవృక్షమా' 


271 


ఆంధ క్రవయి[తులు 


అని ! పియడు [పియ నన్వేషించుచు, గంగవెజ్జు లెెత్తినట్లు తిరుగుచు 
న్నాడు కాంతుల యనురాగపు వెట్టు లిట్టి వే కాబోలును !! ఈ కావ్యముతీరు 
చూడగా, నిది రాధికకొజ కై న కృష్ణని యన్వేషణ మేమో ' యనిపించుచున్నది. 
కాకున్న, ఆధునిక నాయకులైన నీ నయగా రపు వర్ణనకు (శ్రీమతి రమాదేవిగారి పై. 
యలుక వహించి యుందురు ;___ 

వేరొకచో వీరి రాధిక---_ 

“మధురనాదము లొలుక నా హృదయవీణి 

సారె సవరించి విసిగి వసారిపోతి, 

పలుక దయ్యెను తొ ల్రింటి భావగీతి 

మూగవోయిను నేడేమొ మోహనాంగి” 


అని వాపోయినది- -_ 


వీరి సం! కాంతి నిజముగ కాంతివ లియె చూడండి :-- 


పసిడి బంగారుపంటల వొలవెలి, 
౧ 
కషజీపుల కుషికుల కన? 
ష్టజవుల కృష అ కన తల్లి, 
చీకు చింతల మజపించు పే హవలి 
య ర 
వచ్చె, నలదె సం కా=తి_ వవె వదిగొ! 
ఫె (ae) [a 
ఇంకను నిందలి సహజో క్తి మాధుర మును దనివార [గోలుడు:-- 
$ న్న్న ఇ 
(| తెల్లవారకమున్నె తకితోడనె కేచి 
చా ae) 
ష్‌ ఆవ్‌ 
గొడి క చయుప కుబు వాడు 
నో ప i 


ఆం[ధ కవయి[తులు 


రండు తలయంటుకొందురు పండు గన్న 
వలదు చరి యంచు పడకల | వాలువారు'' 
వీరు సంక్రాంతిలో సందడిగా కనబడుచుందురు - ఇక రాఘవేశ్యరశత 

క్రము'న శ్రీజనతను వీ రెట్టుద్చోధించికో, చూడుడు :--- 

కంటెలు కాసులున్‌ వివిధ కాంచన వాతము కల్గియన్న మా 

కంటెను మిన్న లెవ్వు రని గర్వము చెందిన లాభ మేమి ? ఈ 

కోంచెలు కాసులున్‌ తుదకు కాలము తీరినవేళయందు మా 

వెంటను రావు సుమ్ము, వేగతి (టోతువా రాఘవేశ్వురా 7 


కథలు [వాయుటే గాని, కవిత సెప్పుట నేరనని యీమె వినయమున కనుటే 
కాని, చక్కని బరువగు కావ్యములు సృషింప గల |పజ్ఞ యీమె కషారముగా 
పి క్‌ 
కలదని యేరి కైన తెలిసియే యుండును. 


ఇచే కమ్మనౌ కావ్యసంపదచే ఆంధుల నలరింతురు గాక యని యాశిం 
తును, 


80. శ్రిముతి నాశము సుశీలమ్మగారు 


“మధురకవి” (శీ నాళము కృష్ణరావుగారి నెణుగనివారు ఆంధ లోకమున 
నుండరు. గౌతమే[గ్రంథనిలయసంస్థాపకులుగా, “మానవ సేవి ప (తికాధిపులుగా 
సంఘసంస్కా_ర పితామహు ఎగా, |బాహ్మ మతావలంబులుగా, తేనెయూటల 
నూరించు మధురకవిగా, ఆంధ దేశ మెన్నో విధముల వారికి గురుపద మిచ్చి 
పూజించుకొనుచున్నది. అట్టి శీ కృష్తారావుగారి సతీమణి నాళము సుకీలమ్మగారు. 
ఏీర్రి పుట్టినింటివారు ఏలూరు వా స్తవ్యులు జమీన్‌దారులు సుప్రసిద్ధ మోతే కుటుంబము 
వారు. (శీ మోతే కృష్ణంప్పగారు, రామమ్మగార్జు వీరి తల్చిదయ్యడులు;ు (శీ 
మోతే కృష్ణరావుగారు వీరి సోదరుడు. 1869 వ సంవత్సరము న జనించిరి. శీ 
కృష్టా” వుగారిని పరిణయ మాడిన వెనుక, వా రీయమకు తెలుగు కవితాహృదయ 
ముతో పరిచయము కల్లించినారు. అది మొద లామె యేమమియో |వాయుచునేె 


18 2/3 


ఇ జ్‌ 
ఆంధ కవయి [తులు 


యుండెను. కాని యవి లోకము గుర్తు తెచ్చుట కామె మన సొప్పలేదు. ఈ 

: శీలము ఆమెకు సహజగుణము. లోకములోని యెొందజు శ్రీలకో 

ఆదర్శముగా నుండ దగు స్వభావ [పవర్తనలు కలిగియుండియు, నీయమ కీర్తి 
నో 


9 
J 
ష్‌ 
[) 
గై 
న్‌ 


పూజ్య బాపూజీ ఆం|ధదేశమున నడుగిడినపుడు కలిగిన భావ పరివర్త 
నతో నానాడు రాసులు రాసులు బోసి వె దేశిక వస్త్రదహనము గావించి, ఖద్దరు 
ధారణ మొదలిడిరి. అంతే. అది మొదలు ఇంతవజణకు ఆమె విదేశవస్తము 
ముట్టి యెన నెజుగదు. అనుదినము నిత్యకృత్యములతో బాటు రాట్నము [దిప్ప 
వలసినదే. ఆ నూలుతో గుడ్డలు నేయించవలసినదే. ఆ గుడ్డలతోనే నిత్య 
వ్యవహారము జరుపవలసి కదే. అంతే-=కాని యిబ్బంది యైనను, విదేశ వస్త్ర 
మునక వెస వెచ్చించుట కామె యొప్పదు. రాట్నముతో బాటు ఆమె సాగించు 
ని కమము ఇంకొకటి యది అనుదిన వీణావాదనము. కానీయైనను 
మా వెచ్చపెష్టుట కిష్టపడక సతతము (పకృతివై ద్యమునే నెఅపుటే 
కాక, ఇరువదివత- రములకుం త్తి “యన్న ము మాని యపక్వాహారములపై నుండు 

రు, సుమారు ఇరువది వర్గముల నుండి “ఆంధ మహిళాగానసభ” యను 
పేర నొక గాశకళాసంన్థశు మని, మహిళల గానక ళాభివృద్ది కై పాటుపడు 
చు 


ఖా 
న్నారు. ఇట్టవిరళోత్సా హమును, ఆవిరత దీక్షయు గలిగి, ఈ సదుద్యమశీల 
యెన్నియో సత్కావముల గావించి మించిరి. 


కావ్యములు లు [వాయలేదు. ఏదే నవసరము తటస్థించి నపు, 
కి గైకొని ని యనేక శీర్షికల [వాసిన పద్యము లెన్నో కలవు. 
డోలోత్సవము. 
చిట్టివాపను దోడ్తెచ్చి తొట్లె నుంచి 
వావ వి 
సుదతు లెల్బణు గూడి బల్‌ సుందరముగ 
తొఫ్రి నూపుచు పాటలు బాడవలయు, 
వేగ రా రమ్మ చానలు వేడ్కతోడ, 


జోల వినుచును హాయిగ వాల నీవు 


274 


ఆంధ కవయి[తులు 


లీల లన్నియు మానియు సోలియుంటి, 
హాస్య మో, యిది నిదయా, అభినయమ్మొ, 
తెలియ జెప్పవె మా కింత తెలుగుబాల! 
ఇంత సేపును గోలగా నేడ్చి యేడ్చి 
మురువుటుయ్యాలలో నుంచి ముదిత లూప 
ఒక్క తృటిలోననే నీవు అక్కజముగ 
నిదుర చెందితివే? యిది ఎక్కువ యటె? 
అహహ! ఊయల౯ా గలదొ యనంతసుఖము, 
నిర్మలం బైనట్టి సీదగు హృదిని గలదొ? 
(ప్రాప్త మౌనె మా కింత భవ్యసుఖము? 
వారి తల్లిగారు సర్వగుణసమ్మాన్య రామమ్మ జమీన్‌ దారిణి మృతి నంది 
నపుడు, (వాసిన మాతృవియోగమునందలి కడపటి పద్యము : -- 
““ఎనుబదేడు” జీవిత మ్మింత రోసి, 
సర్వబంధుల విడనాడి, నిర్వికారు 
పొాదయుగ మును సేవింప భకక్తితోడ 
నరిగియున్నావు కాబోలు నమరపురికి”'. 


81. విజపు "హూవులతా దేవిగారు 


సుపసిద్భ నాళము వంశముననే శ్రీ వలభరాయడుగారు వెంకటసుబ్బమ్మ 
గార్హకు జన్మించి, యోపినంత సారస్వత సేవ చేయుచున్నవారిలో (శ్రీమతి హేమ 
లతాదేవిగా రొకరు. వీరి యావాసము రాజమందిరము. విజయనగరము 
విజ్ఞపువారి కోడలు. కాని, బాల వితంతు వగుట, వీరి మనికి యంతయు రాజ 
మందిరముననే. వారి జననము 1914 కావచ్చును. 


275 


ఆంధ కవమి।తులు 


(శీ నాళము రామలింగయ్యాగారిచే స్థాపింపబడిన ఆం్యధ యువతీ సంస్కృత 
కళాశాలయందు చదివి “ఉభయభాషాపవీణి' పట్టము గైకొని, యచటనే, హిందీ 
పరీక్షలకు చదివి విశారద” పట్టము గైకొని, చిన్న ఖండకావ్యముల చేయునంతటి 
ప్రతిభ సంపాడించిరి. కొన్నినాళ్ల తాము చదివిన కళాశాలయందే ఉపాధ్యాయ 
పదవిని గూడ నిర్వహించిరి. పస్తుతము వీరేశలింగము హైస్కూలున పని. 
చేయుచు రాజమందిరమున నున్నారు. 

వారి కవిత్యమున మచ్చుకు “'దేశసేవొ=-- 


““తనయు డుదయించినంతనె, త ల్రితనదు 
నసువులను బాసి యరిగె దా నమరప్పరికి; 
పాప మా తండి వానిని పరమః పీతి 

బెంచి యానందు డను నామ ముంచియుండె; 
మాతృదేశమ్ము సేవయే మాన్య మనుచు, 
తనకు పొరుగున నున్నట్టి తపసికడనె 
ఆత్మజుని వీడి తనవాంఛ నరుస మొదవ 
నతని కెజిఒగించి సత్వర మరిగ నెటకో: 
కలదు జపికుటీరమ్మున కన్నె యొకతె 
విజయ యన్‌ బాల యతడును విమలమైతి 
విద్యయును బుద్ధులును నేర్చి వివిధగతుల 
చిలుక గోర్వంకలట్టుల చెలగుచుం డి” 


ఇటు లున్నది వీరి కవిత్వము. 


276 


82, రితి. శ్రీ అయితం ఇందిరా, భారతులు 


జ 


సు పసిద్ధ కవిశేఖరులు అయితం కాళీవర| పసాదరాయవర్యుల కుమార్తెలు 
“అయితం ఇందిరా, భారతుల నామములు వాజ్మయ  |పపంచమున (శతపూర్వ 
ములే. వారిర్వురును 1980, 81 వర్షముల జన్మించిన బాలికలు. వారు కావ్య 
గానము సేయుట మొదలిడి యపుడే $6, ? వర్షము లైనది. వీరి జనని సావిత 
మ్మగారు. వీది జనకులు హృదయని వెదనము, కోదండరామచరితము, సులభీకృత 
బాలభందము, బోను భారతమను మహాపబంధము మున్నగు పంచాశత [గంథ 


కర్తలు. ఏది పస్తుతనివాసము గూడూరు. 


ఈ కవయి(తీ సోదరీమణుల రచనలు జనసీశతకము, ఆన్న పూర్ణా 
సుభాషితరత్నావళి యనునవి పద్యోగంధములు, |పతిమాదేవి యను చారిత్రాత్మక 
నవలయు నై యున్నవి, 

బాల్యమునుండియు విద్యాశిక్షణ తండిగారిదే. _పస్తుతము రాజమందిర 
మందలి ఆం|ధయువతీ సంస్కృత కళాశాలయందు వీరు భాష్మాపవీణ పట్టపరీక్షకు 
చ దువుచున్నారు. 

బింకము సడలని పదబంధముతో పొంకముగా కలము దిప్పనేర్పు ఈ 
సోదరీమణుల కవిత్వమున గాననను, 


వీరు [వాసిన “అన్నపూర్ణా సుథాషితరత్నావళి "కి స్వర్లియ శ్రీ మాగంటి 
ఆన్న పూర్ణాదేవిగారు, విదేశములయందు, తన భర్త విద్యాఖ్యాసము చేయుచుండగా, 
వాసిన లేఖా లియే కావ్యవస్తువు. 


అన్నపూర్ణాదేవి లేఖ లుదాత్త రమణీయములు. వీనియందామె వెన్నియో 
విషయముల దడవినది. శృంగారము, వీరము, కరుణ, భ క్రిరసములు వానియందు 
[ప్రధానముగా పొంగి పొరలినవి. మాతృదేశార్చన, సేవార క్రి, కావ్యమునం 
దంతయు |పబ్బికొని యున్నవి. భర్తకు గావించిన యుద్చోధము, కడపటి 
లేఖలలో దండు నారాయణ రాజుగారికి గావించిన యాత్మబోధమును అసమాన 


277 


ఆంధ కవయి[తులు 


ములు, ఆద్మితీయములు పెండ్లియైన రెండునెలలకే భర్త యగు బాపినీడుగారు 

న్ను విడిచి విద్యకై ఆమెరికా కేగుట, తా నిట విరహవ్యథాకులితయై కాలము 
గడుపవలసివచ్చుటి, బుద్ధి, భావన, మనసు తన స్వాధీనము గాకుండ కాంతుని పై 
కరుగుట, వానిని మళ్ళించుకొనుట, సత్యా(గహోద్యమ మున జేరుట, అది మొదలు. 
భ ర్రను కూడ ఉద్యమమునకై |ప్రోత్సహించుట ననునవి లేఖావిషయములు. 


ఉజ్జలము లైన ఈ లేఖాంశములను మజీంత యుజ్ఞ్వ్యలముగా రచించినా రీ 
బాలికలు. 

“ పియజనని దేశసేవ కర్చ్పింప నన్ను 

వితల నత్యంతభ క్రితో వేడికొందు, 

నాయకా! యిందు నా కీవు సాయపడుము; 


ని 


జేవితము వృథ గాగ వసింపజాల”". 
మొదటినుండియు దేవి యభిలాష యిట్టిదే. 


“సాయ మాశించె మీనుండి సంఘ మెల్పి, 
వలయుచో [పాణధనముల వలదె విడువ?” 
ఇ ట్లుత్సన్న మైన దేశభక్తి, సేవార క్తి, పోను పోను దృఢపడి సత్యా 
గహోడామమున బాపూజీ (పవేశించి శంఖ ము పూరించుటతో బలవడి, దృఢపడి 
నవి. భర్హృసందర్శనార్థము అమెరికా కేగ దలచిన 


“దాస్య మరసి స్వాతం త్యంబు దలచినారు 
దీక్షతో స్వరాజ్యము భారతీయు లిచట; 
అమెరికా రాను, నా కిట న్నర్ణ మెన 
దేశ సేవా!పకార సద్దీక్ష గలదు” 
యోగ్యమతి యైన అన్నపూర్ణ క ర్రవ్యము నిర్ణయించుకొన్నది. 
“స త్త్వగుణరాశి, యార్యుండు, సరళశీలి 
దేశభక్రా: గగణ్యుండు దివ్యమూ రి, 


278 


ఆంధ కవయి[తులు 


సతత పరమేశ్వరధ్యానజాతబలుడు 
గాంధి పతి నేటి యసహాయ కదనమందు' * 
ఇటి ఉద్యమమునందు జేరి యామె బుది సిరరూపము దాల్చి నిర్మా 
టి ఢి టి! 
ణాత్మక మైనది. 


“కల విభూషల నేలూరుకడ నొసంగి 
కడగి బెజవాడలో వెండి గాంధి యడుగ, 
బై డిగాజులు నాల్లు సభ కి నిడితి 

కటుకు వడుకునూలుడ్లను గట్టికొంటి.” 


ఆమెలోని యీ తీ|వాస_క్తిని గలిగిన పరిణామ మారయుడు= ఎంత విచి 
(తమొ? ఎంత యగాధమొ? 


“'చేరినడి మీరు పంపిన చి|తపటము, 
పొంగిపోతిని, నటుపైని [కుంగిపోతి, 
దుస్తుతీరు, నిల్చినభంగి దుర్భరంబు, 
కోపగించితి, నేడ్చితి, గూలబడితి'' 


చూచితివా? యీ పద్య మునందలి (గథనశ కి. అతి సం|గహమగు రచన 
అతిశయ మగు భావవిసారత, అత్యంతర మణీయ మగు నీ రచనాసౌందర్య మతి 
మ్మాత మైనది. 


“కాల్చనిచ్చితి భక్తితో గాంధి కేను 
రెండువే ల్సేయు పట్టు చీరలను, మతియు 
బెండ్లి చీరను గూడ నర్చించుకొంటి, 
వలయుచో [దాణమే నిత్తు భరతధర కు” 


ఇంతకు దెగువ చేసియు, నామె మన మూరడపడినది కాదు. 


“పెండి యంగరముకు గూడ బీతితోడ 
తిలకునిధి కిచ్చినాను, మీ విలువ గలుగు 


279 


డల చ కవయితులు 


చేకిగడియార మిచ్చితి, జేత మలర 
నకట ! మిము నిచ్చుకొనెడు భాగ్యంబు లేదు” 
అని వాపోయినది ! ఎంతి విశుద్ధ మైన యంతఃకరణ ! ఎంత సత్యమైన 
దీక్ష '' ఇంతతో నామె దెశభ క్రి చరమపరాకాష్ట నందినది. 


ఇట్టి సుందరతర విషయములను సత్యం శివం సుందరము లగు పద్దతితో 
లదండచోతె గుచ్చి, ఆం|ధుల హృదిని గై సేసినారు. 


తియ్యని (ప్రవాహము, ఒక చిక్కని కూర్పు, ఒక చక్కని 
నర్చు, ఒక్కా పొల్లుపదమున కైన కొంత యెడమీని అల్లికబిగింపును నొక్కచో 
పోగువడి విశదమైన రూపముతో పరితల లోగొనుచున్నవి కవిత్వ మన్న నిట్టి 


ఇంతే కాదు- ఈమె శృంగారభావములను ఎంత సముబితముగ వెలిబుచ్చి 
జదో కాంచుడు : 


“లేమి భరియింతు నెట్టలో భూమగతిని 
గాని, మీ |పేమలేమికి గలుగు వగపు 
అన్యజనముల పై జూపునంతయెని 

గరుణ జూపరు, నామాట గాని వినరు.” 
“యష్మదీయభావంబుల నొక్క_నాడు 
నెజుగ, బరులతో జెప్పెద రింతె కాని, 
వెతలు నఏ, నీయవిగ భావింపలేరు. 

పెండ్రి 'కొం|గొ_త్త నిటు లుండ, వెనుక నెటులా” 
“ఎజునుదురు మీరు మీ రంచె యెనగునపుడె 
నిద పోలేని యొన్నియో నిశల నెటుల 

జింత నాకందనముల జేసినాను, 

లది నా కనుకూల దాంపత్యఫలము .” 


280 


ఆంధ కవయి[ తులు 


“నన్ను బాధల బెల్దెడు తెన్నుకంటె 
మీర లనుకూల సతి నొండు మీనన్నేత 
బెండ్లి యాడుట మేళు లీ వెతల వేల? 
జ్ఞానహీన యంచేని హర్షమిడరాదె ? 


“లేఖకుడు కరినాత్ముడో, లేఖ నిచ్చు 
వాడు నిర్ణయుడొ, జాబు [పా ప్రిగాదు, 
వరుడ న£ా గని నే డానవాలు నేని 
పట్టిలేవు, నాహృదయంబు (భాంత మయ్యె” 


'పెండ్లైన కొ త్తకాలపు పొంగునందు కూడ ఉచితమైన లజ్జ, ఉచిత మైన 
సిగ్గు, సింగారము, సాంసారిక మగు నుదా త్త భావములు. 


కావ్య మంతయు నిటైై యున్నది. ఏ పద్యమున కాపద్య మొక వెలలేని 
మణిమాణిక్యము. ఉచిత మగు ఇతివృత్తము, దానికి దగిన రచన, వీని రెండిటి 
నలంకరించు తనివోని భావసంపద. 


విభుడు కవిచే, విభునిచే కవియు, కవిచేతను |పభునిచేతను కొలువు 
కూటమును శోభించు ననున ట్లున్నది. 


వయసున పసివార లై నను, కవితాగారవమున వయసువా రన దగిన యీ 
సోదరీద్వితము కృతివిన్యాసను ఆంయ్యధుల యదృష్టరేఖ యన హొలుపు మిగిలినది. 
చిన్నతనముననే యిట్టు సుమాళించిన ఏరి లేఖిని నింక పెద్దతనమున నెట్టు పిసాళిం 
చునో, వేచియుందము. 


రీ ఘకాలముననే విద్యా పరిపూర్తి గావించుకొని, యితోధిక గురుతర 
కావ్యసంపదలతో నాం్యధవాణికి అమూల్య భూషల నర్పించుకొందురు గాక | 


281 


ఆంధకవయితులు 
షో షో 


ఐదవ తరము 


నవ్యాం ధ వాజ్మయము 
84. శ్రీమతి తలాపగడ విశ్వసుందరవ్కుగారు 


భావక విత్వ మను పేర వెలసిన యీ యుగపరివ_ర్రనమున బుషులతో 
బాటు పాలుగొని ముందంజ వేసిన గౌరవము (శ్రీమతులు తల్హా_ పగడ విశ్వ 
సుందరమ్మ, సౌదామిని (బసవరాజు రాజ్యలక్ష్మమ్మ), చావలి బంగారమ్మ గార్లదే. 
19895 వ సంవత్సరమున వెల్వడిన భావ కవిత్వముల సంపుటి వై తాళికులయందు 
వీరల గేయములు, ముత్యాల సరముల వెలువరించబడి యాన్నవి. ఏరి తరువాతనే 
స్రీలలో ఈ లక్షణము విరళముగా ఆశయము కల్పించుకొన్నది. 


శ్రీ తల్హాపగడ విశ్వసుందరమ్మగారు సుుపసిద్ధ కాంగెసు అనుయా 
యులు, గాంధేయమతానుష్టానపరులు , బ్రాహ్మ మతాభిమానులు నగు శ్రీ తల్లా 
పగడ  నరసింహంపంతులుగారి పత్ని. 1900 జననము. ఇప్పటి కాపురము. 
పశ్చిమగోదావరియందలి చాగల్లు. అచ్చటనే శీ నరసింహము పంతులుగారి. 
బందుగులు సాధుస త్రములు శీ (పకాశరాయుడుగారు గాంధియా శమము నొక 


దానిని సాపించి యు త్తమ పద్ధతులతో నడుపు చున్నారు. వీరును అందే నివసించు 
చుండిరి. 


వీరి కావ్యము లఅప్పటప్పట పకికలయందు ' పచురింపబడు టే పరిత 
లెజింగినది. 
వచ్చి లాలించేటి [పియుడా! నన్ను 
మచ్చికల నలరించు [పియుడా ! 
హెచ్చెన _పేమసుధ లిచ్చి నన్ను 
వగల మజపించేటి |పియుడా ! 


2£2 


ఆం(ధ కవయి'తులు: 


భవ మెంతొ భారమై పరుగులెత్తే వేళ, 

కీర్ణమై నాగుండె శిధిల మయ్యే వేళ, 

కన్నుగవలో నొక కాంతిపుంజము దాల్చి 

చిన్ని నవ్వులు మోముపై చిందులాడంగా 

[| పేమతో మనసిచ్చి పీతితో తనువు జేర్చి 

రమ్య మధురాలాపరసము నాపై చిల్కి 

నడకలో నొక వింత నాట్య మాడుచునుండ 

పలుకులో నొక తీపి పలుకరించుచునుండ 

ఐరుల నీ నవ్వుతో విరిసిపోవగ జేసి 

మాటిమాటికి నాలో మమత పెంపొందించి 

“వచ్చి లాలించేటి” 
“కుపితవిధి యను ఈ చిన్ని కృతిలో విరహార్తను చక్కగా ధ్వని. 

[పాణముగా నుపలక్షించిరి : 

“పూలమాలిక ల ల్రినంచుకు 

కరకుకత్తులె కాన్మ_ లాయెను, 

తేనెసుధలను చ ల్రినందుకు 

తేటిపోటుల కాటు లాయెను, 

అగ్ని, మండే గుండెలోన, 

ఆర దేమి చేతునే ?_- 

మలయపవనుడు పారిపోయె 

మాధవీ మృదుసెరభము గొని, 

తమక న్‌ చలువకాన్క 

లిచ్చినాడు గదమ్మ నీకు 

గరళ మగునో? కట్టక డకు 

మురళిసన్నిభగాన మగునో ః 

వెచియుండుము వేగపడక 

కాచియుండుము మాలతీ 1 

ఇందు “మలయపవనుడు పారిపోయెను మాధవీ మృదుసౌరభము గొని" 

ఆను గీతిక వెలలేని రతనంవు తునుక యనదగును, 


283 


“ఆంధ కవయి' తులు 
(పియు డన్యాసకుడై. స్వీయను ద్యజించు టే గాక, పూరం (పణయినీ 
హృదయ సౌరభము కూడ కొనిపోయి, యా పరకీయ కొసంగి వై చినాడు గదా 
యని స్వీయ బాధపడుచున్నది. 
“విలువలేని చలువకాన్మ. 
లిచినాడు గదమ్మ నిక స 
అను పదములమయ౦దు సీరశ్రయకు పరకియపె గల్లిన ఈర్ష్యా ద్వేష ము లభి 
వ్య క్రములై గరళ మగునో కట్టకడకు” అను పదములలో నా ఈర్ష్యాగుణము 
పరాకాష్ట; పొంది స్రీసహజత్వ మును పోషించినది. 
వీరి డింకొక మకుటము- “సహజబాధానుభవము కల (పేమిక 
అను కావామున మగవారి [పకృతి నచ్చు గుద్దినట్టు [పచ ల ఓ ఇ 
“లేత కాంతుల వెలుగొందు లెగులాబి 
మించు రక్తిమ గాంచి, తా మించు [పేమ 
కౌగిలింతల గనుటకు గలిసె లతిక 
చిగురుటాకుల జిగి మించు చెలువుతోడ” 


CR) ఏ వ శ చితి శ ణి = 


“పమ గనిన లతాంగి యన్‌ నెకరు లేక 
ఆలరుమృదులంపు చెల్వ యన్‌ కరుణ లేక 
తొలుత దరి జేర్చి ముద్దాడి దయ చొరంగి 
కంటకంబులచే తను వెల గీరి 


శోకో క శ ఉచ శ ఉ శ మ 


“ ప్రకృతిని నడచు భర్తల చేత లివియె; 
_పేమకొజకు నై జీవించి, | పేమకొజకె 
కష్టమే సుఖమని మానసముల నెంచి 
[బతుకు సుకుమారలే పుణుసతులు భువిని 


సవాజజా ధాకుభవచె _పేమికల పాలు” 


284 


ఆం [ధ కవ తులు 


పతులే ప్రాణమని దైవ మని భావించి, ((పేమించి, వారినే పూజించు సతు 
లను నిరాకరించి హింసించి బాధించు కొందజ మగవారి దుశ్చర్యలను “గులానది 
చెట్ల నాశ్రయించిన లతకూనల అవస్థల” మీదుగా చాటిచెప్పిరి. 


ఇంకను చిల్యా, అంధకారము, స్నేహరుచి, మున్నగునవి యెన్నొ 
కావ్యములు వీరివి కలవు. 


ఆందరాని యూహము లెన్నొ ఆంతరంగమున కుదించి పరుగు లిడియెడి 
భావముల నొక పట్టణవాసి పదసంచయమున బంధించు [ప్రయత్నము పీఏ కవిత 
యందు ఛాయగా గనబడుచుండు నని విమర్శకు లనిరి. 


ఈ ద్వితీయ ము[దణావసరమున _ జె(ప్పదగిన దొక మాట కలడు. 
(శ్రీమతి విశ్వసుందరమ్మగారి రచనల నన్నింటిని వారి సోదరులు శ్రీమల్ల 
వరపు కృన్షరావుగారు, మల్హవరపు _ విశ్వేశ్వరరావుగారును ప్రకటించి 
యుండిరి. 


ఎవి పైనో: 
రక్‌. శ్రీమతి బసవరాజు రొాజ్యలత్ముమ్తగారు 
(సౌదామిని) 


క = సాటివార లగు తః Se హృదయస సంసా_రము 
గావింప, మొరసిన రమ్యవీణ యనునట్టు, (బదుకు (8 | బదుకె యొక నవ-గ్‌ లక్ష 
దివ్యరాగిణియై తేజరిల్ల, 'కావ్యసౌరభపరీవాహమున జీవికల నల్దన ల్ఞన, పసవమట్లు 
దేల్చి అ చినవారు శ్రీ బసవరాజుదంపతులు | కవితే లానుగా గూడుకట్లు 


269 


ఆంధ క్ర వయ్యితులు 


మృతజీవియెనాడు అప్పరాయుడు ! వారిసతియే సౌదామిని. వీరి గీతములు 
మిక్కిలి చిన్నవై, మిగుల గంభీరములై యుండును. పలుకు సున్నిత మైనను, 
తలపు సునిశితము. 
వీరి జననము 1904 వ సంవత్సరము. భర్తమరణానంతరము వీరు చాల 

కాలము గుంటూరు శారదానికేతనమున నుండి దేశసేవ యొనర్చుచు జీవితము 
గడుపసెగిరి. 

“దింతమాను కొమ్మ పెన 

వింతగాను గువజంట 

సంతోషముతోడ సరస 

సల్హాపము లాడుచుండె.” 

వాడుటాకు లన్నియు బడి 

వాడల నాడుచు బోవన్‌. 


చల్చని చెపగాలిపాట 
మెల్టగ ఎనుల సోకగ, 
¥ 


వాకిట నిలబడి అడుగుల 

చప్పుడై నయప్పు డెల్ట, 

ఆతముతో స్‌నె వచ్చి 

తని భమపడి చూతు నాథ! 

సందె జాం చుట్టుపక్క, 
శు. పూ 

మినుకు మినుకు దీపమ్ములు 

వెలుగుచుండె దూరమ్మున, 

కోవెలలో హాయిగాను 

మెళము వినవచ్చుచుండె, 

చల్చగ వెన్నెలలు కన్న 

తల్లి వోలె కాయ గాని 

మన సేమో మాటుమణజగె'' 


286 


ఆంధ కవయి( తులు 


ఈ గీతి యుత్తమ మైన ధ్వని కుదాహృతి యని విమర్శకులనిరి, నిజమే. 
తుది మూడుపాదములు మరింత రసపూర్ణములు, కాని, అటనట గమనములో 
తూగు సడలినది. 


దురదృష్టము” అను వీరి కావ్యము వీరి జీవితములోని విషాదముచే 
మలీమస మైన యేదో యొక ఘట్టమును తొంగిచూచుచు మర్మవేధ యొనర్చు 
చున్నది fe 


“చూచితి మెంతో దేశము 
సుఖము శాంతి దొరకునో యని 
మునిగితి మెన్నో నదులను 
మోక్షము చేపట్టుద మని, 
యుకిి_తి మెన్నో కొండల 
నీశ్వరు దర్శింతా మసి, 
(మొక్కితి మెన్నో వేల్పుల 
నొక్క. పండు వర మి మ్మని, 
నోచితి మెన్నో నోములు 
కాచి |పోచు నని పార్వతి; 
కడకు దేవిదయచేతను 

కంటి రత్నములు రెండు; 
బతుకు కలంకారము లౌ 
వాని దాచ చేతగాక 
ఎచటనో పోగొట్టుకొంటి 
మెంతటి దురదృష్టముననో” 


బహుశః కడుపున గన్న బిడ్డల వియాగబాధయే వీరి కిట్టి చుమ్మర్హు గలి 
గించిన దేమో? 
ధ్వన్యనుపాణిత మైన ఏరి కవిత యితరుల కుత్తమాదర్శ మైనది. 





287 


ఆంధ క వయి్యి తులు 


ఇది సరియే-ఇక వీరి “కప్పతల్రి పెండి” బాగున్నది చూడుడు. 
“కప్పత శ్రీ పెళ్లి చూడరే. నేడు 
కావెళ్ల నీ క్టాంపినాడు 
వరుణదేవుడు పంపినాడూ ఓ చెలి 
వాడ లన్ని నింపినాడు 
గగనతలమునుంచి నేడు---  వీవనలు 
చెట్టచే వేయించినాడు. 
స్వర్గాధినాథుడూ నేడు, రథ మెక్కి 
పయనమై హోతువున్నాడు. 
భత్యాలు లేకనే వాడు. బాగ 
బాజాలు వే... సనా 
బండరాళ్ళపైన మా వాడు. = చ[కములు 
బడబడా దొర్హించీనాడు. 
బాణాసంచా వెలితి లేదే. పెళ్లికి 
బహు బాగుగా చేసినాడే. 
కప్పమ్మ పె శ్రికో యంచూ--- మేళములు 
గొప్పగా తెప్పించినారే. 
కప్పమ్మ గడప తొకి్కి-వాదీ.---శుభమన్న 
సూచనలు చూరు చెప్పినది. 
కప్ప లెగిరే వాన లమ్మా-ా పొలములూ 
కనకమే పండుతా యమ్మాః 


' కప్పల సంతోష మెంత హెచ్చెన నంతగా వరిచేలు పండు నన్న 
సామెత నాధారముగా చేసుకొని వ్రాసిన టున్న దిది. వర్ష[పకృతి సహజములై న 
వస్తుసంపద యంతయు కప్పమ్మ పెండ్లి కనువుగా కూర్చి రూపకానుపాణిత 
వ్యంగ్యము మాతృకగా రళించిరి. 


19 289 


87. శ్రీమతి కొత్తపల్లి లలితగారు 


ఈ కుంకుమకో భిత (శీ రాయ! పోలు సుబ్బారావుగారి కొమరిత. నవ్యాం|ధ 
సారస్వతమున కాచార్యులై న శ్రీ సుబ్బారావుగారి నెలుగని సారస్వతేయు లుండరు. 
జడకుచ్చులు, రమ్యాలోకము, మాధురీదర్శనము మున్నగు నెన్నో కృతుల 
రచించి మాన్యు లైన వారు శ్రీ సుబ్బారావుగారు 


వారికిని, శ్రీమతి వరలక్ష్మమ్మ గారికిని ద్వితీయపు తికగా 17---8 — 1980 
సంవత్సరమున మాతామహులయింట జన్మించిరి. శ్రీ కొత్తపల్లి వీరభ దరావు 
M, A. గారు వీరిభ్నర్త. శ్రీ వీరభ్యదరావుగారి జన్మస్థానము రాజమహేం[ద 
వరము అయినను, ఉదో్యోగధర్మముపై విశాఖపురిలో నివాస మేర్పజచుకొనిరి, 


(భ్రీమకి లలితమ్మగారు లలిత లలితముగా వాణిలాస్యమున వర్తించు 
లలితాకుటీర మున లాలితముగ పెరిగిరి. లలితాదేవి శ్రీ సుబ్బారావుగారి యపాస్య 
దేవత. తమ కులదేవత పేరిటనే తమ ముద్దులతనయ ముద్దుమురి పెముల జూడ 
నుత్సహించి, వా రట్టు తనయకు సేరిడిరి పసిడిగంటము పట్టి, పలుకురమ్యత 
ముట్టి, అక్షర రమ్యపం క్తి నవ్యయానందము చిందిన కవితాచార్యుని వారసురా 
లీమె. 


పురిసి శ్రకొలది కావ్యమధువును పుట్టియే (తావినదో! పుట్టకమునుపే యాని 

నదో కాని, ఆవగింజంత మేర అడుగుకదలిన తొ టిలు తలపుతేనెలు పారించు వీరి 
లేఖిని ఆమృతములు చిందుచు సాగిపోవును. అయినను, ఆచార్యులు పారించిన 
తేనెయాటల బాటలు వేరు, ఆచార్యుని తనయ అనుసరించిన నవ్యకవిత్వపు 
తీరులు వేరు. తాతపాదు డాలోచించి యొక యడుగు ముందు చేయగా, తను 
జాత ఆలోచింపకయే యింకొక పదము ముందునకు సారించిరి. 


ఆలోచనకు వ్యవధి యేది? అది యొక మహాపవాహము. శ్రీశ్రీ, శ్రీరంగం 
నారాయణబాబు, బుచ్చిబాబు మున్నగువారు మొదలిడిన నవ్వక విత్వము వెల్లువయె 


290 


ఆంధ కవయి!తులు 


తెలుగు దేశమును ముంచివై చినది. దేశమునందలి పరిస్థితులు తారుమారైై దేశ స్థితి 
ఆల్పకల్లోలమైనది. పాలించు (పభువులు పాలిత పజలు మంచిచెడ్డలు, బాగోగులను 
లక్ష్య పెట్టక స్వార్ధపరుల్సె [పజాధనమును, |పజాక్నేమమును జూరగొనిరి. ఆంగ్ల 
విద్యాభ్యాసము కతమున జనతలో నాగరక వ్యా మోహములు పిక్క టిల్లినవి, 
ఆగుట, జనులకు నిత్యావసరములు పెరిగి సామాన్యుల జీవన పమాణమును మన 
మూహింపలేనంత, సాధారణులు భరింపలేనంత, యతిమాతముగా పెరిగిపోయి 
నవి. ఆసలే ఆర్థిక దుస్థితిచే కుంగి కృశించిపోయిన భారతీయ సామాన్య జీవనము 
క యెద్దడికి తేట్టు కొనలేక త అ|క్రిందు లై నది. ఒకప్పుడు నిత్యకల్యాణము పచ్చ 
తోరణమైన భారతీయగృహాంగణము కన్ను తెరువగానే, కసిగాయల కడుపుచిచ్చుల 
రోదనతో, ఆలుమగల యజ్ల్ఞాకలివేదనతో మూల్లుచు దుఃఖము దైన్యమును నిత్య 
మాంగల్యము చేయు ముంగిజ్లై నవి వాస్రవికదృక్కు లగు కొందరు వ్యక్తుల క్రీ 
దృశ్యములు వేదనను పెంచినవి. నిత్యదారి. ద్యమున నిలువెల్ల గూలిన జీవికి నిత్య 
జీవితమున నన్నియు భయంకరసమస్యలే. ఆ జీవితభావన నాకళింతకు దెచ్చుకొని, 
హృదయమున పుక్కి_లింతలుగా ోసికొనివచ్చు దుఃఖమును పరిత కర్ణ మగునట్టు 
చేయవలెనను నానతో జగతీరంగమున గల వాస్తవిక పరిస్థితిని నగ్న సత్యముతో 
వర్ణించిన అధీవా స్తవిక కవులకును అన్నియు సమస్యలే అయినవి. 

అన్నీ సమస్యలే 

సందెహలే 

ప్‌ో, 

ఏీవవోజజఫ్‌లేనో 

'ఘోషలు వినబడుతున్నాయి 

గుండెలు విడిపోతున్నాయి” 


అని శ్రీ శ్రీ ఒకచో (వాసిరి అట్టివారి పరిస్థితి నగ్నముగ వర్ణించుటయే 
గాక, అట్టివారినిగూర్చి సహానుభూతితోడను వీరు కవిత్వములు వ్రాసిరి. 


దానికి నియమిత మగు ఛందము (అనగా లక్షణము) లేదు, ఆంగ్లసారస్వ 
తమందు చెప్పబడిన Rythm అనగా=-- ఊతము లేక తూగు, లేక్‌ గమనము 
అనునదియే ఈ కివిత్యమునకు |పాణము. కొంద తీందు RhyMe ను కూడా 


291 


ఆంధ తవయి (తులు 


(అనగా, అంత్యనియమమును) పాటింతురు. పూర్వక విత్యము గణపరిబిద్ధము. 
అందును దేశీయచ్చందము మా|తాగణపరిబద్ధము. ఇవి గీతము, సీసము మొదఠగు 
నవి, శ్రీ అప్పరాయాదులు ఆవిర్భవింపజేసిన నవ్యకవిత్వము - అదియే.భావ 
కవిత్వము మా (తాచ్చందో బద్ధము. అనగా, ఒకొక్క. పాదమునకు నియమిత 
మాతలు గల గణములు నియమితముగ నున్న చాలును. నిర్దిష్ట మగు గణ 
ముండవలె ననియు లేదు. ఇంక నేటి నవ్యకవిత్వమున కదియును లేదు.. ఒక విధ 
మగు నడక మాతమే దీనికి [పధానము. ఆవేదన చెందిన హృదయమునుండియో, 
అనుభూతి నందిన డెందమునుంఢడియో ఎట్టి అడ్డు ఆతంకములు లేక ఏ భావము 
తిన్నగా నెట్టు వచ్చునో, దాని నట్టే ఒక నియమిత మైన గమనవేగముతో 'అక్షర 
రూపమున నిబంధించువే వాస్తవిక కవితా లక్షణము. భావక విత్యమునకు ' పిదప 
వచ్చిన పరిణామమున యీ కవిత్వము అహంభావకవిత్వ మనబడినది. తరువాత 
వాస్తవిక కవిత్వము, అటుపైన అధివాస్తవిక కవిత్వము నని పే ర్రిడిరి. 13510 
Poetry అని, 5656411360 poetry అని, Realistic poetry అనియు ఆంగ్ల 
మున వాకొనబడు కావ్యగుణములే ఆం|ధ మునను భావక విత్యము, ' అహంథావ కవి 
త్యము అధివా స్తవిక కవిత్వములయందును భాసించినవి. 


అట్టి కవిత్వమున కీ యుగమున శ్రీ శ్రీఇత్యాదు లాద్యులు. శ్రీ శ్రీ 
గేయం; ధా ' 


ఇతిహాసం-చీకటిగోడల 

అట్ట అడుగున పడి కాన్పించని 
కథ లన్ని కావా లిప్పుడు, 
దాచేస్తే దాగని సత్యం, 

నై లునదీ నాగరికతలో 
సామాన్యుని జీవన మెట్టిది ? 
తాజమహల్‌ నిర్మాణానికి 
రాశ్లైత్తిన కూలీ లెవ్వరు 1 


5 (Er 


292 


ఆం [ఛ క వలు తులు 


స్నామాజ్యపు దండయా తలో 
సామాన్యుని సాహస మెట్టిది ? 

పభు వెక్కిన పలకి కాదోయ్‌ 
ఆది మోసిన బోయీ లెవ్వరు ? థీ శ్రీ 


సుడులు దిరుగుచు. ఉరనడుల్నుగక్కు. ఈ 1పవాహమున కలమును 
ముంచి తలపు లోతుల నర్భమంతను వరించినవారిలో (శ్రీమతి లలితమ్మ గారొకరు. 
నవ్యాంధ్ర కవితా పితామహు లనబరగిన తండి గారియింట బాల్యము గడపి 
నపుడు, సోదరులతో బాటు వీరును విశేషముగ ఆంగ్ల సారన్వతమును (దచ్చిరి. 
పుట్టుకనుండి కవిత్వపు పుట్టువు బుట్టిన (శ్రీమతిగారి హృదయ మీ సారస్వత సేవనచే 
నిండార దనిసి [కొత్త పోకడల గజ్జున [తేన్చినది. ఎప్పుడును నవ్యతను, 
స్వేచ్చను గోరి వెదకుకొను [శీమతిగారు కంఠము బట్టి, ఊపిరి యాడనీయక, 
కణక్ష్నణము నొక్కి వేయుచున్న దుష్ట గంథి ఏదో తునిసిన బై ఆనందమున దనిసి 
“సెబాస్‌' కోరిన పంథ దొరకిన” దని సంతోషించి యంగీకారము[ద వై చిరి. 
కాని ఇంతలో తటస్థించిన (శీ కొత్తపల్లి వీరభ్యదరాపుగారి నెయ్యము పెంపున 
వారికి తెలుగుతియ్యము నోరు సోకినది. [శీ వీరభ|ద్రరావుగారు కదలియాడుచున్న 
తెలుగువ్య క్రిత్వము ' నీరు పల్దము బట్టినట్టు, స్యభాషా మాధుర్యపు చవులు మజగి 
వీ రినుమడించిన ఉత్సాహముతో, అతిశయించిన అభిలాషతో తెలుగున రచనలు 
సేయ నుద్యమించిరి. వీరి యీ యుద్యోగ మునకు ముఖ్య [పోత్సాహకులు శీ వీర 


భ|దరావుగారే. ఏరి రచనములు బాలా భాగము గద్యవాజ్మయమునకు చెందినవే. 


కాని, అపుడపుడు గేయములు కూడా వారు [వాసినవి కనుపించుచున్నవి. 


1. అదిగో ౨, నేడు 
చూడు మాతని లే దాతని 
మట్టిలో దాచిన దచటనే. శరీర మచట; 
పక్షులు రాల్బ్చు పచ్చనాకులు కనుపించ దాతని 
పరామర్శకో యన... ముద్దుమోము. .. 


293 


ఆంధ కవయి తులు 


తి, 


నాటీ 
సమాధి 
బీర్ణచ్చాయలన 
==] 
పూచు గడ్డిపూ లెన్నెన్నో 
ఆతనికై 
విషాదముతో తలలువాల్చును, 


ఆలర్ల నల్రన--- 

దారినే పయనించు మేఘుడు 
రాల్సిపోవును కన్నీటిబొట్టు 
దేవతలు పంపిన కానుకలట్టు 


ఆతని 
విచార ముతో 
భూదేవికడుపులోదాచుకొ నెనో 
ఆ చలని తలి 

౧ రా 
నిశ్చల 'పకృతిలోకల్పు కొనెనో 
కానుపించవు 
మనకాతని అడుగుజాడలై నా, 


నిశీథములో 

ఆ సమాధినుండి 

వినగ వచ్చు 

వై రాగ్యబోధక వాక్యములు 

రామ రామరామా యనుచు 

రాతిహృదయాల చలింప 
జేయుచు... 


కడసారి. 

చిదానందుడు 

చిన్న వా డయ్యు 

భావన కందని బాధలతో 
సాధించె రామనామ మహిమ 
చూపించె మాకు జ్ఞానపథ్రంబు. 


లేదు. 

చావ లేదు-చావలేదు 
ఆతని 

మహోజ్వల తేజస్సు 


ఇంచుక 

విర క్రి వహించి 
దేహంబును విసర్జించిన 
ఆమరజీవి 

చిరంజీవి 
చిదానందు.డు! ! 


మా ఆమ్మ 

వరలక్ష్మమ్మ ఇంట 
కారణజన్ముడైై వెల్లిన 
చిలMతపాయవు చిన్నతమ్ముడు 
గతించె నని విలపించు 
తోబుట్టువను నేన్ను 


చిన్నతమ్ముడు నందామృతికి కలగిపోయిన [శ్రీమతి లలతగారు హృదయా 
వేదన ఎంత కరుణామయ మైన కవిత్వమునకు అనుభూతి నిచ్చినదో చూచితిరా? 


ఆంధ కవయి (తులు 


భాష యే దైన నేమి? ఛందమేద్దెన నేమి? ఆ గేయములోనుండి ముందునకు 
దూసికొని వచ్చిన ఆ భావపు సొంపునకు, ఆ పాదములలోనుండి తొంగిచూచు 
కవితాత్మకును హర్షింపని వా రెవ్వరు? ఎల్లెిడల నిండి వెల్దువయై ముంచియెత్తిన 
శోకరసమునకు కనులు చెమర్శని వా రెవ్యరు? నిజముగా నిది యొక భావ 
సోతసన్సు. ఒక కళాఖండము. ఒక రసోపాయనము, “మట్టిలో దాచిన 
దచటనే” అని నిర్దేశించి చూపుటలో పనవి పనవి వాపోవుట వ్య క్తమగుచున్నది. 
“పక్షులు రాల్చు పచ్చ నాకులు పరామర్శకో యన్‌” అనునది యెంత గురుతర 
మైన భావము! ఎట్టి కదలికయో సహృదయులే ఎజుగుదురు. లలిత మైన ఊప 
మాన రేఖ అచట ఒక చిన్న కదలికలో మెజసిపోయినది. 


“జ్రీర్ణద్భ్చాయలన పూచు గడ్డిపూ లెన్నో ఆతనికై విషాదముతో తల 
వాల్చును.” చిన్నియనుగుపై దమకు గల పేమానురాగముకతన సృష్టి 
యంతయు నాతనియెడ గౌరవ మాకల్పించుచు, నాతనిమృతికి శోకించుచున్న ఫ్రే 
యామెదృష్టికి దోచినది. “రాల్చిపోవును కన్నీటిబొట్టు దారినే పయనించు 
మేఘుడు ” “దేవతలు పంపిన కానుకలటుల” ఓహో! ఏమి యుదారభావ 
కల్పన ! దుఃఖము తలమున్క-లై కారుమబ్బులు [గమ్మిన హృదయపుటంచుల 
నుండి తెగిపారిన శోకరసము పరిమితిని దెల్పుటకు [(పకృతియందలి మబ్బులు 
రాల్చెడి నీటిబొట్టకంటె నింక నతిశయోపమానము నెట్టు చూపగలరు? కాని, 
యొక మనవి, “మరో పపంచం. మరో పపంచం”, ఇత్యాది Lk శీ గేయము 
లలో ఒకఒద్దిక గల గమకపు దూకుడు-తూగు- కనబడును. ఆ తూగే- 
ఈ పదకవిత్వము (₹/0౯56 110615) నకు జీవము. ఆ తూగు విషయమై వీరు 
[పయత్నించిన బాగుండును. 


నిజమున కిది యొక శోకవిధుర మగు భావసోతస్సు. రసపరవళ 
మగు ఈ చిరంటికలము చిందు లింకెన్నెన్ని ఎన్ని విధముల పఠితల హృదయ 
సీమల పై జీవసస్యముల మొలకె త్రించ నున్నవో! అపరూప భావశోభాసమన్విత 
మగు వీరి లేభినీవిన్యాసము తెలుగు హృది కొక (క్రొత్త విన్నాణము. 





295 


88. శ్రీముతులు పరచూరి భువనెళ్యరి 
అన్న పూర్గాదేవిగార్లు 


నవ్యాం[ధకవిత్వమునకు |పతినిధిగా క్రీ శ్రీమతి లలితమ్మగారిని సమీక్షిం 
చిన వెనుక సవివరముగా జీవితవిశేషము వివరించుచు సమీక్షింపవలసిన కవ 
యి|తుల సంఖ్య ముగిసిన క్రై. 


ఇక నప్పటప్పట గృహలక్ష్మి ఇత్యాది ప'తికలయందు పద్యములు (వాసి 
వ్యక్తిగత చరితలు తెలియబడని కవయి[తుల నామములును. వారి రచనలు 
నీక్రింద పెర్కొనబడుచున్నవి. భ్రీమతులు భువనేశ్వరీ, అన్నపూర్ణాదేవిగార 
లతో కవయ్యితుల జంటలసంఖ్య నాలుగై నది, 


పఏీరి లేఖీని శ క్రిమంత మైనది (వాచీనాధునాతన కవిత్యముల రెంటను 
వీరి కలము చెయ్యితిరిగినది, 


తెలుగువిడ___ 
a 


“కడుపునిండార (తాగంగ గంజి లేదు, 
కట్టుకొనుటకు చింపిరిబట్ట బేదు, 

నిద వచ్చుచో జానెడునేల లేదు, 

దీన హరిజనస్థితి యిదె తెలుగుబిడ్డ!” 
పీరు సాటివా రంచు భావింప వేల? 
ఈశ్వర సుతుల టంచు నూహింప వెల? 
రక్తసంబంధ ముంట తలంప వేల? 
సీకు సోదరుల్‌ సుమి వారు తెలుగుబిడ్డ ! 
(పభు మహేశ్యర దర్శన |పావ్తి లేదు, 
వారికొజకు తటాకమ్ము స్పర్శ లేదు, 
(గామమధ్య సంచారము కష్టము, దుర 


296 


దృమ్లలే హరిజను లింత తెలుగుబిడ్డ ! 
శ a 


ఉపవసించె గాంధి యిరువదొక్కదినము 


వారి కేమాభివృద్ధికి పాటుబడుచు, . 
పన్న మొడ్డెను వారికై [పాణములను 


పిలిచి చేర దీయ వ దేమి తెలుగుబిడ్డ | 


పిలుపు.బాబుజ్లీ యిదె నీకు కబు రంపెన్‌ 


జాబు జవాబులు పనసికిరా వట 


జాగు సేయక రమ్ము రమ్మిక.., 


బాబుబి ఇదె == -= 
లేచినజీ ము|ప్పొద్దు నేమో 
పాచిపోయిన దంచు పొలమున 
కొచికొని యుండెదవు కాపూ ! 
లేచి రా వేమోయి ముందుగ ! 
దేశకల్యాణంబు సీలో 
పేశలంబై. యున్న దట, స్‌ 
కోసమే లండనకు తానీ 
వేసమున పోయినా డటే, 
మోడబారిన నిఖిలలోకాల్‌ 
జోడుకో డెలతోడ' బెరిగిన 

నీదు నరచే యధివసించి 


సుధాదియురులకు జీవ మిడు నట” 


మండుబెండల నిప్పుకలలో 
దండి పడమటి శాంబరములను 
కాగిపోవుచు యాగిపోవుచు 


జోగి వైస మనుభోగి వీ వటో 


సంయు క్రపలుకులు నా 


297 


అం |ధ కవయ్యితులు 


= లై ప్రా 


ఆంధ శవయి (తులు 


మూగెను శృతుసైన్యములు, మప్పు ఘటిల్లును గట్టికోటకున్‌ , 
వేగమె యడ్డుకోవలయు, వేజ యుపాయము లేదు, సేవలన్‌ 
భాగము జేసి వాతయుత పౌరుషదీ ప్రీ వెలుంగ పోరు మో 

యీ గగనంబునన్‌ కుసుమవృష్టి సురల్‌ గురియన్‌ ముదంబుతో. 


పగను సాధింపనెంచి యీ పందతోడ 
నరుగుదెంచెను మా తండ్రి యల్దు డన్న 
మాట మజచి నీమీదకు, గోట మీటు 

మయ్య! మామగా రనియెడు భయము వలదు, 
ఆబలపలుకు లివి యని యనాదరమ్ము 

సేయ దేమొ? శౌర్యంబు నన్‌ బాయలేదు; 
శూర పృథ్విరాజపతికి దార నౌట 
మానినీమణి, రసకాంత మజచి తేమొః 

సత్య మే,పక్కు, నాపక్క జయము ధృవము, 
లెమ్ము- చింతింప బని లేదు [పియుడ! నీకు 
దేశసంరక్షణమే మీకు న్థర|వతమ్ము 
పచ్చినెత్తురు సీ ఖడ్గపాయసమ్ము, 


మామూలుమాటలలో వీరరసస్పూ ర్తి తేవలలయు నని చేసిన [ప్రయత్నము 
కానబడుచున్నది. 


'ఖడ్డపాయసము' అనుచో, “క త్రిపాయసము అని యుండవలెను 
“భయము వలదు అనుచో యతిభంగము కల్గినది. ఒక్కింత శ్రద్ధ వహించిన 
సిట్టివి పొసగకుండ గలవు. 


సంయు క్తనిర్వేదము. 
సైన్యము సన్నగి ర్త, రణసాధనసంపద ఎట్టిపోయె, రా 
జన్యకుమారరత్నము వశంవదు డయ్యె, నళించె దుర్గముకా, 
దైన్యము హెచ్చె, శా|త్రవులదాడీ కలంచుచునుండె, డస్సితిన్‌, 
అన్యము గోచరింపదు, మహాత్మ! లలాటము నేమి |వాసితో? 


298 


ఆంధ కవయి[తులు 


[పొణనాధుని శ|తులు పరిభవించి 
దిట్టత నమున నేడు బంధించియుండ, 
చివికి సంయు క్ర సంధికి సిద్ధపడునె ? 
సమరరంగమున కురికి శా|తువులను 
లేడిపిల్రలవలె కబళించివై తు; 

చేవ దరిగిన వెంటనే బీవములను 
వీరబలి వేదికకు సమర్చించివై తు, 


ఇట్లు పీరు తమ కలమునకు జాతీయవిషయములను వస్తువుగా దీసికొని 
రచించిరి 


89. క్రిమతి చర్ల సుశీలా దేవిగారు 


“పసులకాపరిబాలికి ఆను రెండు మకుటములలో వీరు నాగరక జీవనము 
కంటె, యౌవనలంపటజీవిత ముకంటె, పల్రెజీవితము, ఆమాయిక ముగ్గ జీవితము 
ధన్య మైన దనుచున్నారు. 


మలయశె లశీతల మందమారుతములు 
సౌరభంబుల జల్లెడు సమయమందు, 
|పకృ్ళతిన ర్తకి నాట్యుముల్‌ పజపుతరిని, 
బాటబాడుచు దుమ్మెదల్‌ వరలువేళ, 
చిలుకలును ముద్దుపలుకులు పలుకు వేళ, 
లలితళాఖలు వంగి సలాము నేయ, 
పసులకాపరి తనముందు పశువు లెల్ల 
మేయుచుండగా, నొక చెట్టుబాయయందు 
బట్ట బజచి హాయిగా నట బండుకొనియు, 
వచ్చి రాని పదంబుల బాడుకొనుచు, 


299 


ఆంధ క్రవయి [తులు 


కోయి కోయను కోయిలకూత లకును 
దిరిగి కో యని కూయుచు, దేపదేప 
నవ్వుకొనుచు, మదిని మహానందమందు, 
పసులకాపరిదే భువి పరమసుఖము. 


వీరి'బాలిక' బాగున్నది. 


మోహాంధతమసాన బుధు లేల బడెవరో 
నా నొకయప్పుడు నవ్వుచుందు, 
వీ మాయసంవృతి నే గూడ బడవలె 
నెమొ నా నొక పరి నేడ్చుచుందు. 
వే చింతయను లేక యెలమితోడుత నుంటి 
నన నొక్క. మా రాడుచుందు, 
వమలతత్యము గాంతు ననున టాకపరి గ 
న్నర మోడ్చి పరవశ వగుచునుందు 


వహహ' నీ చిద్విలాసము నరయదగును; 
నింతలో నవు9, లంతలో నేడు, లంత 
లోన నాటలు, నంతలో మౌనవృ త్తి 

నందుచుందు చాలిక! ధన్య వనగ నీవె! 


ఈ స్వభాతో కను ప్రాణిత ఉృత్చేక్ష చక్కగా నుండలేదా? 





90. శ్రీమతి రాజేశ్వరిగారు 


ఇంటిపేరు సహితము తెలియని వీ రెవరో కాని, వీరి లేఖిని వర్ణించిన 
విషయ మేదైన కానిండు=ఇది రస|పపూర్ణముగ నుండును. 


= వీరి లవణసాగరమథనవము ా 


300 


ఆంయ్యధ శవయితులు 


ఆ సబర్మతీతీర బుష్యా[శమంబు 

బయలు వెడలిన సతృ్యతపస్వివెంట 
పరువులిడినది సకల|పపంచద్భృష్టి 

ఏ (పళయవహ్ని పుట్టునో యేమొ యనుచు; 
దారిపొడవున శాంతిసతం|తసమర 
జై[తయాతా పురోగామి చరణసరణి 
ధన్య మైనట్టి ధూళి నౌదల ధరించి 
ఫొంగిపోయెను భూదేవి నింగిదాక, 


ఇందలి కల్పనారామణీయక మును, యెత్తుగడలో ని బింక మును చదువరులు 
గుర్తించి యుందురు, 


ఎక డి దండిీతీరం ? 
బెక్కడి శాంత్యాాశమంబు ! ఈ[కోశశతం 
బెక్క_రణిని నడుచునా యీ 
ముక్కాళుల ముసలి ? యనిరి ముగ్గ పజలున్‌" 
విశ్వసౌ|భాతృత్వ విద్యోదమానాను 
రాగగీతమె మంధరాగ మయ్యె, 
శాంతి సా మాజ్యానుకాసక నిష్కామ 
భూషణమ్మే యాది శేషు వయ్య, 
ఒకవంక పపబలం, బొకట సాత్విక నిరో 
ధంబు దానవ దై_వతంబు లయ్యె, 
తార్మీపయోగావలంబన (సవదుష్ట 
ర క్తకుల్యలె హలావాలము లయ్య, 
లవణ సాగర మథన వెలా. పభూత 
దర్శనాతీర సర్వస్వతం[త భార 
తీయ రాజ్యేందిరయె రమాదేవి యయ్యె, 
మోహినీమూర్రిలై మహాత్ముండు వెలసె, 


~301 


ఆం|ధ శ్ర వయ్యితులు 


అని లవణసత్యా[ గహోద్యమమును శీరసాగరమధనముతో బోలి చక్కగా 


వర్ణించిరి. కాని తుదియం దీ పాదము కూడా చేర్చిన వర్ణనము పూర్తియై 
యుండెడిది. 


“ఆందు పొడమిన లవణమే అమృత మయ్యె'' ననునది. 
వీరి శ్రావణపూజలోని యీ పద్యముంజూడుడు:-- 


ఇరుగమ్మ కెంత యదృష్టమో ? పెనిమిటి 
కొని పెట్టె బంగారుగొలుసుల జత, 
పొరుగమ్మ దెంతటి పుణ్యమో ? మువ్వల 
యొడ్డాణమును కొని యుంచె భర్త, 
ఎదురింటి సీతమ్మవదినె ప్తీడరు గుమా 
సాభార్య నాను ముస్తాబు కొలది, 
నందాక యేల- వయసు మీరినది మా 
మేన త్ర కాసులపేరు కొనెను, 
దిగదుడుపురీతి నా కెట్టా తెగువచేసి 
కాసు కొనివారు, చాలు సేబా సటంచు, 
దిగులు నొందకు భర్తపై మగువ! గేహ 
లక్షీ కిడు కాంత యొక యనుర క్రియె సుమి ! 


చాలు! వీరి శిల్పసౌందర్యము నొ త్తి బుజువు పల్కుట కివి చాలు ! 


91. శ్రీమతి తులసీలతణగారు 
పిచ్చికల్హాలు 
తజపివెన్నెల పచ్చికెరటాల లేచి పొం 
గులువారు పాలబుగ్గలను నులిమి, 


302 


ఆంథ కవయి [తులు 


బంగారుపోత నిబ్బర మూని మెరయు గుం 

[డని చిట్టిచేతు ల బ్రన [గహించి, 
మెలమెల్ల దప్పుటడ్గులు వేయగా దీసి, 

వ్యత్య ససాదాలవంక జూచి, 
చిరుబొజ్జమీదుగా జేర్చి చేతులు (పేమ 

మోముపై కెత్తి దొబూచు లాడి, 
చంక నిడికొని మనసార చౌకళించి, 
శిరము మూర్కొని కన్నుల జేర్చికొనుచు, 
నన్ను లాలించినట్టి నన్గన్న తల్లి 
పిచ్చికల్లాలు మా యమ్మ పిలిచికొందు” 

పసిబాల బాల్యచేష్టలను వ్య క్రపజచుటశై వీరు గైెకొన్న పదసంచయము 
మనోహరమై యున్నది. 


92: శ్రీమతి కరపాలెం రాజ్యలవ్కగారు 


కొ౦డవీ డు. 
రమణీయముగ నుండు రాజమంరిరములు 
శిథిలమై గూబల చేరదీసె, 
ఉరుపుష్పఫలశో భి తోద్యానవనములు 
సరృరాజముల కాశయము లయ్యు, 
స్రీలు జలకమాడ శృంగారసరసుల 
జ్యరదాయకం బగు జలము నిండె, ' 
సైన్యసంతతి నివాసంబయి యలరారు 
బురుజులు గబ్బిలంబులను జేర్చె, 
కోటవాకిళ్లు శిథిలమై కూలిపోయి, 
అశ్వగజశాల లన్నియు నడిగిపోయె; 
జొర ! విధివశమున కసాధ్యంబు గలది! 


303 


93. శ్రీమతి ఆదూరి లీలావతీదేవిగారు 


నిరీశణ 


“బాల బాలగులావీల పూలమీద 

రాలి పడియున్న తుహినంపు రాసులవలె. 
చెక్కిళులపమి చిందు నా స్వేదబిందు 
పటలి పథపథికులకు గన్పట్టుచుండు.” 


“ఆపెచూపు లేరికొఆకొ ? అందులోని 
భావ మేదొ, యేరి కెజుక ? పూవుపూవు 
ను విడదీసి రేకు లొలిచి పనవి పనవి, 
పె కెగయ సంజపె దృష్టి బజపె నపుడు.” 
- “అలికి డేదేని వినిపించినంత, తనదు 
సోలిపో యి నట్టి సాలపుచూపు లెల్ల 
నల్ట్‌సలను సారించి కనలుచు రూక్ష 
వీక్షణముల నిలుపు నిరీక్ష లెవరికొజకొ +” 
“సలిపి సలిపియు విసికి వేసారి కడకు 
సద్దులే వినబడని యా సంజయందు 
కుమిలి కుమిలియు తనలోనె [కుంగిపోయి 
నడచె నింటికి నడుగులు తడబడంగ 
దాం యొక్క_తె రాగార్జ్రభావ మూని.” 


భావము సుగమ మయిన ముది యొక యారునిక కవిత. 


304 


94. శ్రీమతి సామవేదము సితారావుమగ్రారు 


జానకీనిర్వేదము - భిక్షువు, 
ఖండకావకములు [వాయుటలో శ్రీ సీతారామిమ్మ గారొకరు సిద్ధహ స్తలుగ 
గృహలక్ష్మి యం టకై 1 
వీరి జానకీ నిర్వేదము ౩ 


“పిడుగటు లీ యుదంతము బెవింబడినంతన్కె నాదు (పాణముల్‌ 
విడివడిపోవ వేలనొ : |దవించెడు నీ మన మెల్ల నాకు నై 


సుడివడి _సుక్కియింత దయ జూపగ లేక రఘూ త్త ముండు నా 
నడవడి దోషయుక్త మనెనా ? అనలుం డెలుగండొ ? లక్ష్మణా. 


ఏ యనురూపదంపతుల నే భవమం డెడబాపియుంటినో? 

ఈ యడవిం దపించి కృశియింపగ నిట్లు దయాసము[దుడ 
న్యాయపు వాదు నమ్మి కడు నా కొనగూరిచెనెగ్గు, నైనదా 
నే యిటు లుండ, లోక మది నేర్చునె యొంకొకరీతి పల్క-గన్‌. 


తలలో నాలుకవోలె నుండి, తన సంతాపాగ్ని మ (త్చేమవా 

గ్దల సందోహముచేత నార్చుచు నజ[స మ్మెక్కుడౌ భక్తి తో 
సలుపకా లేదొకొ సేవలన్‌ వనములో ? సంతోషియె |  పేమవా 
క్కుల దా బల్కగ లేదొ? కూరిమిని నాకుం గూర్చడో ? లక్ష్మణా! 


ఇంతే కాక, “భికువు' అను మకుటమున వీ రొక అదర్శమగు సంభాష 
ఇను వినిపించిరిః _= 
గృ చింపికంబళి పెన గప్పుకు 
చిరుగుబట్టల గట్టి వణకుచు, 
వంక రగు కల్టొకటి బుచ్చుకు, 
వచ్చినా డండీ ముదుసలి=వచ్చినా డండీ 


20 3035 


ఆంధ కవయి[తులు 


భి ఎండ మలమల మాడ్చుచుండెను, 
రెండుయూములవేళ బాబూ! 
తిండి తిని నా ల్లాయె నేటికి, 
దండ-మిడు డొక్కింత కబళం. 


గృ -- ఏదియు గానివేళ నిపు డేటికి వచ్చితి విట్టు? భోజనం 
బాశ దయసేయు మింక పలుభంగుల జెప్పకు, వారియిండ్హ కా 
మీదుగ నేగ రాదె; పది మీరిన భోజన ముండునే? వృథా 
నీ దయ నీ యయుక్తు లిట-నేగుము వచ్చిన[త్రోవ శీ|ఘమే. 


లీ మేడలును మిద్దెలును గలిగిన 
మేటిదొర లీరీతి బలికిన, 
కూడు దొరకునే? దండ మయ్యా! 
కోపపడకండో. 


గృ-- చెప్పినమాట నీ మదికి జేటుగ దోచెనెః మా గృహంబులో 
నప్పుడె యొల్పరుం దినుట నన్నము లేదు? నిజమ్ము -నీకు వై 
యిప్పుడు వండనేర, మిక నెచ్చటికేని జనంగ మేలు, నీ 
విప్పగిది౯ వచింప ఫల మింతయు లేదు, వృథా[పయాసముల్‌. 


భి మెడ లున్నా ఫలము లేదు, 
మిద్దె లున్నా ఫలము లేదు, 
కూడ వచ్చే పుణ్యమును గడు 
కూడబెట్టుము నీవు జీవా! 


గృ:---చాలుం జాలును-కట్టిపెట్టు మిక నీ చాతుర్యముల్‌, వూరకే 
యేలా యిట్టులు బిట్టుగా నరచెదౌ?! ఈవేళ బస్తుండినన్‌ 
పోలే దీ కఠినంపు బాణము, యశంబో ద్రవ్యమో యన్నవా 
రేలోచత్తురు శీఘమే? మతి యిదేమో మీకు దీర్ధాయువుల్‌ * 


ఇధి ఇ త89 శక థి ఈశిలి త] 


306 


ఆంధ కవయి! తులు 


ఇంకా ఇట్టు కొంత సాగిన దనుకొనుడు [(గంథము. ఇందు నిత్యము సామాన్య 
ముగా [ప్రతియింటను జరుగు సంభాషణ మెంత స భావోక్తిగా గూర్చబడి చి[తింప 
బడినదో చూడుడు. 


నో అనా దవా ర పక్‌ క 


95. శ్రీమతి బెల్లుకొండ కనకమ్మ గారు 


వీరు తమ ఆంజనేయస్తుతి ద్వారా మానవులు నేర్చుకో దగిన ఆదర్శములు 
చూపుచున్నారు. 
తన రాజ్యమును వీడి వనుల పాలై పోవు 
భానుజు సహచారి వైననాడు, 
దశరథసూరుండు తలయూచి మెచ్చంగ 
అంచితరీతి భాషించునాడు, 
ధరణిజాన్వేషణార్థము సము;దము దాటి 
చిటీకెలోపల లంక జేరునాడు, 
రామానుజ పాణరక్షణోద్యోగివై. 
తెగువమై నొకకొండ తెచ్చునాడు, 


స్వామిభ క్రియ, నభ్యసంభాషణమ్ము, 
అన్యదుర్హభ మగు (పతాపాతిశయము, 
సతత పరపి*తజీవితము నాగ 

నేమొ |పకటించితివి మాకు స్వామి! నీవు. 


307 


96. శ్రీమతి మానికొండ అలమేలుమంగ 
తాయారమ్మగారుం 


గీతికా మౌ క్రికవారము. 


“హృదయ మవియంగ (పేముడి నెన్ని మార్గా 
పిలిచినది _పేమభిక్షకై పియుడ' సుంత 
పలికినను నోటిముత్యాలు ఒలుకు నోయి? 
పూజ సేసిన నా భావపుష్పసమితి. 


విరస మగుచుండె నీ పాదరసిజముల 
ఆమృతమయ దృష్టి నలరింప వైతి వేల? 
మేళవించితి ననురాగలీల నాదు 
హృద్విపంచి ఉపేక్షచే |పిదులగలదు. 


[పణయగీతమ్ము వాయింపరాదె నాథ! 
కాంతు గదిసిన యీ ఊఉషఃకాంత నొసట 
(పొద్దుపొరిచెను, వెలవెల బోతి నేను, 
అర్థమును గొంట కెనియు నవధి లేద!” 


ఇట్టివి కొన్ని భావగీతముల శ్రేణికి చేరదగినవిగా నున్నవి. 


30% 


97. శ్రిమతి దోసపాటి ' గతారామమ్మ గారు 


గోదావరీ కృష్ణ పాదోదకముల 

దావించి పెంచె నే రాజమాత, 
సంపూర్ణ సస్య పశ స్వ్యము లిడి దోచి 

మన్నించి మనిచె నే మహితజనని, 

తరులతా గుల్మకంద వనౌాషధములచే 

ఘనబల ధాతియే కన్నతల్లి, 
పరమపతి[వతా భవ్యచారి తల 

గని కీర్తి వెలసె నే కర్మభూమి, 


కవిజనంబుల పాలిటి కల్పకంబు, 
పరమసౌభాగ్య ముల కేది పట్టుగొమ్మ, 
అమ్మ హాత ల్రి రూపంబు నాత్మ దలచి 
ఆం|ధమాతకు వందన మాచరింతు. 


—! ల 


98. శ్రీమతి నుదురుమాటి శేషమ్మగారు 


వృషభరాజు (Bull) అనే ఆంగ్లరచన కనువాదము, 


వీది యీ కావ్యము అంతయు ముత్యాలసరములలో చాలా దీ ర్థముగా 
ఉన్నది. మచ్చునకు రెండు మ్యాత మిచ్చుట ఉదావారింతును. 


'“'“అడవిమెకముల నదరజేసెడు 
నట్టి [కోల్పులి యైన తనతో 


309 


ఆం[ధ కవయి[తులు 


పోరి రెండవసారి పొంతను 
పోమి కల గాంచెన్‌. 


“నిదుర మేల్కుని తత్తణమ స్వా 
ప్పికము తన గోసార్యభౌమత 
తెలిసికొని యా ముసలివృషపతి 


“ఆధిపత్యం బెంత కలిగిన, 
నంగపటుత్యం బెంత మెఅసిన 
వార్థక మున జీవి కుతల 
పాటు తప్పదిలకో 


99. శ్రవుతి నల్లూరి రత్నవూంబ 


నాజ న్మ భూమి. 
నిష్టర నిస్తం ద సేహార నిష్యంద 
ధారాకలిత హిమధరముతోడ 
స్వాంతసమ్మద వారి పరిపూర్ణవి' భాజి 
త వితత కాసారతతులతోడ 
సౌరభ నిర్భర శతప్మతసంఘాత 
సంయుతోరుధుసీ |పచయముతోడ 
నానా తరులతా వితాన సముద్యోత 
సాం|[ద వినుల వనీచయముతోడ 


లలిత ధావళ్య కౌముదీ[వజము నెమ్మి 
(త స్తరించెడు ధవళ సౌధములతోడ 


310 


ఆంధ కవయిళులు 


మించి యేపును గాంచి రహించి ధరణి 
సరవి జెలువారు సతము నా జన్మభూమి. 


సంస),తమయ మగు నాం[ధో క్రిచాతుర్యముతో జన్మభూమిని వీ రిటు 
(ల 1 zal & 9 
పస్తుతించిరి, 


100. శ్రీమతి యె కోవులమ్మగారు 
=- సంపార్థనము-- 


“భారతి తావక మృదుపదపంకజ సంతతచింతనరతి మమలాం 
(కూరతరారి సమూహనిషూదన సముచితబలయుతధృతి మమలాం 
తావక జయజయ గీతాగానే కర్ణమనోహర కంఠరవమ్‌ 

మాహక కవితాలింగిత పటుతర కోమలతర వాణీవిభవమ్‌ 
తావకబంధనతోడన శ క్రిమ్‌ త్వత్పుతీత్వస్థాపన యు క్తిమ్‌ 
కరుణా మంజుల సంతతవత్సల యాచే సవినయం” 


కేవల గీర్వాణవాక్కులతో వీర్రు ధారతీసో తము చేసియున్నారు. 


101. శ్రీమతి కొల్లూరి గౌరి దేవిగారు 


సౌదామని. 


“ఈ యనంత గాఢాంధకారాయతా భ 
పథ మునందున ఫెళ ఫెళార్భటులతోడి 


311 


అంధ క వయితులు 


జలదనంచయమందున సాగి యొంటి 
నెచటి కేగెదొ? సౌదామనసీ! వచింపు. 
ఆతిమనోజ్ఞ నక్షత సిలాభవీధి 

హర్ష దానంద ములతో విహారమాడు 
(పావృడ్యభపయోధరస్వామి! వలచి 
తిరుగుచుంటివ యీరీతి దిశల నెల్ల? 


“ కేళ్ళురుకు మృగచందంబు గేళి సేసి 
వెడలుచుండెడి రసపు[తవీరు వోలె 
నేగుచున్నావు నీ కంత వేగ మేల?" 


వీరి యూహాపథము రమణీయముగ నున్నది. 


102. శ్రీమతి చర్ల నగరాజకుమారిగారు 


బొబ్బిలి బెబ్బులి. 


“అరరే! ఎంతటి ఘోరకృత్య! మవురా! ఆం, ధావనికా జేసినా 
స రిభూనాథులు వీరబొబ్బిలికి? కట్టా యెంత కష్టంబు? 


స్ఫురద|భంకష బాహువ్మికమలసచ్చూరుళా మహాపీరు, భా 
స్యరతెజఃపద వీనిధాను నను పాపారాయు నూహింపరే? 

“దరి లేనట్టి తరిన్‌ గహించి, దయయున్‌ దాక్షిణ్యమున్‌ నన 
ర్భృర్మకొధాగ్ని వెలార్చి గాల్చతిరి, పాపం బంచు పుణ్యం బటం 
చు రవంతేనియు నెంచకుండ మనమందున్‌, శ తురాడ్గర్యభా 
స్వర క్రోధాగ్ని విదగ్గమాను డగు పాపారాయు డొప్పారగన్‌ . 


312 


ఆంధక వయ్యి కులు 


[పళయకాలాగ్ని చెలగి నిర్భయముతోడ 
(పజ్యలించిన, ఎదు రుండువార లెవరు? 
ఈ వెలమ కేసరీం దము తావకీన 

రుధిరధారలు |గోలక వదలు నొక్కా? 


“| తుమారణోత్సాహి (పజ్యలిత [కోధ 
పూరితాగ్ని చృటలతోడ బొబ్బిలి పులి - 
వచ్చుచున్న ది దే, రండు పొరుషంబు 
లున్నచో, కాదుకొం డిక నోటువడక, 


గమనించితిరా- శౌర్యరసము [కక్కదలు ధారావిశేషము! “అరరే 
ఎంతటి --” ఆమ శార్టూలవి కీడితపు ఎత్తుగడలోనే బొబ్బిలి బెబ్బులి వీరవిహార 
విస్ఫూ ర్హివి విడంబించినది. ఎ త్తినది మొదలు తుదిదాకునంతవజికు ఒకే ధార. 
వీ రిట్టి నిర్వహణముతోడనే “బొబ్బిలి యంతయు రచించిరో యేమో తెలియ 
కున్నది. అంతయు రచించియుండిన బాగుగ నుండి, అనంతమ్మగారి కావ్యముల 
వలెనే ఆవే శపూరితమై యుండియుండును. 


యూయూ. అనాం 


1౮8. శ్రీమతి అయ్య'దేవరబాలా। తిపుర 
సుందరము ుగారు 


టీచర్చు వై నింగుగూర్చి హాస్యర సముగ (వాసిన చః పద్యములు 
బాగుగా ఉన్నవి, 
“బాబూ | బదికితిమి” 
ఏ బ్యాచి నడుగునో, యెవరినో యను భీతి 
గొలుపు |క్రిటిసిజముల్‌ తొలగిపోయి, 


313 


ఆంధ కవయ్యితులు 


[వాసీనదానినే రామకోటిగ [వాయు 
నబ్దరువేషను లంతరించె, 
పాడిన పాటనే పాడించు నీ నోట్సు 
ఆఫు లెసన్ఫుల హంగు లుడిగె. 
తలపనీ తలపుగా తగిలెడు టీచింగు 
వర్కు బాధలు కూడ |వాతవడియె, 


వేళపాళలు లేని |డిల్‌ వెనుకబడియె, 
గడిచె డాక్షరు సర్లిఫికట్ల బాధ. 

ఏ ద 0 
(బదికితిమి జీవుడా! శాంతపడగదోయి! 
గడచిపోయెను ప్రై్రనింగుగండ మహహ'” 


“ఎలుకను దెచ్చి “పిల్లి యిది, యీనడుమన్‌ విధి మూడుకాళ్ళపి 
ల్తుల సృజియింబె' నన్న, దలలుం గదలించుట తీర మా మనం - 
బులకు యఖేచ్చ గల్లె, |పతిపుస్తక మొక్కొ-క దేవు డన్న రో 
జులు గతియించె, నింక పరిశుభపు నోగిర మబ్బు జీవుడా!” 


దొరగారితో మాట జరుగురుక్టై చేయు 
ముస్తాబులనుజూడ బోము ముందు, 
పూర్తిగా స్టెపెండు ముట్టునో ముట్టదో, 
యను తొటుపాటుల నరయబోము, 


సగ కె 36౨? 


66 3 ౪6 $ ఈక ఓ 


చిత్రలేఖన దీక్షయు చెల్పె, గాన 

(బదుకు జీవుడి! తీరె నవస్థ లెల్ల. 
“చితి, యులియను, అంపంబు చేత బట్టి, 
చెక్కుచున్నట్టు నటియించు చేష్టితములు 
నిన్నియును గూడ నేటితో సున్న యయ్యె, 
జీవుడా! ఖీతి లే, దింక చింత యుడుగు” 


314 


ఆంధ కవయితులు 


ట్రైనింగు సమయమున, జరుగు నాటకము లన్నిటిని గుది (గుచ్చి యిశ్రే 
యూమె యింకను హాస్యముగను, సహజముగను [వాసిరి. ఈమె యేది [వాసినను 


స్‌ జ్డే హాస్యమయముగ నుండును. 


104. శ్రీవుతి వింజమూరి సీతా దేవిగారు 


* పంజరమునుండి.” 


“యుగయుగమ్ములనుండి నే నుంటి నిచట, 

సీలియాకసము పిలుచు నేమొ నన్ను? 

ఈ దినము బంధములు లేపు, ఇపుడె తలుపు 

తెచి రెవ్యరొ విడుదల తెచ్చినారు.” 

“అరుణరాగాన పూర్వాదియందు స్వేచ్చ 

కొలువు తీర్చు పొద్దున వియత్తలములోన 

కెగిరిపోయితి గాని, యీ గగనపథము 

దూరమై తోచి, స్వేచ్చయే భార మయ్యె, 

తరితరముల దాస్యమ్ము పె బరువు దోచు, 

స్వేచ్చ నీ హృదయమ్ము మోసికొనలేదు. ” 

హిందూదేశీయలకు గాని, శ్రీజనులకు గాని చిరంతన పొరతంత్య 

మెన్నడై న బాసిపోయి స్వాతం[త్యము వచ్చినను, అలవాటులేని యౌపాసనముగ 
నది వారికి వెగటుగనే తోచు నని యీ శ్రీమతి వ్యక్తీకరించిన భావము స్వభావో 
చితముగ నున్నది. 


315 


105. శ్రీవుతి వట్టికొండ విశాలాకీగారు 


“ఆభు దయ గీతాలు” 


గృహలక్షిలో బాగుగా 
హరించెదను. 'జలదమా!' __ 


చుక గాల్లొ చం దుండు 
చూచుచు=డగనె, 
మాయమై పోయెను, 
మబ్బుతున్క_లొ నెపుడొ, 
ఈ చిన్ని వెన్నెలలో 
ఏ పూలతావియో 
మెయి నోకినంతనె 
మేనెల్ల మణచితిని. 
పండు రేయెండలో 
సెండు హృదయమ్ముతో 
కైత నల్లెడు కవులు 
కరగి నీరై వర? 
చందమామా! రావె! 
జాబిల్లి! రావె! యని 
వసిపాప నాడించు 
పడతు లే మైరొ కవ; 
చిట్టిపావా యెంత 
చిందులు [దొక్కూనోః 
కవు లెంతగా నిన్ను 
కతినోక్తు లాడుదురొ? 


[పఖ్యాతి గన్నవి. ఆందుండికొన్ని శీర్షిక లుద 


తొలగిపో జలదమా! 
తొలగిపో, తొలగిపో! 
తొలగిపోవుదు వేని, 
కలయట్లు జగ మెల్ల 
పండువెన్నెలలోన 

పరవశం బౌను గా: 


“భృంగమా” అను గేయాలు చూడండి :-- 


ఈ కలువపూవులో 
ఈవు రుంకారిస్తు, 

ఆ కలువపూవులో 
ఆప రుంకారిస్తు, 

ఏమి చేయుచునుంటి రే! 
భృంగమా! 

ఏమి చేయుచునుంటిర! 
రమణీయ మైన ఆ 
రామవాటికి లోన 
గుంపు గుంపులు గూడి 
సొంపుగా గూర్చుండి 
ఏల చూచుచునుంటివే? 
భృంగమా! 


ఏల చూచుచునుంటివె? 
అస్సుటిత కుసుమా? 
నందముగ కూర్చుండి, 
పరిమళం బింతేని 
పరవశము గాకుండ 
కాపు కాయుచు నుంబటివే? 
భృంగమా! 

కాపు కాయచు నుంటివే? 
కలువరేకులలోని 
కమ్మతావులు చిమ్ము 
మధురాసవాళ్యాద 

మ త్తచి తమ్ముతో 
రుంకార మొనరింతువా? 
భృంగమా' 

రుంకార మొనరింతువా? 


ఆంధ కవయి[తులు 


భవదీయ మృదుగాన 
పారవశ్యమ్ములో 
ఉన్నంత సేపు నా 
కొక. విషయం బేని 
జ్ఞప్రీకై నను రాదుగా? 
భృంగమా? 

క ప్రీకై నను రాదుగా. 
సద్భావసౌధాళి 
శాంతచేతస్కు-లై - 
కల్పనా పతిభమై 

కైత నల్లె డు కవల 
కామోదమును గూర్తువా 
భృంగమా! 
ఆమోదమును గూర్తువా? 


వ్యంగ్యధోరణిలో రణించిన ఈ "భృంగమా” అను శీర్షికను గేయములు 


బాగున్నవి, 


“స్వాగతము” అను శీర్షికలోని భావ్యప్రకర్ష ఇంకా ఉదా త్రముగా నున్నది. 


కవిగేయములే వినుచు, 
కవిపద్దెములే వినుచు, 
కవిజీవితేశ్వరిగ 

కలకాల ముండుచు, 
కొవయితిమాటయే మజచావా? 
కవికవుంగిలి లీన మైనావా? 
శ్రీ వయ్యునున్‌ మాదు 
చెంతకే రాకుండ 


అచటనే వసియింప దలచావాః 
స్త్రీకులోద్ధరణ కైనను రావా? 

స్రి లన్న అభిమానమే లేదా? 
వేగమే రావమ్మ ఓ కవితా! 
స్వాగతం బిస్తాము మృదుకవితా! 
సీరాజనం విదుగొ ఓ కవితా! 
నిన్నె పూజిస్తాము ఓ కవితా? 


ఆంధ కవయి[ తులు 


నిజముగా సరస్వతి కిట్టి స్వాగతము కాంత లందజు నీయ వలసినదే. ఇచ్చి 
ననే కాని సరస్వతి వీరి యిలువేల్పు కా దేమో? భావగౌరవమున కెంత వెల 
యన నియ్యవచ్చును. ఈ (శ్రేణి పద్యములు శ్రీ కొత్తపల్లి లలితగారి సమీక్ష్షయందు 
వివరించిన కవిత్వ శేణికి చెందినవి. శ్రీమతి విశాలక్షమ్మగా రిట్టి వెన్నో 
రచించిరి 


106. శ్రీవుతి జయంతి లక్షీవుంగతాలుంగారు 
య 


సీ రొకరు ఇట్టి అభ్యుదయ కవిత్యమును వెలయించినవారుగా నున్నారు. 
వారి “ఆభ్యుదయము” అను శీర్షికను చూడుడు:-- 


ఆందు “ పకృతిభాగ్యం. (పణయపథావం” అను పాదాలలో 


చిరుకలివెలుగుల- మహామహిమనే 
దినపతిబింబం లేచింది- 
తూరుపు దెననే (పకృతిభాగ్యం 
పొడిచింది- [ప్రణయ పభావం 
వెలివెలిచీకటి తెలుసుకు తెలిపే 
చిటికలోననే ఖా వౌన్నత్యత 
(పొద్దువెలుగులో పెపై రంగుల 
కరిగింది- . వర్ణన చేసే 
మానిని కోరే |పాతజబ్బు లీ 
మానవలోకం [కొ త్రసొబగులో 
సీకిహీనతలో నవకవులారా! 
సమసింది- .. యువనటులారా ! 
మహిళలు వలచే నవ్యమహోదయ 
మాన్య|పపంచం పాంచ జన్యమున : 


318 


ఆంధ కవయి[ళులు 


సుస్వర (శుతిలో _లాస్యభాగములు 
భావగీతికలు పాంచజన్యపూ 
పాడండి- పంచమస్వరమూ 
_పణయనాటికను విశ్వం నిండాలి, 
ఆడ ండి= దెసలను దాగొను 
Sa tee? పల వేలుపు పెద్దలు 
భావగీతికల ఎదుటికి 
హృదాకరావములు, రావాలి. 

పణయ వాటికల 


107. శ్రవుతి దేవులపల్లి సత్యవతవ్లుగారు 


వీరు తణుకువా స్తవ్యులు. అచట మహిళాసమాజ మొకటి పెట్టి స్రీ*నసేవ 
చేయుచున్నారు, అపుడపుడు జాతీయసమస్యల పె వాసిన వారి పద్యములు గృహ 
అశ్ని్మ యందు కనబడుచున్నవి. వీరు | పసిద్ధ కాం గెసుభ కులు. 


స్టేడుకన్యను గూర్చి; 


ఎకగాడి యాంగ్లదేశ మిది, యెక్కడి భారతదేశ ? మద్దిరా ! 

ఇక్కడి కేగుదెంచి, యిటు లెంతయు దీక్షను మాదు ము క్తీకై 

తక్కక రా|త్రియుం ఐవలు తల్లిరొ! 'ఫేడురొ! పాటునొందు, నీ 
లు ౧ 

ఎక్కువ యైన ఈ బుణము నేగతి నీగద మమ్మ యిమ్మహికా? 


మృగతృష్టను బోలెడు నా 
దగను విలాసమును విడిచి, తిల్రీ! స్తేడూ! 


319 


ఆం[ధ కవయితులు 


నిగమాంత వేది గాంధికీ 
దగ కూతుగ వెతి, వెంత ఛన్యవొ ధాతిన్‌? 


సత్యాాగహులకు ee 


రథచోదితుం డౌచు రాజిల్లు కేశ్లజన్‌ 
మజపించు (శీ గాంధి మహిమ దలచి, 
వ్యసనస ప్తక మాచి పరగెడు ధర్మజు 
మజపించు నా పటేల్‌ మహిమ దలచి 
సురరాజు సుతునిదౌ సుపభావంబును 
మజపించు జహ్యరు మహిమ దలచి, 
వాయుపు త్తికు వీరవరు భీమసేనుని 


మజపించు నా సుభాష్‌ మహిమ దలచి, 


"సీన్స, అన్సారి |పభృతుల చేవ నెంచి, 
యుద్ధవి శాంతి గై కొనియుండు డయ్య! 
మఠఅల రాగల సం|గామ మహిత విజయ 
అలక్ష్మికర[గహమ. కొకు లక్ష్య మెంచి... 


ఇంకొకప్పుడు సత్యా[గహుఅకు చేసిన “ప్రబోధము” గాంచుడు:.- 


కను డా మాలల దుఃఖనిస్వనములన్‌ కారుణ్య మేపారగా 
ననుతాపా శుకణ పవాహమున తానంబాడి, జాతీయ సే 

వన డీశారతి బూని, భారతము గాపాడంగ త్యాగ వతం 
బున నాత్మాంజలి మాతృచరణాంభోజంబు పై నంటుచున్‌ 
వెనుకం జూడక రండు-లెండు-తెగువన్‌ వేవేగ నారీమణుల్‌ ॥ 


దాస్యాంధకారము తరిమివేయుటకు నై 
ఖద్ధరు దీక్షతో గట్ట రమ్మ' 

గద్గదస్వరముతో కడు దుఃఖ మందెడు 
పంచమసుతుల పాలించ రమ్మ!! 


320 


ఆంధ కవయి[తులు 
ఆత్మనాశ మొనర్చునట్టి తాగుడు మాన్ని 
దేశవస్తుల దీక్ష దెల్ప్బ రమ్మ! 
మన భాష, మన జాతి, మస దేశ మభివృద్ధి 
నెనయు మార్గముల నూహింప రమ్మ! 
మనము పూర్ణస్వతంతత గనెడువజకు 
తీరబో దమ్మ మన పని తెరవలార! 
మాతృ సేవాపరాయణ మహిత దివ్య 
కంకణము దాల్చి రా రమ్మ గరితలార!॥ 
ఇక్లే వీరు సత్యాగహోద్యమ సమయమున శ్రీల ననేక విధముల | పబో 
థించియుండిరి. 


107. శ్రీమతి పోతా పగడరాజ్యరత్న వుగారు 


సమతను వెంట నంటు నల చం|దుని ధాటికి నోర్వలేక, దా 
గమలిన మోము వాంచి, తరు కాండముసన్నిధి నేడ్చుచున్నయా 
కమలముఖిన్‌ గనుంగొనుచు, కామిని గావగజాలకుండుటన్‌ 
విమల హిమా౭బురూపమున వేదన నొందెడు వృక్ష సంతతుల్‌ . 


వీరి “పేమ” యను మకుటమునందలి పద్యములు బాగుగా నున్నవి:-- 


“రా జయి నేను బుట్ట సతిరో నీవు భిక్షుకివై జనించినన్‌, 
ఠాజుల చిహ్నమై తనరు రమ్యకిరీటము మూల (దోచి, వే 


21 321 


ఆంధ కవయి[తులు 


రాజుల మన్నన ల్లనుచు రంజిలు నొ శిర మంత వంచి, నీ 
రాజితపాదపీఠి దగ భృత్యుని క్రై వడి నుందు నెంతేయులా. 


108. శ్రీమతి లలితాకువూరిగారు 


సకలాశావరిద్భ ప్తి సూర్యుని యుషస్సందేశముట్‌ తెల్పు స 
యకలంక మ్మగు వేళ మోహనము దివ్యమ్ముకా సుమీ నేడు వి 
శ్యకళాతం|[త్రుల మీటి భారతయళస్సొాభాగ్యముల్‌ పాడి, మే 
లుకొనం జేయుము నీదు గీతములతో లోక మ్ములకా సోదరీ! 

వీరి '(శావణలవమ్న్మీ" బాగున్నది: -- 
మోవిమై దూగు మెరపుల మొలకనగవు, 
భుజముపై [వాలు మొయిళుల ముద్దుకురులు, 
తనువు నిండిన పూల యందంపు సొగసు, 
వరల నేతెంచె (శావణభాగ్యలక్ష్మి. 


కొండయంచుల నాడుకొను నళ్చమబ్బుల 
మాటున వెల్లు శంపాకుమారి, 
పూవుడొంకల నాకుపొ త్తిళ్ళన కుమ [కొం 
బసపుల జల్లు సంపంగికన్నె, 
కెంవుల దానిమ్మ గింజల గొరుకుచు 
పిలపిల మని కూయు చిలుకపడుచు, 
ఏటిచెంగటి గాలి కెగిరెడి ముంగురుల్‌ 
మెల్లన సరిచేయ పల్లెపిల్హి 
ఎంతటి అమాయక మనః పవృ త్తితోడ 
స్వాగత స్నేహగీతముల్‌ పాడినారొ? 


322 


ఆంధ కవయి!తులు 


జాంభవ|పేమసూచక జాష్పసమితి 
వరల నేతెంచె శ్రావణ భాగ్యలక్ష్మి. 


బంగారుజలతారు పెట చెంగావియం 
చులు గాలితాకున మెలితివడగ, 
సీలాలమీద చిన్నెల వన్నియల నింపు 
చిన్నారి చూపు చెమ్మగిల్ల, 
పగడాలపెదవి గేదగిరేకు సన్నని 
మొలకల చిరునవ్వు మురువు సూప, 
చిగురాకు మెత్తని చేతుల బంగరు 
పఒకలగాజులు తళుకు లీన, 


లోలకులు చిన్ని చెవుల నుయ్యాల లూగ, 
మోమునం గుంకుమపుబొట్టు ముద్దు లౌలుక, 
నడలు తడబడ, [కొత్త సందడులు మీర, 
వచ్చె వేడ్క మా వదిన [శావణముతోడ. 


వీథీపీథుల ముగ్గ పీకాపరంపరో 
న్ముక్త నిస్తులభావ మౌ క్రికములు, 
జోటబాటల యొవళాటోప పరిజ్బంభి 
తాధరోష్టా దరహాసరుచులు, 
పథపథమ్ముల వయః[పౌఢకాంతాస్మేర 
సహత వాక్యారావ సముదయములు, 
జాడజాడల బాల జలజాననా పాద 
కంకణ కింకిణీ క్యణనగతులు, 


ఎచట జూచిన కేరింతలే, బెడంగు 
నడకల, (కొత్తకొత్త సందడుల సడులె, 
నిండి మా చిన్నిపల్ల నెన్నండు లేని 
సంపదల |పతిధ్య్వ్యని జూపె |శావణమ్ము. 


323 


ఆం[ధ కవయ్యితులు 


అవిరత మాంగల్యశోభతో నిత్యక కళ్యాణము పచ్చతోరణము ఘటించు 
క శావణకోభను నింకను జాలమంది కవయ।తులు గానము చేసిరి. 


వబ అధవా. కా 


109. శీవుతి తుమ్మల వసంతా దేవిగారు 


ఈమె రచించిన |శావణకృతి మజియొక విధముగ నున్నది :-- 


“వాలు తటిల్లతాతతిని [వాలు ననంత సువృష్షిధారలున్‌ 
రేలు పవల్‌ మిగుల రేలుగ జేసెడి యుష్మదీయ మూ 
లీల మహావిచి తము బలే! సుమి [(శావణదివ్యలక్ష్మి. =. 


మెజిపులె దీప్తమై, స్తనితమే మలి దివ్యమృదంగవాద్యమై, 
పజచిన శాద్వలమ్ములు తివాసులు గా వెలుగొంద, నందు మై 
మఅచి మయూరపా[తములు మంజుల నాట్యము చేయ, నొప్పు నీ 
మురిపేపు శ్రావణ [పణయమోహిని .. 


ఇప్పట్టున (శ్రీమతి [దోణంరాజు లక్ష్మీబాయమ్మగారి 'వరలక్మి' ని గూడ 
'సేవింతము. 


“ శావణభాగ్య లక్ష్మి! ఘన స్వాగత మమ్మ దయామయీ!' జగ 
త్పావని! లోకపాలనవిధానమతిన్‌ దయచేసినావె! ని 

న్నెవిధి నర్చసేయగల ? నీ హృదయస్థితనై యథేచ్చగా 
సేవల నంది లే నగవుచిందుల డీవన లిచ్చి |బోవుమా. 

చల్లగా వచ్చి శ్యామల శాద్యలములు 

ననలు గొనుచున్నవో ఏమొ, గను మొకింత 

వేడివేలుపుకాకల వాడిపోవు 

ఆల్మపేగుల దను తీయనిజలాల.” 


324 


ఆం|ధ కవయి! తులు 


అని పైరు పంటల శేమమును జూడవే [శ్రావణమా యని (పార్టించి 
యున్నారు శ్రీమతి రాజేశ్వరిగారి “ఇరుగమ్మ కెంత యదృష్టమో” యన్న 
య మిదివజకే ఆలించియున్నారు. ఇంక నెందజో యిట్దై బుతుగాన 
మొనర్చియున్నారు. 


110. శ్రీమతి మరూానాడ&ిగారు 


“ఆంధీ” 
శ్రీల వెలసిన తెలుగుతల్లికి వెలికి జిమ్మిన మొల్టసతి వలె 
గీ రి గాంచిన యాంధజననికి గులికి కూయవె సోదరీ! 
జేరి వోరతు లీయగా, వే' సుధలు గురిసిన తెలుగునాటను 
గిరము రావే సోదరీ! సిరులు విరిసిన తెలుగుతోటను 
పలుకుపలుకున దేనె లొలి కెడు బుట్టి పెరిగడు మనకు లె దక 
తెలుగుతోటల తీపుతేటలు నెట్టి కొజతయు సోదరి! 


అగా శబర. ఆటటూసుతాంటొకకలలగ్నై 


111. ఖీవుతి సామవేదుల చీరంజీవమ్షుగారు 
దేశ సేవిక 


రాతిరి గప్పు హైమపు తెరన్‌ మరుగొందిన కేతకీసుమం 
బాతపకాంతి మందమలయానికులు కూర్మి మలుం=గు వాయుచుజా 
వీతసమస్తమాంద్య మయి విస్ఫుర తేజము లొల్కునట్టు, లౌ 
రా! తమమున్‌ విడంబడి విరాజిలుచుండిరి దేశ సేవికల్‌. 


ఆతపవహ్నికీల లవణాంబుధి తీరమునందు నుప్పు దా 
చేతుల జేసినట్టి నవచెల్వమొ, కృష్ణుని జన్మభూమికిన్‌ 


323 


ఆంధ కవయి[ తులు 


జాతర చేయుటకా గలుగు కొంతరనంటొ, ముఖంబు నింప వి 
ద్యాతతగౌర వాన్వయవిభాతి మనోజ్ఞవిలాస మొందెడిన్‌, 


తల్తి సమ సదీక్షలకు దక్షిణభూమియ, దేశభ క్తులన్‌ 
పిల్లలలోన ఆంధి యగసుపేరిటి దెంతయు ధైర్యశ్రీల యం 
చెల్లజగంబు ద న్వొగడ ని:తలు జేసిన దా స్వతంతభా 
స్వల్లిక దేవ సేవికయ భారతభావివిశుద్దలక్ష్మిగా. 


.కులతానణబకికరితాకనాల. పవరు. 


112. (ఫీవుతి ఓ. శారదగారు 


౮ “సిరసము' (హరీందున కనువాదం) 
ముద్దువన్నెల దరిగిన పువ్వు బోలె, 
రమ్యలహరీవిహీన వారాశి వోలె, 


పరువు గల వాజి లేని సంగరము వోలె, 
నీవు లేకున్న నా యున్కి నీరసంబు : 


మిసిమి గల పృథ్వి లేని యాకసము వోలె, 
(బాణతతి గోలువడు శరీరంబు వోలె, 
మృదుజలకణరహిత వారిదము వోలె, 

నీవు లేకున్న నా యున్మి_ నీరసంబు. 
ఘననినదకూన్యమౌ మృదంగంబు వోలె, 
మేలి మెజుగుల విడనాడు మెజపు వోలె. 
కనదతులకాంతి లేని ఖడ్గంబు వోలె, 

నీవు లేకున్న నా యని నీరసంబు. 


పరమ[గంథవిహీనుడౌ గురువు వోలె, 
బయనమున [దోవ దప్పిన పాంథు వోలె” 


326 


ఆం ధ కొవయి [తులు 


నంత మెజుగని సంతతచింత వోలె, 
సీవు లేకున్న నా యున్కి. నీరసంబు. 


113. భవతి కల్వాల పార్వతీదేవిగారు 


[ప్రబోధము 
ఎన్ని దినంబు లుండగల వీ వబలాహ్యయధారి వౌచు? నా 
సన్నము కాలచ[కము నిజ[పభలకా సబలాత్వ మూని, వి 
ద్వన్నుత మార్గచారిణిగ విలు, మంత నితాంత తేజ సం 
పన్నవరేఖలన్‌ జెలగుమా తరుణీ! భువి నూత్న సంస్కియన్‌. 


[గామసంఘ మనాచార కలిత మగుచు 
దమకు గ ర్తవ్య మెజుగక తలడిలు 
వనాక్‌ 659 0 
చుందు రని వార లెలమి నొంధ, దివ్య 
సత్పథంబు లొసగుమ సాధ్వి నీవు, 


మాదక కుకా నాకనాదటు. 


114. శ్రీమతి రాజహంనగారు 


సరస్వ తీపూ జ. 
చితుతమేఘముచేత బీవితేశ్యరి కొక. 

కబురు పంపించిన కవి యొకండు, 
ముద్దులోపల నొక మోక్షమార్గము చూపి 

నాటకం బల్లిన మేటి యొకడు, 
పోయిన స్వర్గమ్ము పొలుపొంద చితింప 

నంధు డయ్యును జగద్బంథు వొకడు, 


327 


ఆంధ కవయి (తులు 


నిండుజవ్వనమున నిషధభూపతి | పేమ 
తెలుగువ [వాయించు ధీరు డొకడు 


దేనసము లౌట, భారతీదేవిచెంత 
నర్ధసింహాసమ్ము పె నధివసించి, 
శ్రావ్య మోహన మధుర (పశాంత మైన 
గీతికాపళి పాడుచు కీర్తి గనిరి 


fies a = ఈశ్వరిపూజకు సిద్దులై శుభ 
సాంతము లొప్ప నా తరుణిపాదముచెంత వసించి రయెడళా,, 
పిదప మిగిలిన కవులు త్వజ్మధుర మెన 
కావ్యకుసుమాల (శ్రీదేవి కని యొసంగి, 
నిలిచి రయ్యెడ తమ తమ నెలవులందు 
పూజ (పారంభ మౌనని ఫొంగి పొంగి. 


“ఎవ రది పూజవేళ నిటు లేడ్డురు నా గదిచెంత?” నంచు న 
ద్దివిజలతాంగి భారతీ పదే కవివర్యుల పశ్నాచేయ, నా 
భువి నొక కృష్ణశాస్త్రి కవిముఖ్యుని తేనెయెలుంగు టేడ్చులే 
దివిజగృహాంతరంబుల నదే వినగాబడె నంచు పల్బు.టకా. 


కల్పన చమత్కారముగా నున్నది. కవిత్వమును దదనుగుణముగా బాగుగ 
నున్నది. 


328 


115. శ్రీమతి కడియాల సుభదా 
కామేశ్వరరావు 


రాఘవా యను మకుటమున నిందాస్తుతిపరముగ నెన్నో పద్యములను 

గృహలక్ష్మి యందు పీరు (పకటించిరి. 

“ఒప్పులకుప్ప! మా జనని, యుర్విజ, పూతచరిత , సాధ్వికి౯ 

త ప్పొక చేల కల్లు ? విశదం బది నీకును, నైన నిర్ణయకా 

నిప్పుల కప్పగించితివి నింద్యకథాసవిశేషి వౌచు, నీ 

మెప్పుల కేమి, భూజనులమీదికి దోసితి తప్పు రాఘవా!” 

“ఇనసుతుకంటె గూర్చు సఖు డింద్రతనూఖవు డౌను నీకు, నీ 
"= మనమున నేమియెంచితివొ, 'మాన్యుడు గా డొకొ యిందుపట్టి? నీ 

జనకజ దెచ్చి యాయ డొకొ, సమ్మతి నాతనిమై తి సల్పిన౯? 

ఇనకులవర్థనుంత వగుటే కద కారణమెన్ని యెంచినన్‌!' 


116. (శ్రువుతి 'అమలగంథక క తక 


పేరే “అమల ,|గంథక ర్రి)'యాో, లేక “అమలి యను [గంథము 
ఆజ. నట్టు కిలుబడుచుండిరో? కాని, యామ “ఆమల' [(గంథ " Gr 
కానరాదు. 


అమర వనిత 


కాలవశతను తన పూర్వగతిని వీడి 
తిమిరవాహినీ గర్భాంతరమున మున్లి" 


329 


ఆంధ క వయి[తులు 


చేయనది లేక (పకృతి తా జిన్నవోయె, 
చిమ్మబీకటితో మెరసినది మెజప్త. 
మెజప్పవెలుగున కదలే నా తరుణి యచట 
ముడి సడలియున్న పెన్నెరుల్‌ పుడమి |బాకె, 
బెదరి జారిన తన పైటచెరగు సర్టి 

వరుస సరులను కోన్నీటితెరల దుడిచి 
మెజపువెలుగున కాసార మృదుల మధుర 

తర తరంగాలమై నాడు సరసిజముల 

సుంత యానంద మొదవింప జూచె నువిద, 


మకుటమునకును దీనికిని సంబంధము కానరాదు. 


117. ;శీమతి వెంపటి అన్నపూర్ణమ్మగారు 


విరహేణీ 


ఆది మనోహర మథుర సాయంతనంబు. 
ఆమె సౌధాంతర విలసితాసనమున 
కరతలంబు కపోలభాగమున జేర్చి 
యేమొ యోచించుచుండె నధోముకాన. 


కలువప్మతంబులను టోలు కన్నుదోయి 
దుఃఖభారపు బొష్పముల్‌ దొరల నెల? 
పగడమును బోలు నధరబింబంబు వన్నె 
దరిగియుండ గతం బేమొ తరుణీ కిపుడు ? 


విన్నబోయెను వదనారవింఠ మకట ! 
శ తుగతమధ్య జీవిలేశ్యరునికొ అకొ?” 


330 


తం [త కవయితులు 


జతతియుండిన రీతి గన్పట్టుచుండె, 
విరహఖారముననా యేమొ వెలదిమేను. 


కోకిలలపొట కామె చీకొతుపడదు, 
చం[దకాంతిచే నామెకు తొండ లేదు, 
మలయపవనంబుచే నామె యలత గనదు, 
నాతి గదలక పతిని ధ్యానంబు సేయు. 


అట్టి దృఢచిత్తమున నున్న యా యతివ పతికి 
బంధనం జెంత ? శ! తులబల మదెంత ? 
కష్టజలధిని లంఘించి కాంతహృదిని 
శీరలేకుంతునే ? .-. 


118. (శీమతి పాకల చం దకాంతావుణీగారు 


= పక్సతి- 


కరుణావిదూరులొ నరహంతకుల కీ జ 

గం జెల్ల నిబిడాంధకారమయము, 
మధురవాగ్గను లైన పృథుకవీందుల కీ వి 

శాలవిశ్వము సుధాసాగరమ్ము, 
రాగళూన్యంజబౌ విరాగిలోకమున కీ 

(పకృతి మిథ్యామనో|భాంతియుతము, 
స్వైర సంచార శృంగారవ ర్రనుల క్రీ 

సక లంబు ముత్యాలచం దళాల, 


క్రీగుతోన్నత నికృలచి త్రవృ త్రి 
నా జగన్నాథువర్శనం బాత్మ గోరు 


331 


జం [ధ కవయి తులు 


అకలుషాత్మకు డైన భకాగగణికి 
సకల|బహ్మాండ గోళ మీశ్వరమయంబు.” 
అని వర్ణించిన యో (పక్క తివర్ణనము చాలా బాగుగ నున్నది. వీరు" గృహ 

లక్షీ|పముఖ రచయితలలో నొకరు, వీరి గల్పికలు, కథలు, వారాసములును 
ఎన్నో ప్యతికలయందు |పచురింపబడుచుండును. వీరి కథలలో, గల్పికలలో సజీవ 
మగు ఇతివృ త్రము ఉట్టిపడును. నిర్దిష్ట ప్రయోజనమును నెజ వేర్చునవిగానుండుచు. 
మనోహరముగా నుండును. ఆ సిద్ధహ_స్తమే పద్యములలో కూడ కనబడుచున్నది. 
రవీం|దుడు, “మూలత తము మహనీయయై యున్న, నదియే పద్ధతిలో పస 
దించినను మహనీయ త్యమునే (పళవించును.. .' అనినట్టు, హృదయము సారతర 
మైనవారికి పద్యమం దై_న నేమి, గద్యమం దైన నేమి, వారి వివిక్రత భాసించు 
చునె యుండును? పద్య మింత యింపుగా రచించు నేర్పున్నను, వీరు హెచ్చు 
పద్యరచనమునకు దలపడ రేలనో ? 


en జ్‌ 


119. సీవుతి పట్టినపు సీతమ్మగారు 


(బతికెడు రెండురోజులను బాముల నెన్నా సహించి, తిండిక్రె - ' 
సతతము పొట్ట చేత నిడి, సత్యము వీడి పరిభమించి, యే 
కతముననో రహస్యముగ కాలము [దోయుమనుండి, యింతలో 
మృతి కెర యౌచునుండు తను వేల సృజించితివో ? పరాత్పరా! 
ఉసురుల బాయువన్క క్షణ ముండగజాలని పాడుబొంద ము 
న్నసమము లైన భోగముల నంది, జరీమడువుల్‌ ధరించి, లే 

దు సమ మటంచు మీసముల దువ్వుచు, |క్రిందును మీదును గాన క 
న్మసలినదే కదా యిపుడు (మగ్గినవన్కను కన్నవారికే 

విస మయిపోయె, నిట్టి తను వేల సృజించితొ ? యో పరాత్పరా ', 


332 


ఆంధ కవయి.తులు 


పుట్టిననాటనుండి తలపు న్వలపు న్విడనాడలేని యీ 
మట్టిశరీరమం దసువు మాయము కాగనె, కాటిలోపలన్‌ 
పువైడు పుల్లలం దునిచి బుగ్గి యొనర్చుట కక్క రౌను, నిం 
కెట్టుల నమ్మ నీ తనువు లేల సృజించితివో పరాత్సరా | 


ఈ పద్యముల వైరాగ్య కరుణరసము లుట్టిపడుచున్న వి. 


శాక యు తారాంతర 


120. నీవుతి బొడ్డు సతామహలక్మీగారు 
చిన్ని చె ల్దాయి 
క జ్ఞగుజ్జము తోసి కదలవే యని కొట్టు, 
పేడబొమ్మకు మాటలాడ నేర్చు, 
పీటపై బొమ్మల బెట్టి యాటల నాడు, 
చెంబులలో నీళ్ళు చేర్చిపోయు, 
తల్లిదౌ పగడాలదండతో నుబుసొడు, 
తిరుగు బొం[గము గాంచి మురిసిపోవు, 
థాదిజెండా బూని గాంధికి జే యను, 
గాలిపటంబుతో కేళి దేలు, 
గిలకపండును గ కొని కులుకుచుండు, 
చందనపుబొమ్మ ముద్దాడి చంక జేర్చు, 
చెంబునకు తాడు గట్టి సిరంబు చేదు! 
చిన్ని చెల్లాయి సావిత్రి చేయు పనుల, 
గన్న వారికి కడుపు చెక్క లగు గాదె.” 


స్వభావో క్తి వాగుగా నున్నది. విశదమైన ధార, విరళమైన ధోరణితో 
నలరారుచున్నది. | 


333 


ఆం[ధ కవయి [తులు 


ముద్దుగా రెడి పాలబుగ్గ చిర్నగవుల 
నిస్గులు లేతవెన్నెలలు గాయ, 
కళ లీను కాటుకకంట దొల్కెడి చూవు 
లెల్లదిక్కుల కాంతి వలి గొలుప, 
0 లా 
చిన్నారి పొన్నారి సిరు లొల్కు. పదముల 
గజ్జిలందలు ఘల్లు ఘల్లు రనగ, 
ఒడ లెల్ల లావణ్య మొలికిపోవగ పోత 
బోసిన బంగారుబొ మ్మ టోలె 
దనకు చిటిచెలాయి... ..=* 
టఉ ౧ 


ఆందణ కూ ఆద్దూముద్దే అలతు లగు పదములతో పొలతులగు నర్భములతో 
చిట్టిచెళ్తాయి మనోహరముగా వర్ణింపబడినది. 


121. ఎవుతి కొమ్మూరి సత్యవతమ్మగారు 


ర్త 
దసరా ముసురు 

ఇం దెవ రెవరు ఎట్టు కన నబడెదరో చూడుడు 1 
ఆటగారు నిటగారు నమచు నందందందు 

ముసుగుతో సరిదెడు ముసలితాత, 
(కొ త్తదుస్తులతోడ |క్రోతియో, విల్లంటొ 

గొని వాశలో బోవు కొొంటిపిల్ల, 
తడికాగితముతోడ పడవ సేయు మటంచు 

పడి యేచ్చుచుండు దుందుడుకు కొడుకు, 
పంతులకట్నంబు, పప్పుజెల్హాలక్రై 


పడివచ్చు పంతులు శాలీకలును, 


334 


ఆంధ క వయి్యతులు 


ఆత వారింటి వంటల నారగించి 
యోరజూపుల బిరపుచు నొకరి కొకరు 
తమి గనుంగొనియెడు నూత్నడంపతులును 
వరలుచుందురు దసరాముసురులయందు 


కఖి [పసారించు వింతదృష్టులలో నిది యొక వింత దృకో్యణము. 
“శరబ్వేళ' యను మకుటమున శ్రీమతి ఓలేటి నిత్యకళ్యాణమ్మ గారు 
“సిగ్ధచూపులతోన జీందులాడెడు సుధా 
లీలల యౌవన శీలతోడ, 
చలువనవ్వులలోని చక్కందనము గూడి 
జాల్యారు రాగరసంబుతోడ, 
అమల మోహన హృదయాంతర్గతం జైన 
తీయనీ |పేనుపదీ పీ తోడ, 
రమణీయ నందనారామ నిత్యానంద 
భావార్థ సౌఖ్యసంపదలతోడ, 


మృదుకనీనిక లుతృలశీని గురియ, 
వింతభావాళి డందాన వెల్లి ఏరియ, 
పండుగకు నేగుదెంచిన పతిని గాంచు 
అమ్మచాటున నిల్చి మీనాక్షి యోర్తు” 


అమలహృదయమున పేరటూం[డ బిలుచు సుదతి యోర్తును మనకు దర్శింప 
'జేసీనాలు శ్రీమతి దేశరాజు భారతీదేవిగారు-- 


పారిశాతారి సత్చరీిమళ కుసుమముల్‌ 
సంతసంబున గొన్ని సంతరించి, 

కస్తూరీకా గంధకరూ ర మాదిగా 
పరిమళ |దవ్యముల్‌ పదిలపజచి, 

పుజ్యింగనాజవ పూజ్యచిహ్నము లైన 
పసుపు కుంకంబుల భక్తి దెచ్చి, 


335 


ఆంధ కవయితులు 


సత్కవీశ రచిత సద్దంథ ముల నెల్ల 
భారతీపీఠాన పాదుకొల్పి, 


[పవిమలం జగు భక్తితో కవికుమారి 

శారదాదేవి నర్చించు (శద్ధతోడ 

దేవినవరాతముల సల్సి, తేజ మలర 

సంతతోత్సాహ మాత్మలో సంఘటిల్ల. 

దేవి నర్చించు కవికుమారిని, విల్వమ్ములు బూని పుర మేను కాలికావ?ని 

మన కనుల గనబంబపగా, [శీమతి కొమ్మూరి సత్యవతమ్మగారు ముసలితాతను, 
కొంచెపిల్లను, దుందుడుకుకొడుకును, పంతులను, డాలికలను, నవోథలను మన 
కండ్ల బడజేసినారు ఇందలి వ్యక్తులను నిత్యము మనము చూచుచునె యుందుము, 


కొని, వారినిగూర్చి గోద్దతీసికొని తీర్చి దిద్దిన వా ర్లుండఠు కదా! కవిదృష్షి, 
థి ద న! 
కవితలంపు అచ్చటనే పత్యెకత భాసింపజేషికొనును. 


ns భసోమొయరోనానకాట్రానన. 


122, శిముతి తూతిక కమలాంబగారు 


వీరి నవనాగరకము విమర్శ మీకు నచ్చునా? కొంచెమూలోచించండి 


. “వపనుపు మోమున రాయ పని మోటు దోచెను, 

పఫేసుపౌడర్త పై (పీతి హెచ్చె; 

ముద్దులు గుల్కెడి దుద్దులు పస వోయి, 
చెవులకు లోలకుల్‌ చెలువు మీరా; 

కాళ్ళు కందము గూర్చు కడియముల్‌ వోయెను, 
పల్టీల గొలుసుల పట్టు దీరె, 

ముక్కున నగ లుంట మోటుగా దోచెను, 
మోమున తిలకంబు గోము వోయి, 


336 


ఆం|ధ కవయి! తులు 


ముడియు గొప్పును సిగయును మోటు అయ్యొ, 
వాలుజడలందు మిక్కిలి వాంఛ యొదవె, 
భరతభూమిని జరియించు భామినులకు 

కరము పెంపారు [కొత్త నాగరికమునకు. 


ఇస్టే, వీరు మగవారి నవనాగరికమును గూడ విమర్శించియుండిరి. ఇది 
చదివినపుడు, కొందటు మా సోదరీమణుల కెంత యాగ హకారణ మైనదో? 
ఆమె పత్రికలలో [వాసినది, కాబట్టి |బకికిపోయినది. కాని యెట్టయెదుట మాట 
లాడిన, నామెను బట్టి దుయ్యబట్టియుండెడివారు. అమ్మా! కమలాంబగారూ! 
మీబోటి వారల మాట పాటిసేయువా రెవ రెమ్మా ఈ కలిలో? 


(శ్రీమతి భువనగిరి లక్ష్మీ కాంతమ్మగారి వన్యవృత్తి ఈ రేవషను రోజులలో 
అనుసరణియముగా నున్నది. 


ఆకలి యెనప్పు డవనీరుహంబులు 
పక్య్వఫలంబు లర్పనము సేయ, 
పరిపూర్ణతోయలై. పవహించుచుండెడి 
శెలాపగలు దాహశాంతి సేయ 
పొమ్ము లె మ్మనకుండ భూమీధరంబులు 
వసియింప నిమ్మగు వసతు లీయ, 
జాలినయట్టుగా సరసాంబరమ్ములు 
ధరియింప భూజప|తతతు లొసగ, 


దినుటకై తిండి, [తాగుటకును జలంబు, 
పండుటకు దావు, ధరియింప వస్త్రములును 
నహహ! లభియించుచుండు నయాదితముగ,; 
వన్యనృ త్రియె దలపోయ ధన్యవృ త్తి, 


జొనుసితహుగ . స దుష్కాలమున వన్యవృ త్తి ధసంవృత్సి. రేషనువలన 


ఎ = 
బియ్యము దొరుకదు. వానలు లేక సరిపడు నీరు దొరుకదు అద్దె కంటోలువలన 


నుండుట కిండ్దు దొరుకవు గడ కం[టోలునలన సరిపడు గుడ దొరుకదు లశ్ష్నీ 
టీ 

కాంతమ్మ గారు మన యంవటకును సరిపూంం నడవులు వారు చెప్పినట్లు సరలవస్తు 

రొ అలంటి. 


22 337 


ఆం ధ్ర కవయి[తులు 


సమృద్ధములగు వానిని చూపుదురేమో ? పోవుదమురండు - ఇల్టుకం టె గుడి 
పదిలము కాదా ! 


(శ్రీమతి పౌణకా కనకమ్మగారి ననుసరించి మనమును స్వాతం్యత్యజ్యోతి 
వెలుగులలో [పకాశములలో ముందునకు సాగుదము రండు ;: 
నవస్వతం[త మహామహోత్సవ రథమ్ము. 
విమల కళ్యాణ రాజమార్ష ముల దిరుగ, 


వచ్చె దినమతణి (పాభాతవర్త నముల 
అమ్మ 1 నీచేతి కాగడా యె వెలుంగి' 


విశసాగర కల్లోలవీచిలోన 

నవ్యభారత స్వాతం|త్య నౌక దిప్పి 
విజయతీరాల లంగరు విడియ నదిగా ! 
ఖరకరుడు వచ్చె తల్లి 1 చుక్కాని పట్ట” 


“ఈ మహానంత యానమునం ద మోఘ 

పరమ సౌభాగ్యసిమ జూపగ స్వయముగ 
పుష్పకము దెచ్చి యంజలి మోడ్చి లోక 
బాంధవుడు నిల్చి జననిరో ! స్వాగతముల.” 
సత్యమును, ధర్మమును, నహింసయును, పేమ, 
త్యాగ మును పంచ|పాణములై. స్వరూప 
మవతరించుచు బాపూ మహాత్ము తేజ 

మెపుడు ముం దయి మము నడిపించు గాక ! 


ఈ నడిపించుట యెక్కడకో* వ మహాప్రయోజన మాశించియో, యది 
ఇపు డిన్ని యిడుమల గుడుచుచున్న (పజలకు (శయస్కరమో కాద? 


338 


128. శ్రీవంతి చేజెర్ల రామరత్న మ్లగారు 


పీరు కాళహ స్తిపుర నివాసినులు. ఏ విషయము పెనైనను ఆకుధోరణిగ 
వందలకొలది పద్యములు నిముస మా;తమున చెప్పగల సామర్థ్యము కలవారు. 
అయినను ఏరికడ ఇపు డేమియు ఒక్క పద్యమైనను ఇది వజకు (వాసినవి 
జాగ త్ర పెట్టియుంచ లేదట. ఉన్న దేదో పంపీంచిరి. అందుకొన్ని = 


హెచ్చరిక 


చేడె లెందరొ మున్ను చెజసాలకు నేగి 
అష్టక ష్టంబుల ననుభవించి, 

సతుల సుతుల వీడి సత్యాగహము సల్పి. 
ధన ధాన్జముల గూడ ధారవోసి, 

ఆహార నిదలు వ్యవహారములు మాని. 
కారాగృహములందు కాల ముడిపి, 

మహానీయు అెందతో మన దేశ కాంక్షతో 
లాటీల దెబ్బలధాటి కోర్చి, 


[పాణముల 'సెత మర్పించి _పజ్ఞ మెజయ, 
పరుల హింసింప దలపక, భావమునను 
గాంధిదేవుని ఆజ్ఞను గారవించి, 
భారతీయులు 'పలుపాట్లు బడిరి గాదె. 
భారతీయుల హృదయముల్‌ భగ్గు మనగ, 
గోడుగోడున (ప్రజ లెల్ల గోల వెట్ట. 

నీతి లేకను మన నేలు కోతిదొరల, 
ఖండితంబుగ మన గోడు కట్టికుడి పె, 
అ|కమం బగు పాలన మంత మొంది 
నత్యపాలన మిపుడె సంస్థాప నౌ 


339 


ఆం[ధ కవయి[తులు 


ఎ|రకపిగము లీనాడు త్నురు మనిరి, 
బడసితిమి గాదె స్వారాజ్యభవన మిలను. 


ఆ మహాత్ముని ఆశయ మాత్మ దలచి 
స్వార్ధత్యాగ మొనర్చి సుస్వాంతమందు 


రామరాజ్యంబు స్థాపింప రారె! వేగ! 


శ్రీమతి రామరత్నమ్మగారి మాట విని మన మందజము రామరాజ్య 
స్థాపనము సేయ బోదము రండు. అచట నైనను సుఖశాంతులబ్బు నేమో! 


చరిత తెలియని ఇతర కనయిచ తులు 


ఇంక వీరందరు గాక, వివిధము లగు పతికలయందు రచయి[తులుగా 
నున్నవా రెందతో కన్పట్టు చున్నారు. | శీమతులు దివాకర్ల శారదామణి, కామ 
రాజు మై[తేయి, తెలికిచర్హ వసుంధర, వట్టి శేషాంబ, పాకల రాజామణమ్మ, 
డి. అనసూయ, ఇషా సుగుణమణి, కె. సుగుణమణి, సి. వి, రమణమ్మ 
మున్నగువారు. వీరు నవలలు కూడా రచించిరి. శ్రీమతులు వక్కలంక 
రామా జాయమ్మ, అమ్మి శెట్టి కనక రత్నాయమ్మ, శ్రీపాద శారదాదేవి,  పఠానేని 
భారత దేవి, మధునాపంతుల సావి తీదేవి, చింతలపాటి జగదంబ, నాయని కృష్ట 
కుమారి, జటావ ల్రభుల వెంకటరత్నమ్మ, చూ డికుడుతమ్మ , తాడి నాగమ్మ, జేతా 
సీతాంబ మున్నగు వారలెందరో గద్య, పద్య రచయితలుగా కనబడుచున్నారు. 


శ్రీమతి దామెర్ల సీతమ్మగా రనువారు ఆధ్యాత్మ రామా యణ కీ ర్రనలను 
శ్రీరిపాట లని (పసిద్ధికెక్కిన ఊర్మిళనిద్ర మున్నగు పాటల వణితిలో రచించిరి. 
(శ్రీమతి నల్లాన్‌ చక్రవర్తుల వెంకటమ్మ గా రొకరు [శీ చివుకుల సరన్వతీదేవిగా 
రొకరు కీ_ర్తినావాజ్మ యకర్త9. ౬౮ నున్నారు. 


340 


ఆం1ధ కవయ్యితులు 


ఇంతే కాక, హైదరాబాదు సారస్వతమున ముందు పేర్కొన్నవారు గాక, 
యింక నీ (కిందివా రగపడుచున్నారు. కీమతులు సంగం లక్షీ బాయమ్మ, 
లోకనంది సత్యవతమ్మ , కొండా శకుంత లమ్మ, రత్నాల కృష్ణాబాయి, ఎల్హాాపగడ 
సీతాకుమారి, నందగిరి ఇందరాదేవి, ఇల్రిందుల సరస్వతీదేవి, చా[టాతి లక్ష్మీ 
నరసమాంబగార్దు అనువా రింకొక పదుగురుకవయి[తులు. కథానికా రచయి!తులు, 
ఏకాంకికా రచయితలు కనబడుచున్నారు. అంతే కాక, మాలతీ చందూరు, 
బొందలపాటి శకుంత లాదేవిగారు (సిద్ధ కథారచయితలుగా పేరుమోసిరి. ఇంతే 
కాక, ఈ దిగువ నియ్యబడు రీతిగా భారతిప/తికయందలి వాజ్మయ సూచికలో 
కవయి తు లగపడుచున్నారు. వారి కావ్యముల గూర్చిన పొలకువ కానరాదు 


శ్రీమతి గుమ్మ డిదల దుర్గాబాయమ్మ గారు సుపసిద్ధ సత్యా గహోద్యమ 
సిర్వాహకురాలు. ఆమె యె న్నోకథలు రచించిరి. అ్రై కొమ్మూరి పద్మా 
వతీదేవిగారు సు[పసిద్ధ రచయితి. 


రచయిత రచన ముద్రణ 

1 ఉమ్మిడిసింగు తాయారమ్మ సావి తినాటకము 1914 
2 నూనె సుబ్బమాంబ అభినవ రామాయణము 1914 
శీ ఎస్‌, మూరమ్మ ఆనందానుభవము 1914 
4 ఎస్‌. స్వర్ణమ్మ ఇందిర (నవల) 1919 
రీయం చూడమ్మ ఉపన్యాసమంజరి 

4 కొటికల పెద్ద తులసమ్మ కందార్థనక్ష[తమాలిక 1919 
7 కొ. సాధనమ్మాళ్‌ కన్యకాజననము 

8 వేమూరి ఆండాళ్లమ్మ కమలిని 1916 
9 ప. నరసమ్మాక్‌ కళ్యాణ కీర్తనలు 
10 అమ్మయ్యమ్యా శ్‌ కృష్ణ నాటకము 1891 
11 కారుపల్రి రామాంబ గానరామాయణము 

12 జ్ఞానమాంబ చం దమ్మకథ-పాటకథలు 1910 
1శీ పి సీతమ్మ తిపురసుందరి 1915 


341 


ఆం భ్‌ కవయి[తులు 


14 లక్ష్మీనరసింహయోగిని 

15 తేకుమళ్ళ లక్ష్మీ వాయమ్మ 
16 ఇప్పగుంట వెంకమాంబ 
LT భాష్యం ఆండాళమ్మ 

18 బి. ఓ. నారమా౭బ 

19 పి. అలివేలు మంగమ్మ 
20 యన్‌ శేషమాంబ 

౨1 ఆ. వేంకటాంబ 

22 ముక్కామల ఆదిలక్ష్మమ్మ 
£8 యమ్‌. ఎ. 'మంగతాయారమ్మ 
24 జి వేంకటమ్మ 

వీర్‌ బి. లక్ష్మీనరసమాంబ 


28 శీరామపుకి 


27 డి, వేంకటసుబ్బమ్మ 

28 విస్సంరాజు సీతమ్మ 

£9 అమ్మి అమ్మాళ్‌ 

80 క శృపలి వేంకటరమణమ్మ 


31 పింగళి అనంతమ్మ 


దక్షిణమూర్తి (హరికథ) 
దేవశతకము 

దైవప్రార్థన 
ఆశ్యారులచరి త 
నారీహితరత్నమాల 
పద్మినీహంనుని గానవినోదం 
పాండురంగశతకం 
యక్షగాన రామాయణం 
రామశతక ము 

సులానీ కళ్యాణం 
సురేచనీ కళ్యాణము 
సుగుణావళి 

సీమంతినీ చరి[త 
కల్పనాకావ్యము 

సావితి నాటకము 
గానమనోహరి క్రీర్తనలు 
వలరక్ష్మీ శతకము 
హరిశ్చం[ద నాటక ము 


1916 
1911 
1912 


1921 
1892 
1918 
1912 
1900 
1917 
1006 
1917 


1920 
1904 
1918 
1914 


ఇందు గద్య, పద్య, (ప్రబంధ, నాటక, హరికథా, కథానికా, గేయ రచ 


య్యితు లందజును కలరు. 


సుమారు ఆర్థశతసంఖ్య కలిగిన యీ కవయ్యితుల పుస్తకము లెట 
ఇంక నెవరైన కవయి!తు లుండిరో, 
నాకు దెలియక వారి [గ్రంథముల ని పొత్తమున చేర్చులేదో, దయచేసి మన్నించి 
వారు నాకు తెలిపిన సంతోషముతో నిందు చేర్చుకొందును. 


నున్నవో కాలము తేల్చ వలసియున ది. 
Oo 


పురుషులు దీక్ష నుజ్జగించిన కవయి[తుల చరి|తల వపకతో [వాయుటే 


నాకు పరాయణ మని తెలియుదురు గాక. 





342 


అనుబంధము 


1. శ్రీమతి బంకుపల్లి వెంకటరత్న మ్యగారం 


ఆం|ధదేశమున శ్రీ వీరేశలింగ ము పంతులుగారికి కడు సహాయులై, [శతి 
స్మృతి పురాణాదుల నన్వేషించి వితంతువివాహాదులు శాస్త్రసమ్మతము లని 
రూపిఎవి. శ్రీ బంకుపల్లి మల్చయ్యళాత్రి గారి సతి వెంకటరత్నగారును |గంథ 
కర్తింణియే. శ్రీ మ ల్రయ్యశా శ్ర్రీగారు జగత్ప)9సిద్ధులు. పురాణవాచస్పతి, కావ్య తీర్థ, 
ఆం|ధవిద్యారణ్య ఇత్యాద్యనేక బిరుదాంచిత ధ్మీపభావులు. అట్టి (శ్రీ శాన్ర్రిగారు 
తనకిడ గల అనేక శిష్యగణముతో బాటు భార్యను గూడ ఛా తిణిగా స్వీకరించి, 
ఆమెకు విద్యాబుద్ధు లలవరింపజేసిరి. ్రీమతిగారి తండి యగు పోకల సింహో 
చలముగారుకు మంచి ప్రసిద్ద గాయకులు. ధార్వాడ మాధవరావుగారి శిష్యు 
లైన వీరు మున్ముందు ధారాకోట సంస్థాన విద్వాంసులుగా నుండిరి. శ్రీమతిగారి 
తల్లి సీతారామమ్మగారు. థ్రీ వెంకటరత్నమ్మగారి వయస్సు ఇప్పుడు 62 
వర్షములు. జన్మ విరోధినామ సంవత్సరము. 


ఇంత ముదుసలివయస్సునను వీరు (పస్తుతము బాలభాగవతమును గద్య 
కావ్యముగా [వాయుచున్నారు. వీరి యోపిక, వాజ్మయాభిరతి |పశంసనీయము 
లనదగి యున్నవి. వీరి యితర కతు లీ కింది విధముగ నున్నవి. సం|గహ 
రామాయణ మను గద్యకావ్యము. జానకీవిజయ మను బృహతాా-వ్యము, ద్రీల 
వతరత్న హారము అను ద్విపదకావ్యము. ఇందు జానకీవిజంయము దక్క 
తక్కినవి యముదితములు. జానకీవిజయమునకు శ్రీ గొల్రపూడి సీతారామ 
శాన్రీగా రుపోద్దాతము వాసిరి. స్రీ (వతరత్నహారమున కడపట భగవద్గీత [ప్రసంగ 
మును కూడ ద్విపదగా రచించినదానిసి (ప్రచురించిరి. కొన్ని మంగళహారతులు 
కూడ కలవు. 


స్రీలు చేయ వివిధము లగు [(వతవిధానమలు, |వ్రతకథలే న్ర్రీ 
వతరత్న హారములోని వృత్తము. వరలక్ష్మీ వతము :- 


343 


ఆంధ కవయ్యితులు 


“థీ కైలాసము చెలగు చుండెను 

ఎత్తగు శిఖరము లెల్లెడ వెలయగ, 

దేవలోకమున దిరిగెడివారలు 

ఆటల నాడుచు, పాటల పొడుచు 

వచ్చుచు నుందు రీ పర్వతమ్మునకు, 

శౌనకాదు లగు సకల మునీం;దులు 

తపములు చేయుచునుందు రచ్చటను; 

ఒక్క దినమ్మున నోపిక మీఠగ 

శివుడు అండి వాసన.” 

ఆసీనుండై యలరుచు నుండెను.” 

తై లి ఇట్లు సామాన్యముగ నున్నది. 

- గీతార్థసం|గహము దీనికంటె బాగుగ నున్నది. 

““యుద్ధరంగమున కురికిన పార్టుడు 

రథము నిలుపు మని రయమున బలికెను, 

శ్రీహరి నిలిపెను జెలగుచు రధమును; 

ఉభయ సైన్యముల యోధుల జూచెను, 

తాతలు, తం|డులు, |[భాతలు, గురువులు 

నీ విధి వారిని నే విధి దుంతును! 

అనుచు నర్జును డప్పుడె ధనువును 

విడిచెను వికలత కలిగిన మనమున...” 

ఇది యిట్టున్నది. ఇందు వీరు క్రీజగక కిట నట నుద్భోధము కూడ 
నొనర్చిరి. 
“హార తిదె గైకోరా ఆదిలక్షేపతి” అను హారతిపాటయందు- “వెల్తురు 

దీపము విధమున నొకటిగ | నిల్తురు లక్ష్మి ము నీవును జగతిని” ఆచుచో, వస్తు 
కృత వస్తుధ్యని కనబడుచున్నది. 


344 


ఆంధ కవయితులు 


వీరు పూర్వము నరసన్న పేటలో నుండెడివారు. (పస్తుతము పర్గాకిమిడియం 
దున్నారు. | 


2 (గ్రువుతి పరా జానకీ దేవిగారు 


దక్కను సారస్వతచరితలో సువర్ణాక్షరముల లిఖింపదగిన సాహితీ 
చరిత కలిగిన కవయి[తులలో |శీమతి పర్యా జానకీదేవిగా రొకరు. వీరి జననము 
1928. మహిళాభ్యున్నతి, పీడితసముద్ధరణమే యాశయముగా పెట్టుకొని నిరాడం 
బరముగా రచనలు సాగించుచున్న లలితకళారాధకురాలు, హిందీవిద్యాధ్యాసము, 
గృహపరిశమ మొదలై న యితరవ్యాసంగములు కూడ లేక పోలేదు. రచనారంగ 
మున నీమె కవితాకుమారి. [కొత్త [కొత్త భంగిమల జూపి పఠితల నానందింప 
జేయ గలరు. రచన లింకను నము[దతములు. “ళలసాంజలి'*, '“నిలింప [శ+” 
“మధుర శో యనునవి. 
కృతులనుండి మచ్చున కొక్క- పద్యము. బుతు[తయము:- 
“మానవ జీవితమ్ము మధుమాస వసంత మనోజ్ఞ శోభతో, 
వానలతో, మహాశిశిరవాయువుతోడ బుతు[తయంబు పెకా 
గానల దూరినట్టు కలగాపులగ మ్మయిపోయె, చే దకుణ 
వానలు కొల్ల లౌను, చలిబాధలు హెచ్చు వసంతముల్‌ తృటుల్‌. 


మానవులలోన ధనికుడు మాన్యు డగును 
ఆకలికి రోయువాడు పుల్దాకు సుమ్ము, 
అందు |[పథముని జీవిత మంత మధువె, 
మొండివాన రెండవవాని గుండెలందు. 


చైత వై శాఖమాన వాసంత క్షోభ 
ధనికలోకంపు వి శామధామ మయ్యె, 


345 


ఆం|ధ కవయి[తులు 
[శావణాషాఢ నిబిడ వర్షానిశా త 
మస్సు పేదకు మృత్యుధామమ్మై యయ్యె. 


బుతు[పతిభ శసేదలలోను భాగ్యవంతునిలోను నెట్టి ఫలితము గల్గించునో 
వీరు చక్కగా సూచించిరి. 


శ్రీమతి సోమరాజు ఇందుముతిదేవిగారు 


వీరు దక్కను సారస్వతమున బాగుగా సుపసిద్దురాలు. ఈమె భ క్రిగీత 
ములు, (పార్థనాపద్యములు [వాయుటలో నేర్పరి. ఎంతటి భక్తు రాలో, అంత 
రసపిపాసి యామె, |పియు డింట లేనియపుడు |పేయసి మనసెట్టి వెతల గుడు 
చునో, ఆట్టియెడ (పియురాం[డ భావములెట్లు పరువిడునో, చాల సున్నితముగ 
చక్కని సాంసారికకథానకముల వోలె కమ్మని పద్యములలో చి|తించునే ర్పీమెకు 
కొల్పలు. భావపుష్టిచే పచేశిమ మైన వీరి కావ్యపాకములు చపు లెజిగిన రసిక లోక 
మునకు చక్కని యామెతలు. శృంగార విరహ కవనరచనమున దక్కను సార 
స్వతేయులు వీరికి మహనీయస్థితి కల్పించియుండిరి. “గౌరి” యనుకావ్యములోని 
కొన్ని పద్యములు: 


పున్నెము లందు స|దచన బొందిన యీ పరమ వతంబులో 

బన్నిన కంకణమ్ము కరపంకజమం దలరార, భ్‌ క్రిసం 

పన్నత నారితేరిన యుమాసమలన్‌ పద మంటి [మొక్కు న 
య్యన్ను లమిన్న లాడెడు |పియంబులు చెల్టియ ! నిన్ను నోముతకా. 
ఎవ్వరు నేర్పిరే చెలియ! యీ గతి వాయన మిచ్చి పల్క.? నీ 
నవ్విన నవ్వులో తెనుగునాటి మనోహర కీ ర్రివల్రికల్‌ 

పువ్వులు పూచెనమ్మ, నరపుంగవు డౌ పతి నెమ్మనమ్ములో 

(గువ్విన భావముల్‌ వెలికి గూర్చినవే నునుసి గుదొంతరల్‌ , 


346 


ఆంధ కవయ్యితులు 


కొసల మజల్చి వేసినది |కొమ్ముడి నూతన ధూప సౌరభ 
(పసర సువాసీతమ్ము నయి [వాలెను వెన్నున నంటి దీర్ధమె, 
పసవచయమ్మునం దుపరిభాగమునం దెటు నిల్పితమ్మ? ఈ 
స విడిలించుకొన్న పతిభాగ్యము నే మని పస్తుతీంచెదకా? 


లా 


వ్‌ 


(శావణగౌర్మీవతము చేయుటకై, తలస్నానము చేసి, వెం[డుకల తడి 
యార్చి, యా సుదీర్థవినీల కేశబంధమున చమత్కారముగ నం దొక సౌందర్య 
రేకాలాలిత (శీ తోచున ట్లుపరిభాగమున కొసరి యొక ప oy నిల్పి, నాథుని 
మన్మథానలశిఖ నుద్ద పము ర ఇ ఆం|ధబాలికా ముగ్ద వ మనోహర రూపరేఖను 
వర్ణించుటలో ఈమె చూపిన సొబగు పోకడను గమని అంతం ఈ వర్ణనమున 
థ్‌ కియుర క్రియు జ ంటఏలు పండినవి. 


ఇట్టి చమత్వారము లీమె లేఖినిని నిత్యనూతనములుగా మనము గాంచ 
గలము, చకా ఈ యల్లిక గల సమాసముల కూడ పచరింప గలరు. 


ఓ చైతన్య కళాస్వరూపిణి'  తిలింగోర్వీసుమారామముల్‌ 
పూచెం గా మధురాననేండదుమధు సంపూర ;పవాహయ్యులకా'” 


G 
es 
లు 
8 
ట్‌ 
ల్లో 
Pi, 
sp 
వ 
(0 
OX 
ర్రో 
(| 
ర 
(గీ 
£9 
(6 
రే 
లు 
( 
ర్‌ క్ట 
Er 


జన్మము తూడు గోదావరి జిల్లా-రాజోలు తాలూకాలోని బెల్రింపూడి 
(గొమము. ఖండవల్లి సీతమ్మగారు, సూర్యని నారాయణకాన్రిగా రనువారు వీర తల్లి 


శా 
దం డులు. సోదరుల విద్ధాభ్యాస ముకొజకు పీరు మెల్చగా నైజాము చె చేరిరి. 
అచటనే శ్రీమతిగాకు బాలికల యుశ్నతపారశాలలో స్కూలుఫైనల్‌ చదివి కృతా 


347 


ఆం థ కవయి (తులు 


ధ్గులైరి. సుబ్బారావుగారు వీరి భర్త. వారి జీవితమున దాదాపు ఇరువది సంవత్స 
రముల [పాయమున భర్త్పృవిహినదుఃఖము నంది మెల్లగా బి ఏ. వరకు చదివి 
తాము చదివిన పాఠశాలలోనే 'పస్తుత మాంధోపాధ్యాయినిగా పనిజేయుచున్నారు. 


ప్మతికలలో చాల వ్యాసములు, కధానికలు వాయుచుందురు. పుస్తక 
రూపము నందినవి చాల తక్కువ. అవును మరి-మహిళాసారస్వత (ప్రచురణకు 
దీక్ష వహించువా రవరు? వీరి కవిత్వగురువు బిదురు వెంకటశేషయ్య బి. ఏ. గారు. 
వారును బహు కావ్యనిర్మాతలే. వీరి పథమ కావ్య మగు 'నిర్మల' వారికే 
ఆంకితము. 

'నిర్మలి అను నీ కావ్యము షేక్స్సియర్‌ మహాశయుని “A$ ౫౦౫ like it” 
అను పొ త్రమునకు స్వేచ్చానువాదము. ఇది కాక, “భారతీనక్షతమాలిక' యను 
[గంథము, గేయరూపముగా “రుుదమదేవి” “విజయదశమి” '“ఖడ్గతిక్కన '*యను 
వానిని రచించిరి. వీరి [పథమ |పయత్న మగు “భారతీనక్ష[త్రమాలిక” యందలి 
తెలి చక్కగా నున్నది ఫ్‌ 

“జాతియత్వము, దేశభ క్తి, స్వమతాచారా భిలాషంబునుకా , 

పాతి వత్యము, సత్సరివ ర్రనముగున్‌, సర్వాదరస్థానమౌ 
సీతిక, గార్యములందు శ్రద్ధ యెదలో నిండారుటకా, మాపయికా 
(పితింజేసి యొసంగ వేడెదను త ట్ర | నిత్య ముకా భారతీ 1” 

“ పరదేశానుగతంపు నాగరకతల్‌ పాటించి, జాతీయత కా 

వెర పింతేనియు లేక మా పడతుకల్‌ విద్యావతీరత్నముల్‌ 
ధరపాల్‌ చేయుచునున్న వారలు గదా ! దాక్షిణ్మాపున్నాత్మవై 
తరుణీ ! వారల కిచ్చి పోవుము స్వజాత్యాస క్రిని౯ భారతీ '” 

ఇట్టు స్వమత దేశామర క్రితో గూడియున్న వివి. 

ఇక వీరి “నిర్మల* యను కావ్యము సులలిత శై లిలో ధారావేగముతో గూడి 
యున్నది 

“కిలకిలారావముల్‌ గెరలి గూండ్లను ఏడి 
ఖగము లాకసమున కెగాయుచుండె, 


348 


ఆంధ కవయ్యితులు' 


నింగినుండి యినుండు తొంగి చూచుచు భువిళా 
బంగారుకిరణముల్‌ పజపుచుండే, 

పద్మబాంధవు గని పద్మభామినులును 
ముసిముసి నవ్వుల మురియచుం|డి, 

పుష్పసొరభములకా పొందుగా గొనివచ్చి 
పవను డన్ని దెసల పజపుచుండె...” 

అట నట |పకృతివర్ణనలు కలవు. సారస్వతమున సముచిత స్థానమున 
నున్న వీరి లేఖిని యుజ్జ్వల కావ్యసృష్టిని చేయును గాక యని యాశింతును. 


టె 





4. మోద | పనూనాంబ 
మహిళ 


హిందీసా హిత్యశిరోమణి, పండిత కర్ణవీర నాగేశ్వరావుగారి పుత్రిక యగు 
మోద్య్పసూనాంబగారు రచించిన “మహిళ' యను చిన్న కావ్య మొకటి ఉదాత్త 
భావ సమంచితముగ కన్పట్టుచున్నది. శ్రీ కర్ణవీర నాగశ్యరావుగారు బహుభాషా 
విశారదులు. నిజ మగు స్రీ విద్యాభిమానులు. సాహిత్యషే[త్రమున బహుళ వ్యవ 
సాయ మొనర్చిన మహనీయులు. 


ఇట్టివారి కుమారీరత్న మైన మోద్యపసూనాంబగారు సుభగంభావుకత కల్లిన 
రమణీయ కావ్యవిపంచిని మొజుసిన దన్న నది యన్వర్థమే. విశేష పజ్జాశాలిని 
మైన యికీ ర్తిశేషరాలు 1927 వ సంవత్సరమున పుట్టి, 1948 వ సంవత్స 
రమున తనువు చాలించుట కేవలము ఈశ్వర సంకల్ప మనుకొని ఊరడి చెంద 
వలసియున్నడి. చిజుత పాయముననే సంస్క్బృూతభాష నుపన్యసింప గలిగి తన 
వయస్సున మించిన |పతిభోన్మేషముల జూపిన యీ బాలిక చిరకాలము మని 
యుండిన నెంత చక్కని కీర్తి (పతిష్టలము దనకును, దన తండిగారికిని, దన 
దేశమునకుకు నార్జించియుండెడిదో ? 


349 


ఆంధ కవయి [తులు 


ఇట్టి కుమార్తెను గని, యామె తనక్స్కు తన వంశమునకు మోద(పసూన 
యగు నని సంభావించిన శ్రీ నాగేశ్వరరావు గారు కడపొ త్రమును జూచుకొని, 
యామె తనకు ఖేద్మపసూన యైనది కదా యని వగల బొగలవలసివచ్చు చెంత 
చ్మితమగు విధి నిర్ణయము ! 

చూడు డీమె 'మహిళ”* ను [పారంభించుటయందే యెంతచక్క_ని రుచిరతను 
కనబఅచినదో? 


'సిరివి నీవె, యింటి సింగారము న్నీవె, 

శ క్రి వీవె, లోకజనని వీవె, 

విద్య వీవె, విమలవిజ్ఞాననిధి సీత 

మహిళ! నిన్ను మించు మహిమ గలదె? 

““సీదు శక్తి యున్న నిలుచును లోకముల్‌, 

నీదు శ క్రి లేక నిలువ దేది; 

నీదు శక్తి విశ్ణనిర్ణయ మును దెల్పు. ॥మహిళ॥ 
“సబల వీవె, మాతృసద్భావము న్నీవె, 
భారతాంబ వీవె, [ప్రమద వ్‌, 

అట్టి నీవె యబల వైన నిం కే ముండు? ॥1మహిళ॥ 
'మహిళ యనెడి మాట మజచుటయే కాక 
యామె సేవ నెందు నరయరైైరి, 

తత్సలంబు దేశదాస్యంబు నానొప్పె [మహిళ॥ 
“దుర్గపూ జ జేసి దుర్మార్గులం దున్మి 

వీరవనిత లనగ వెలసినారు, 

పూజ నెటిగి నారి పూజ్యురా లాయెను, ॥మహిళ।। 
“విజయలక్ష్మి విదుషి విజ్ఞానమును గన్న 

శ క్రిలిల లన్ని సార్థకములు, 

దేశమహిమ దెల్ప దెవ్యవతము బూనె |[మహిళ॥ 


ఇట్టు సు'గధితమైన పదబంధమునకు సురభిళ మగు భావ్యపసూనమును 
గూర్చి, వివిధ విషయములను విశదముగా నిందు దెల్పిరి. ఈ కావ్యమునకు 


350 


ఆంధిక వయి[తులు 


మనవి (వాసిన వీర్రి చెల్లెలు ఆదిశేషభూషణాంబగారు కూడ పద్యవిద్య నెరిగిన 
వారే. 


్ధి 


(5 


మతి దెప్పలపూడి అనసూయా దేవిగారు 
మాతృహృదయము 


గుంటూ రుజిల్లా బాపట్టతాలూకా , రేటూరు [గామవా_స్తవ్యులై న నీ దొప్పల 
పూడి రత్నముగారి భార్య. శ్రీమతి దొప్పలపూడి అనసూయమ్మ గారు పదునైన 
భావసంపద కలవారు. వీరి జననము 1919. వీరి తండి కమ్మచౌదరిగారు. 
తల్లి మాణిక్యమ్మగారు. వీరును త|త్సాంత వాసులే. వారు B. మీ. పట్టము 
నంది, తన కుమార్తెకు చక్కని సాహిత్య సంస్కృతి నలవజచిరి. [శీమతి 
అనసూయమ్మ గారు ఏమంత పెద్ద చదువులు చదువకున్నను, తం|డ్రికడ జాగరూక 
తతో భ్మదము చేయబడియున్న రామాయణ, భారత, భాగవతా ద్యుధ్ధంథ ములను 
సహితము చదివి తెలిసికొనగల నేర్పు సంపాదించి, మెలమెల్లగా తనకు దోచిన 
రీతి నల్లిబిల్లి కవిత్వ మల్చుట కారంఫంఎర్‌. ఈ పిపాస నెజింగి అచటికి చాల 
సన్నిహితులు గానే యున్న [శీ తుమ్మల సీతారామమూ ర్తి చౌదరిగారు ఆమెను 
దరిసి పద్యవి ద్యారహస్యముల దెల్పుచు, నామెలో నణంగియున్న దీ ప్రి కుద్ది 
పనము గావింప మొదలిడిరి. అది మొద లామె చిడిదౌ పద్దెములతో వాణిని 
సింగారింప దొడగినది. కడకు తన గురువర్యులగు ఆభినవతిక్క- న శీ తుమ్మల 
సీతారామమూ ర్తి చౌదరిగారి కనకాభిషేకోత్సవ సందర్భమున, తాను [వాసిన 
“మాతృహృద యము అను చిజుకబ్బమును అర్బణముబచేసి గురుబుణము 
దీర్చిరి. 


ఈ సాధ్వి తనకు కొంత వయసు మీరువజకు గూడ పిల్లలు కలగ లేదను 
వేదనతో గడు వంతల [మగ్గి ఆ దుఃఖముతోడనే తన హృదయ వేదనను 


3౨51 


ఆంధ కవయి[ తులు 


వెలార్చుచు గ్రైతను గై సేసెడి దట. తరువాత తన తపసు పండెనో యన్న 
ట్టామె చూలు దాల్చినది. అప్పటి ముండి ఈ _గంథ ముపారబ్దమగుచున్నది. 


శ్రీలు శ్రీహృదయమును వ్య క్తీకరించుచో , నె ట్టండునో యను నూహమున 
క్రీ కావ్యము పరమసాక్షికము. [గంథము చిన్నదై నను, యిందలి మాతృహృదయ 
భావనావేశ ము మిగుల విశాలమైనది. సరళ మైన భాషలో, నామె చూలు దాల్సినది. 
మొదలు తనకు గల్గిన భావము లన్నింటిని చాటును మాటును లేక, జంకును 
గొంకును లేక వె ల్రడించినది. 


“ఆంకుర ంబుననె _పేమాంకురం బగు నొకో, 
నెలదప్పినంతనే నెమ్మనంబు? 

పొంగారు వాంఛాతరంగాలతో నిండి 
వోశచులడె ఏ దమ? అ 


గర్భవతు లైన వారిని. గాంచినంత 
[బసవవేదన నెంచి మానసమునందు 
నెంతయో భయ మొందు నా కిప్పు డింత 
మధుర బావన గల్ల నా మాయ యొకొ_ ? 


కానరాని మహాశిల్సి లోన జేరి 
రా|కిపవకులయందు వి|శాంతి లేక 
ఎట్లు సృష్టించుదుండెనో యేమొ, వాని 
యిష్టమే కాని నాచేత నేమి యౌను? 


చూచితిరా వాది భావపరంపర ? పిల్హలు లే రని తపియించి తపియించిన 
తరుణి తొలుచూలు దాల్చినపుడు, గర్భ మనగానే మొదట కల్లు భయము, తరు 
వాత కల్లు మదురభావనలు. లోన నున్న శిశువు సౌందర్యముం గూర్చి కుతుకము, 
ఆ బిడ్డ నెపుడు చూతుమా యను నాతురత, అన్నియు అచ్చున (గుద్దినట్లు వరించి 
6 ౨9౨ (38) 
యున్నారు. 


32. 


ఆంధ కవయి తులు 


“ఎచ్చటనుండి వచ్చె నిత డీ భువిమీదికి? నిందు నేరితో 
మచ్చిక లేకపోయె, నిజమానసమార్గవిహారి యొచుం దో 
డ్తెచ్చిన దివ్యవిగహము దృష్టికి గోచర మౌచు నుండెనో 
వచ్చినదాది లోక మున పాలవు చూడుు-లు నవ్యమూ రికిన్‌, 


చెశీయొక భాష యెజింగిన 
యిరువురలో నున్న భావ మెటీగించుట కై 
యిరుబాసల పండితువలె 


బరిచయముం జేయు (ప్రభువు బాలుని నాకున్‌. 


“పరిచయము” అను మకుటమున గల పద్యములు బాగున్నవి. 

ఇంతే కాదు, 'దీపజ్యోతి' యన మకుటమున( గఠ యీ [కింది పద్యముల 
జూడుడు. ఊఉ కివెచిత్యము, ఉజ్జ్వలభావవిశదకాంతితో సీ పద్యములు మనము 
నాకర్షించుచున్నవి. 


“కనువిచ్చి కనుట నేర్చిన దాది దీపమున్‌ 
గనునట్టు లితరంబు గాంచ డయ, 
ఇటు రాకపూర్వమం దేకాంతి జూచెనో 
యె తిగినరీతిగా నరయుచుండ, 
తేజస్సరూపుడె దేవాదిదేవుగా 
భావించు నేమొ దీపంబటు నతడు? 
మాయ పుచ్చుటకునై మాలిమి చేయునో 
తన మాటుగా దీపమును |పభుండు. 


చిన్ని పాపని యుల్రమ్ము చీకటింట 
నుండ నొల్పదు నిదించుచున్న దప్ప 
ఎల వారలు వెలునే యిచాగింప, 

౧ ౧ జు 
బిల్రవాండును దానిక్రై |పీతిపడ(డె? 
““పుణ్యపాపము లాకృతి పొందియన్న 
కరణి దోచును వెల్లుచీకటులు హృదికి, 


23 353 


ఆం[ధ కవయి[తులు 


పాప మెటుగని యీ పసిపాప లేత 
మదికి బీ(కటి యెట్లు సమ్మదము గూర్చు? 


చూచితిరా-యో పద్యములయందలి సొగసు! పసివాడు దీపమును చూచు 
టనుగూర్చి యామె యెన్ని విధముల భావించినదో! కడపటి రెండు చిన్నిగీత 
ములును (పకృష్ణభావపరిణతిని పట్టి యిచ్చుచున్నవి. 

పిల్లవాడు జోలపాటలయం దనురక్తు డగుఓ జూచి, యామె హృదియందు 
గల్గిన భావవితతి గాంచు(డు. 


“సంగీత సాహిత్య సారం బొకింతయు 
జవిచూచి యెజుగని చంటిబిడ్డ 


ఆలించు దనగోల చాలించి జోలసా 
టలు పాడుచుండ నిశ్నోలితు డగుచు, 


నవనవం బగు వాలు నవనీతహృది గాన 
కళయందు గల చవి దెలిసికొనియె 


ఆంతే కాదు-బిడ్డని యేడ్పునందు కూడ వీరు విచి|తభావ భంగిని 
వెలార్చిరి = 


“ఏడ్పురూపము దాలిచి యేగుదెంచు 


శిశహృదయవాణి గుండెకు జేరి [మోంగు, 
పట్లికిని నాకు దైవ మేర్చజచినట్టి 

లట కా ట 
కానిపింపని తంతిమార్గమ్మునుండి. 


ఇస్తే కావ్య మంతయు తేనెలూరు తేట కవిత్వపు పసతో తెలివైన 
ఊహాపోహములతో పలువిధము లగు మకుటములుగా విభజ్య మై ఆందగించినది. 


అన్నింటి కంటె యీ |క్రిందిభాగములు పరమపరాకావ్ట చెలదిన భావసౌందర్య 
మున( దులలేనివై. యున్నవి. 


పాలు అను మకుటమున నీ కుంకుమరేథాంచిశ కూర్చిన భావ 
సంచయము నిజముగా అద్భుతమైనది. [ప్రతిమాతయు, దన పసినిసుగునకు 


3౨4 


ఆంధ కవయి! తులు 


స్తన్యమిచ్చి నప్పు, డిట్టి భావములను పొందుచునే యుండుము. ఐనను, ఆసునిశిత 
భావపం క్రి నామె దాహిరముగ నెట్టు వెలిపుచ్చ గల్లును, కాని, వీరు మ్మాతము 
వానీనీ చక్కగా జత్నరరమ్యపం క్రిని బొదివి మాత్యహృదమును మన కందించినారు. 


“గుప్పున జప్పరించుచును (గోలగ వీలగు పా[తలందు నీ 
కప్పటి కప్పుడే పచనమై |ప్రవహించును వెచ్చవెచ్చగా, 
నిప్పును వీళ్ళు లేక, యిట నిల్బెడి నెన్మిదిజాములందు నీ 
కెప్పటి కాక లౌనొ, యపుడెల్హ ననున్‌ గడు తొందరించుచున్‌. 


““ఆకటిచిచ్చు రేగ, నట నర్భకు గర్భములోన స్తన్యముల్‌ 
దూంకుచు. బొర్జిపోవుటకు డొందర చెందును, దివ్యశ క్రియే 
కాక మజేమి యొను? బసికందువు నేడుపు పాలచే(పుతో 
నేకము చేసి బిడ్డదరి కేంగగ వేగిర పెట్టుచుండెడిన్‌ ” 


“నమ్మిక లే కనేక తరుణమ్ము లలో బసివాని వీడి దూ 
రమ్మున నేవియో పనులరాపిడిలో బడి, పాలపొంగు ల 
క్య మ్మొనరింపకున్న సమయమ్మున, సూటిగ బిడ్డయేడ్పు లు 
ల్రమ్మును దా(కుదుండగం, దొలంగెను సంశయమెల్ర మెల్టగన్‌ 


ఇచ్చుట నున్న స్తన్యముల కెట్టులు గోచర మయ్యె నంచు నా 
కచ్చెరు వయ్య దొల్తొలుత, నంటియ నంటని నాస్తిక |పచా 
రోచ్చయముల్‌ మదీయహృదినుండి కలంపగ జాల వింక, నే 
తుచ్చాపుదారికిన్‌ బదము తూలదు పో యిక నంచు నమ్మెదన్‌. 


“మానపకల్పితాన్నములు మానుగ నీ గతి దూరదృష్షిచే 
గానగ( జాలునే మనకు గల్లెడు నా(కలి: | పేమమూర్రి చే 
బూనుటచెతనే శిశువు బొజ్జను రేగౌెడు నాంకటిన్‌ గనం 

గా నగు డివ్యమౌ తెలివి గల్లి వెస బయనించు స్తన్యముల్‌. 


కడపటి పద్య మందలి యీశ్వర విశ్వాసము అతిశయిత [పేమ మహిమము, 
వాత్సల్య సహజానురాగము ననునవి యన్నియు ముప్పిరి గొని, యెట్లా కవీశ్వరి 
భావసౌమనస్యమును (బకర్షింప జేసెనో పాఠకులు గహించియే యుందురు, 


(28ఎ) 355 


ఆంధ కవయ్యితులు 


ఇ(క నొక్క భఘట్టమును జూపి విరమింతును. లేక లేక కలిగిన నిసు(గు 
మలమూ(తాదుల నె నె శ్రిేవేయటలోం దల్లి పొందు విచి తానుభూతి, పిల్లవాని సేవలో 
నలవాటు లేని తల్లి యెల్సెక్టీలవాటు పౌందునో, ఊపిరి తిరుగనీయని నిరంతర 
బాల సేవాకార్య[క్రమమున |పప్రథమమున( తల్రిఖావన లేమో. అన్నియు నిందు 
చక్కగా పొండుపణుపబడినది- 


బానిస నైతినే యనెడు భావము స్వాంతమునం దొకింతయున్‌ 
గానగరాదు, బిడ్డపయి గల్లదు కోపము, నెన్వగేనియున్‌ 
న్యూసతగా( దలంతు రను నొప్పి జనింపదు, తాకటోయినన్‌ 
పాణముపెకి వచ్చు గతభావము మచ్చున కైన దోచదే. 


““మలమూ తముల వీడి మలినంబు చేయునో 
పిస్త్రమ్ము నను శంక వదలకుండ 

నుండెడి దెంత మో జుండినన్‌ బిల్లల 
యందు నే, దల్రి నౌనంతదాక 


చీదరయె లేదు బిడ్డని సేవ జేయ, 
(బేమ (ఫతిఫల మిచ్చుచు, స్వామి నన్ను 
బెంచు నుద్యోగిగా ని యమించినాడు, 
ఎదురు చెప్పక శిరసావపించుకొంటి. 


ఆహా ! ఎంతటి పరార్థమహితము తల్రిబాధ్యత ! అన్ని విధముల కాంతి 
పూర మనదగు కావ్యరత్నమును గూర్చి [శీమతిగారు మహిళావాజ్మ యమున 
కపూర్వుశోభను గూర్చినారు. వీరి యితర రచనములు;---= ఆశుతర్ప్చణము, 
ఉషశ్రీ, విహంగ విలాపము అను ఖండకావ్యములు. ఇవి ప|తికలలొో వెలు 
వడినవి.  'విరాగిని' అను కావ్య మింకను అముదితము. ఆవియను ఇళ్లే 
అపూర్య[పతిభావంతములై యుండియుండును. ఇట్టి శిష్యరత్నము నుత్సహింప 
జేసి పపంచపు వెల్లునకు దెచ్చినందులకు (శ్రీ సీతారామమూర్తి చౌదరిగారు 
వంద్యులు. 


356 


శ్రమతి చోరగుడి హూనువుత్‌ శేషమ్మగారు 


భాషా పవీణ పరీక్షాపట్టము నంది, యంతతో దనివినసక, ఆంగ్ర భాషా 
పరీక్షలయందుశు గృతార్జురాలై , యంతకును దృష్తివడక, కావ్యరచనయందును 
గాలవేపము సేయచున్న శ్రీమతి శేషమ్మగారి పూక (పశంసనీయము. 


వీరు, రాజస్థాన చరిితలయందు మిక్కిలి (పసిద్ధుడెన రాజసీంహుని వలచి 
వరించి వివాహమాడిన రూపనగరాధీకుని తనయయగు “విమల' యొక్క జీవితము 
'విమలి యను పేర నే డంకముల నాటకముగా రచించిరి. 


ఇది యిప్పటి ఏకాంకికల వలె ఎక్కు-వ సంభాషణాత్మకముగా నున్నది. 
(పార్థన, నాంది, సూ|తధారి, వీజము, పతాక, విష్కంభము, ఇకాాది _పాబద్ధతు 
లిందు గానరావు, కాని యేలకో, ఓక ద్వితీయాంకము [పారంభమున విష్కం 
భము గూరినారు. అట నట |పసకాను[పస క్రముగ కొలది పద్యములు, కొలందిగ 
పాటలును గలవు, ధోరణి ఆతి సామాన్యముగ నున్నది. 


“ఊర్మిళ ' యను నాల్గ్లంకముల గద్యనాటిక యొకటి. ఇది ప|కీకా[పచురణ 
మునకే యుడ్దేశె పడినది. ఊర్మిళ అన్ని యేండ్లు న్నిదించుటకు గల కారణము 
పూర్వశాపము. ముం దీమె కిట్టిస్టితి కలుగునని తెలిసి వసిష్టుడు లక్ష్మణునకు 
సంజీవనీసంబంధి సంపెంగలతను పెంచ నిచ్చుట్క ఆ నిదాసమయముసనామె కొ 
సంజీవనీ సంసేవనముతో( కాణరక్షణ జరుగుట -యనునవి యిందలివి షయములు. 

ఇక “మేలుకొలుపు' ఐదంకములుగల సాంఘిక గద్యనాటిక - ఇదియు 
బ(తికా[పచురణకే [వాయబడినది ఈనాటివిద్య, _ విద్యార్థుల యుద్ధేశములు, 
కట్ఫములు, వివాహములు, ఆర్థికదుర్చిక్షము, పి ల్రనుగన్న తలిదం[డుల దుస్థితి 
యిందు చక్కగా వివరింపబడినవి. 


జ్ఞానసుందరి- ఆను నారాశ్వాసముల కావ్యము ఇంకను ఆసంపూర్ణము. 
మాళవ రాజక న్యజ్ఞానసుందరి సవతితల్రిచే హింసితయై యడవులలో గడునిడుమలు 


357 


ఆం|ధ క వయితులు 


గుడుచుట, కడకొక రాకుమారునిచే వివాహితయై సుఖ మందుట = యనునది 


యిందరి కథాసారయు. | 
cence: ౪6 
ఇవి కొక, సంయుక్త సందేశము, చం దావతీ లేఖ, కుంతీ పరివేదనా ' 


భరము, జానకీ సందేశము, మాంచాల హృదయము, [దౌపదీ పరదెవనఃచ, 
మండోదరి హెతము, అమ ఖండిక లెన్నో కలవు. ఇందు కొవ్ని ప[తికలలో 
— చాలవః కము[దితములే. శ్రీవృదయపరామర్శమగు భాద 
సంచయ మని పై మకుఓములే చెప్పుచున్నవి. ఇట్లు అనేక కావ్యముల వెలయించిన 
యీ ను వాసస్థానము, (పస్తుతము బాపట్ట. 


వీరి పుట్టింటివా రగ పోలూరివారు గుంటూరుమండలము నందలి గోకన 
కొండ |గామము నివాసస్థానముగా గల్లి ప్రాచీన (ప్రసిద్ధి నందినవారు. అహోబల 


పండితునిచే తన మ గను, పండితుడుగను | పశంసింపబడిన పోలూరి 
మాధవయ జు ఈ వంశమువాడే. Ban S1\3l\o 


పోలూరి నారా Pe en సీమ 109! 
జూను మాసమున జన్మెంచిరి. 1926 వ సంవత్సరమున చిలకలూరుపేట వా స్త 
వులు చోరగుడి వనుమంతరావుగారి కుమారులు రామారావుగారితో వీరికి వివా 
హము జరిగినడి వీరి సిరనివాస మిపుడు విజయవాడ యైనను, పీర్రి భర్హగారు 
(ప్రభుత్వ సజాకారశాఖయందు పనిచేయుచున్నవా రగుట, ఏిలుకడ లేక తిరుగు 


చుండిరి. fh జ్జ స్తోత రాలు 


వీరు తమ ఇరువది రెండవయేట పూనికగా విద్యాభ్యాసము మొదలిడి 
1949 లో భాష్మాపవీణ పరీక్నయం దు శ్తీర్డురాలైరి. 


1951 లో B. 0. L. పరీక్షలో నెగ్గిరి. [ప్రస్తుతము M 0. L. పట్టము 
పొందుటకై రామాయణ నాటకములపై పరిశోధనము చేయుచున్నారు. 


ఇ ట్టింత విద్యావతు లాంథావనిని గొలడిగనే యున్నారని చెప్పనగును 


బలమ శాలు నను చును కలను సను 


358 


నమో త 


సారస్వతము త_త్తత్యాల పతిబింబము. త త్తద్దేశాచారములతో తమ 
తమ హృదయాభిపాయముల మలపికొని, తమ తమ కావ్యములలో విశ్వజనీ 
నతను ము[దించి, సమాజజీవనమున కవులు తమ (పత్తేర ను స్టాపించుచున్నారు, 
దేశకాలావధులను దాటి, సాపిత్యరంగమున నైైక్యపకిష్ట జేసికొను జగజ్జీవనము 
సాహిత్యజీవనమున కుపకరణమువంటి దని కూడ చెప్పవచ్చును. ఈ నూనవ 
జీవితము కవిహృద యమున ఏ ధ్వనిని పుట్టించునో, దాని [పతిధ్వనియే 
సాహిత్యము. కవిహృదయమున మథిత మైన యీ జగోజ్జీవనము, లేదా సాంఘికాను 
భూతి యాతని యుద్దేశము ననుసరించి రూపాంతరము నందును. రూపాంతర 
మొందిన యీ మానవజీవన భావమే కొత్త వేషముతో చమత్కార మగు [వాత 
వాసనలతో కూడిన పాఠకునిచే అద్దమునందు వలె చూడబడి హృదయమును 
సంస్కార మొనర్చును. నూతన రససృవ్టి యైన సాహిత్యమున కీ జగదనుభూతి 
పాదానకారణము మ్మాతమె యనుమాట మరువరానిది. నిజమునకు సాహిత్యము 
వీశ్వజీవనమున కధిశాస్త. అది ధర్మ సందేశ రూపమై విశ్యమువారిచే గురువుగ 
నారాధింపబడుచున్నది. 


న 


అటు లయ్యును, ఆ యుపకరణము లేనిచో, సాహిత్య సృష్టి జరుగ వీలు 
లేనిడి సంఘమునకు సాహిత్యమునకు ఈ మానవజీవనమే కూడలి. 


సభ్యత కలది సంఘము. కళ్యాణగుణవత్త్యము సభ్యత. అట్టి సభ్యత 
కల సంఘానుభూతి సాహిత్యవిషయము. సాహిత్యోపాదనము కూడ. తిరిగి 
యీ సాహిత్యమే సంఘానుభూతికి విషయము, ఉపదేశకము నగుచున్న దనుటయే 
యిం దభ్మిపేత మగు నర్భము. కాగా, దక్షుడగు కవి కావ్యనిర్మాణమునకు పని 
పూనినపుడే, యీ యథభినిఎష్టాంళము చరితార్థ మగును. బలీయ మైన సంమఘోద్దెళ 
మునకు, సంఘపరపతికి ఒదిగి, వ్య క్రితము కోల్పడి, సామాన్య జనత తలలు 
వాల్చుచుండ, విశిష్టభా వనాపథాంతర వర్తి యగు నాకొక్క. మహావ్యక్తి విశ్వ 


‘1 


ఆంధక వయి తులు 


మానవికతను జయించి, అంతర్చు_క్తము చేసికొన్న ఏకాత్మవికాసముతో సాధారణ 
సాం|పదాయబద్ధములగు వివిధదృక్పధ ముల కాకరమగు పజాజీవనపద్దతి నుద్ద 
మించి, తన రూపకల్పనా(పభావబలమున తన సృజనాశ క్రి పాబల్యమన. విశ్వ 
మానవికతను తన అదుపులోకి దెచ్చుకొని, ఆ ఆతి సామాన్యమానవిక తాస్వభావము 
నకు మహాసేనాపతియై, మహా ౫ యకుడై , తన తీర్చి దిద్దిన నవమార్గముల సాహితికి 
జగన్నాధరథయా[త చేయించును. అంతేకాక, |కమ|కమముగ తన నూతనపథ 
చాలనమునకు పరిచాయకులై సహృదయలతో తనను సమీపించు జనతకు సుహృద 
యుడై స్వాగతమిచ్చి, నెయ్మముతో తియ్యముతో నిండుహృదయమును కానుక 
వెట్టి, చల్లని తన సాహిత్యాంగణమున వారి కా_శయమిచ్చి, కావ్య రసామృత మును 
మధుపర్కముగ నొసగి, వినింద్యమాన మగు సంఘజీవనమున విసివి విసివి, తన 
[ప్రాంగణమున ఆనందముతో, తృ ప్రీతో, నిశ్చింతతో వ్మిశమించిన యా లోకజీవన 
మున దానును బహుళరూపమున నానందముతో కరిగి లీయమై, పరమాత్మ పదార 
విందముల కడకు జేరిపోవును. ఆహో! సాహిత్య మెంతటి పదార్థమధురము! జగతీ 
రంగము యొక్క. సృష్టికల్పనమున బహురూపకామి యగు విశ్వేశ్వరుని యవరో 
హణ సౌభాగ్యము! కావ్యజగతీరంగము యొక్క రూపకల్పనమున విశ్వాత్మ యగు 
కవిశ్వరుని ఆరోహణ సౌందర్యము! “ఏ"ంసత్‌ వి|పా బహుధావద_ని' యను 
సూక్తి పర మేశ్వరునకువలె కళాకారునకును అనువ్నర్తించును. ఇట్టు పరినిష్షితమైన 
సాహిత్యాత్మ యొక్క పవి|తలక్షణములు ఏ కొవ్యమున న్నాశయము కల్పించు 
కొనుచున్నవో,ఆ కావ్యములే విశ్వ శేయస్కరములు. తత్కావ్యకర్రల జగద్ధితంకరు 
లగు బుషీశ్వర సములు' “నానృషిఃకురుతే కావ్యమ్‌” అని యూరకనే నుడివిరా 
భారతీయులు' 


విష్ణుపాదోదృవి యగు గంగామ హాదేవి స్థానపాతము నంది, మహాపథము 
నలంకరించి, యటనుండియు ధయ. వ్యభహిమగిరి కూటము నాశయించి, 
అచ్చటను స్థిరతను భజింపలేక భూపతితయై, ఆధోగతియై, సామాన్య జీవన 
పరివాహమున సర్వజన సులభ [వాపణీయయైై, కడకు పాయలు పాయలై , 
మలకలు మలక లై నట్టు, పరార్థమహితసుందర మగు కావ్యాత్మ గాంభీర్యము చెడి 
సర్వజన సులభయై వినింద్య యగుట, సహింపరాని దని కొంద అండు. గంగా 
మహానది లోకావతరణము భజించుట పరహితజీవన యగుటకొజకె యనియు, 


11 


సమీక్ష 


రూపగం భీరత తగ్గకయే అంత్యమున మహాసాగరగామిని యై _ ధన్యజీవన 
యగుటయు నేటి కవిలోకము విస్మరింపరానిది. కాని, రమ్యార్థ మెచ్చట నుండిన 
నేమి, మహిత మగుచో పర్శిగాహ్యము కాదా? అనువిత్ధ మైన సరసిజము 
కె వలములం దున్నను, రమ్య మనియే కదా బుషివచనము! 


మహిశావాజ్మయ మంతయు తజచి చూచిన  అద్యభప భయ 
ధవళమనోహారిణియు నగు నీ వినిర్మలగంగా జీవనాదర్శము తేట తెల్హముగ 
స్పష్టము కొగలదు. గృహక ర్రవ్యము దీర్చ వలసిన సీమంకిను లవకాశ ఖిన్న 
లయ్యు దత్తత్మాలసమస్యలలో నాయా (పభావముచల  నంగీకరింపక 
బౌచిత్యము చెడనంతవజకు పాల్గొని రనవలెనే కాని, తోడి కవిలోకముతోపాటు 
పోయినదే పోకగా అంధానుసరణ మొనర్చి రనరాదు. , సోదరకవులు 
వాజ్మయపథమున నెంత హైన్యమునకు పాల్పడినను,ఆదర్శపథ ముండి తోలగక, ఆ 
యా కాలముల సంఘనై చ్యానుభూతికి లోబడి, చెత్త చెదారములగు 
కావ్యముల వినిర్మాణము సేయు నుద్దేశ మే కి వయితికులమున కుండ కుండుట 
గమనా ర్హము, పశంసార్ష్యమ.నై యున్నది. 


విశాలమైన ఆం|ధ వాజ్మ యాంబర మున కవయితు లైన మహిళామతల్లులు 
ష్‌ Mn లట్టు శో భిల్దుచున్నారు. సర్వుంవిధాయి యైన భగవానుని 
పరిపాలనా తం| తమున వాణీమహాదేవి విదా; ;గాఖామం తిణి యయ్యు, వనితా 
లోకము ae ఈ పబాలనమున మగవారితో బాటు దీటుగా కున్నారు. 
సంఘజీవితమునకు న్ర్రీ ఆత్మ. పురుడు శరీరము, ఆత్మ ఎపుడుకు_ గూఢ 
పదార్థము బహిర్వారపార మంతయు పౌరుషరూప మగు శారీరక కర్మయే. కాని 
ఆత్మపద్ధి, అంతర్ముఖత్వము లేని కర్మ అఆగ్నిజద్ధి బడయని అపరంజి యట్టిది. 
'కన్నున్ననే కడా కాటుక దివుుట!' ఇంతకును, కోమలుల కోమల కరపల్లవ 
స్పర్శమును నందిననాడే సాహిత్యసృష్టి మృదులమును, గంభీరమును, 
మనోహరమును నై సత్య[పకృతికి సన్నిహితముగ నుండి, సర్వాంగీణమును 
సర్వసమ._గము నగును 


శి 


కాని, మహిళల కట్టి యవకాశ మేది? అసూర్యంపశ్యలై , అంతఃపుర 
మేలు అంగనల బుద్ధి పాభవములును ఆవనికాభ్య ంతర ములనే ఆవధులుగా 


iii 


ఆం[థ కవయి తులా 


జేసికొని రాజ్య మేలినవి, కావుననే, తెలుగు సరస్వతి రమణీయ గీతికావితాన 
మను చిరుగంటలు దిక్త్రటముల కలస్యనములు నింప, కవికు మారులు స్వస్తి 
వాచనముల బలుకుచు ముందు నడువ, సారస్వత స్వర్ణరథ మెక్కి వాడవాడల 
విజయోత్సవము వెడలినను, తెలుగునారికి నీరాజన మెత్తుటకై నను దీరిక లేక 
పోయినది. 


వాగనుశాసకునకు పిమ్మట రెడు శతాబ్దములు కడ్రచనిన వెనుక కాని, 
తెలుగునారి ము_సీబు తీరిచి ముంగిలి చూచుటకును ముచ్చట పడినది కాదుః ఆ 
బంగారు కాలము పదుమూడవ శత్రాబ్బమనియును, ఆ |[పథమవంద్యలు చానమ, 
[ప్రోలము లనియు ముందే పేర్కొని యుంటిమి. ఇంచుమించు పదుమూడన శతాబ్టీ 
పూర్వార్ధమున నిట్టు వీరిచే ఆరంభపూజ కావింపబడగా, ఊఉ _త్తరార్థమున గంగా 
దేవి సంస్కృళతో క్తులతో పూత మొనర్చినది. ఆది మొదలు తరికుండ వేంకమాంబ 
వజకు, అనగా ఇంచుమించు అముదారు శతాబ్దము లాదికాలముగా నెన్నుకొన 
వచ్చును, పదమూడవ శతాబ్దమునకు పూర్యముగల కవయి తుల రచనలు కాల 
దష్టముల్డె కానరాకున్నది. 


అట్టవి, అంతకుముందు శ్రీం సారస్వతము లేదనీ యెవరు సిద్దాంతీకరింప 
గరు? 


ఈ త్రీ వాజ్మయము మూడు తేరగులు స్త్రీల నుద్దేశించి మగవారు 
(వాసీనవి _ న్ర్రీల కొజికై స్రీలు (వాసినవి, సర్వవిషయముల నుద్దేశించి. శ్రీలు 
(వాసినవి ఆని ఇందు |ప|పథమమున శ్రీల నుద్దేశించి వాయబడిన సాహిత్య 
మంతయు గెయరూపమున నున్నది. “లక్ష్మణదెవర నవ్వులో త్రహృదయ 
వికొసము పువ్వులు దౌడిగి నవ్వులు చిందినది. 'ఊర్మిళాదేవినిద'లో భారతీయ 
వనిత గూఢమగు గాఢ హృదయానుభూతి సహాసుభూతి నంది, చల్రగా నవ్వుకొని 
మెల్లిగా నిదురించినది. సామాన్య న్రీజనతా బంధుర శోకమే కదా “సీతమ్మ 
కోకము'న గూడు కట్టుకొన్నది. ఈ గేయ [పబంధములలో స్రీ క రకము 
తమైన నున్న వేమో! అది భావికాలమున పరిష్యుతము కావలసిన మాటగా 
మిగిలిపోయినది. 


Iv 


నమీక్ష 


ఇక రెండవ తరమున _ గ్రీలకొణకై కావించిన చిరంతన కాన్యసృష్షి 
కాననగును. కొటికలపూడి సీతమ్మ, భండారు అచ్చమాంబ, వింజమూరి వెంకట 
రత్నమ్మ. జూలూరి తులసమ్మ,పులుగు ర్త లక్ష్మీ నరసమాంబ, బురా సూరమాంబ, 
సీరము సుభదయాంబ లీ యుగమున భదాసనవములు గొనిన మహనీయలు* 
సొౌంమఘీక సంస్క_రణలతోను, భాషావాదములతోను, త్త జన పబో ధక ములతోను 
ంత యైన యీ యుగము [కొత్త [పాతల మేలు కలయికల [కొమ్మెయింగులు 


షో 


మ్యునవదగా భాసించినది. సుమా రొక యుగమునుండి ఉక్కు. దకిగా పడియున్న 


విం 


రి fs 


రస్తకి నుద్దరించి లాలించిన సీతమ్మగారి మొదలుకొని, ముందుకాలమునాటి 
వివు౨ కావ్యక వితకు విమఘశ్వరపూబ యొనర్శి యా సంధియుగమునకు విశుద్ధ 
హృదయ సీరము సుభ దాంబయె |పతినిధి యనవచ్చును. 

మూడవ తరమునకు ఆధునిక వాజ్మయ మని నామకరణ మొనర్చి, యా 
యుగ్యపారంభకురాలినిగా శ్రీమతి కాంచనపల్లి కనకమ్మగారిని గణనము నేసితిని. 
చిల్మపాొటి సీతమ్మ, గుడిపూడి ఇందుమతీదేవి కనవర్తి వరలక్ష్మమ్మ, చేబోలు 
సరస్వతి, [దోణంరాజు లక్ష్మీబాయమ్మ, గంటి కృష్ణ వేణమ్మ, దేశరాజు భారతీ 
దేవి, గిడుగు లక్ష్మీకాంతమ్మ మున్నగు నీ శుభమతులు యుగసారథ్యము వహించి 
నందుల కభిసందించి యుంటిమి. 

సోదరి స్టాన్‌ పతి రుక్మిణమ్మగారితో నుపారబ్ధమైన నాలుగవ యుగమున 
మ మంచి అనంతమ్మ, బురా కమలాదేవి ఓభెటి సిత్యకళ్యాణమ్మ, పుట్టప ర్తి 
కనకమ్మ మున్నగువార. లెల్టరు సీ యద్యతనాంధకవితావాహినిని పదతాళన 
మొనర్చి, శుచిస్మితలై వాణీమహాదేవి హజారమున కొలువు దీర్చినవారే, 

నవార్యధ మని పేరిడి, నేను విభాగ మొనర్చిన ఐదవ తరమునకు 
సారథులు శ్రీమతి కొత్తపల్లి లలిత, తల్దాపగడ విశ్వనుందరమ్మ, బసవరాజు 
రాజ్యలక్ష్మి, లవణసాగరమును మథించిన రాజేశ్వరి, బొబ్బిలి బెబ్బులివలె గాం|డు 
మనిన ఆడుపులి చర్హనగరాజకుమారి, వట్టికౌండ విళాలక్షీ మున్నగు వా రంద 
అును నీ యుగమున కర్తవ్యతా భారమును సమముగి పంచుకొనిరి, వయనున 
పెద్దవా రెందజొ యున్నను, ఇంపులు గులుకు కవితాత్మ కల లలితమ్మదే పాతి 
నిధ్యము, 


ఆంధ కవయి[ తులు 


ఇక యుగలక్షణ సమనాయమున కుపకమింతము మొదటి. నుండియు 
మన కవయి తులు వాజ్ముయరంగమున తమ (పత్యేక స్థాన గౌరవమును దాము 
బాగుగ నిలుపుకొనుచునె వచ్చిరి. పురుషులే సృష్టి యంతకును [పాతినిధ్యము 
తీసికొని ఆందజ హృదయ స్వభావముల వెలిబుచ్చిన నెట్టుండునో. మన 
కంద అకును అనుభూతపూర్వమే. స్త్రీ హృదయ మెంత కోమలమో, ఆంత 
కఠినము. ఎంత గహనమో,ఆంత గభీరము, ఆంత పేశలము, సులభలభ్యము. అట్టి 
స్తీ హృదయమును చి తించుట, స్రీ తలంపులను వ్రీలపరముగ చి తించి 
శిల్పమున మలచుట యనునది బమ్మకును నలవి కాని పని సిద్ధహస్తు లగు 
కవీశానులు కొంద జిట్టి నగిషీపనిని సాధించినవారును లేక పోలేదు. “చిన్న 
మనసును చిన్నబుచ్చుటె ఎన్ని కని యోచింతురో, మాల మాదిగకన్నె నెవతను 
మరులు కొనరాదో! ” యని శ్రీ గురుజాడవారు ఒకచో కుపిత యగు సతికి పతిపె 
గల అక్కసును వెలి (గక్కించిరి కోపన లగు తరుణులు సాజముగ నిబ్రే 
యందురు, కాని న్ర్రీయే తనకు తానై తన స్వభావము వెలిబుచ్చుచో, నది 
యింకను స్వభావరమణీయముగను సత సంబద్దముగను నుండు నని నా 
ఆశయము. 


మహిళావాజ్బయసృష్టికి నాందీపూజన మెన - 


“పగరకు వెన్నిచ్చినచో, నగరే నిను మగతనంపు నాయకు లెందున్‌ "ఆసు 
మానితార్థ మేవిధమునను కలుషితము కాని, సాంకర్యము నందని న్యూనత 
నంగీకరింపని ప్రహృదయవ్య క్రి యగుట మన యదృష్ట మనవల యుగ. 

ఆదికవయి తులలో నెన్నిక యగు కావ్యములు సృజియించిన గంగాదేవి, 
రామభ |దాంబ, రంగాజమ్మలు కవితా పియులును మహారాజులు నైనతమ తమ 
(పభువులకు మనసునకు నచ్చిన విద్యాగోష్టలకే తామును మన సిచ్చి, త్యత్చియ 
వీర విజయగాథలకే కావ్యగౌరవము కల్లి,చి కృతజ్ఞత మెజయించుట యూ 
ఘట్టమున గమనార్హము కాదగిన విషయము ఆప్పటికి నిప్పటికిని మహిళావాజ్మయ 
పోషకులుగా పేర్కొ-నదగి నవారు ఎవరును లేరు, ఒక్క రఘునాథ భూపుడును, 
ఆతని నందనుడు విజయరాఘ వనాయకుడును, వీ రేశలిం గముగారుసు, ఇప్పటి 
థ్రీ కేసరిగారుప దక్క. ఆ మహారాజుల కాలమున ననిచంపూరషముగ 


vi 


సమీక్ష 


నుభయభాషలయందును రమణియ కృతులు బహుళముగా వెలసి బహుధా[ప్రతిప త్రి 
నందినవి. 


కాసి మణియొక ముఖ్యాంశము:- ఆ కొలమునాటి వాజ్మయ రీతి, లక్షణము, 
నాయకరాజుల యేల్చడిని తీర్పబడిన సాహిత్య వీథులలో - ధర్మా పేతమా ధర్మో 
పేతమో ఏది యైన కానిండు _ పచ్చిశ్ళంగారము కడుపలుచదనమునకు లోనై, 
విశ్చంఖల విహారము సేయుచు దొరలిపోయినది. మగనాలైన గంగాదేవియే కాదు, 
విలాస హేలలకు విహారభూము అనదగు నా వెలయాండై నను, తమ కావ్యములందు 
అట్టి ధర్మగ్గానికి పాల్పడిరో' వారందలును సరసార్థ మంజులములును, గంభీరార్థ 
మహనీయములును నగు కావ్య! శేణీ నుత్సాదించిన గౌరవము నొందదగినవారే 
యెనారు. జొచిత్యవిచార వున స్త్రీల సిగ్గరితనమునకు, హృదయపవి[తతకు, నా 
కావ్యములు పరమసాక్షులే కదా' ఇం దుండి తప్పినది, ఒక ముద్దుపళని, ఆయమ 
కొక జోహారు'! ఆయమ విశుతపజచిన విపులశ్చోంగారమునకును, ఆధ్యాత్మిక 
ముగ మధుర భావనాపరముగ నర్థము చెప్పుచో, సమ్మాన్యయే యని వెనుకనే 
పస్తావించితిమి.కాని, యాయమ రచనచే నడి కలుషితమే యైనడి “సర్వ వేదమ 
యుడును, సర్మేశుడును, సర్వహ్యృదయాంతరవ ర్తియు, సర్వజగన్నాథుడును 
ను శ్రీ కృష్ణపర టట నాతని శక్తియు | పకృతిరూవిణియు నైన రాధిక 
కును నడుమ నడచి - [పణయసంఘటనము కదా యందలి కథాంశము! ఆయమ 
(ప సరించిన ఆతిమ్మాతపు బాహోపభోగమున నంతర్ముఖముగా ధ్యనించుచున్న 
అ పరమాత్మల అతిలోక సంబంధమును మనమున గుర్తించుకొనిన పళని 
వర్ణనము హేయముగా కనుపించ” దని అట్టివారి వాదము! 
కాని ముఖ్యముగ తన కావ్యమున పళని స్రీ హృదయమును చితించుటలో 
(పత్యేక మగు పనితనము చూపినది, మగనికి పెండ్డియగు నని సంబరమే 
కాని తనకు సవతి వచ్చునని, అప్పటి యనుభవము దున్సహ మని యెజుగని 
రాధ గోలతనము బేలతనమును అందు ఎంత చక్కగా నిరూపితము లైనవో 
(వాయుట కలవి కాని పని 
“సొమ్ము నియ్య వచ్చు, సౌమ్మంద నియవచ్చు, 
ఇయ్యరాని (పాణ మియ్యవచ్చు, 
మగని నొరుల చేతి కిచ్చి మనగ తరమె?” 


vil 


ఆం;ధ కవయితులు 


ఆను పద్యమున ప్రిభావము అచ్చుపడినది. పళ సికావ్యమున |పతిబింబించు 
నంతగా మానినీస్పర్ధ్థాహృదయుము, శ్రీ న్వభావమును మణి యిం కెందును 
గానము, 


మృదు మధుం కంకణక్వాణము లొనర్ప ఊయెల నూపి, ఎల బాయుల 
జోకొట్టు కోమంకరము, +పాణపతికి మధురభక్షరాములతో బాటు మధురహృదయ 
మును ఆమెత లిచ్చు అమృతహ స్తమును నెంత మనోహరములగు కాన సూ 
విరియించి, యెట్టి మరందముల కురియింపగలదో, అను నంశమును జాతీయతా 
సంయుతము లగు తమ రచనల ద్వావా, కుప్పలు తెప్పలగు సామెతలతో కూడిన 
తమ |పబంధముల ద్వారా మొల్రయు, ముద్దపళ నియు బుజువుపజచుకొన గలరు. 


అందును మొల్ల పండిరసఘపు లన దగినవారికి తన కావ్యాపణమున 
బలపుతలపుల సౌమ్మును బమలిడిన డ్యాంకరు. ముద్ధుపళని, మొల్డలను దడవుటతో 
చాల ముందునకు వచ్చి పడితిమి కాని '*'చేమకూరను పాకముగాచేసి” సెబా 
సనిపించుకొన్న వేంకటర వి కావ్యసంసారమునకు భావసామ[గిని పసచనము 
లిచ్చిన ఉదాలకుటుంబిని తిమ్మక్క వస్తుసంపద, జొదాధ్యము కొలదు లిడరానిది. 
తిమ్మక్క ఈ ద్విపదరాన్యమే కాక, కీర్తనలు కాడ రచింనది తమ్ముక్కం కీర్తనల 
యందును, రంగాజమ్మ యక్షగానమునందును, పదకవిత రాగ తాళ నాట్యభంగిమ 
లతో సజీవముగా రూపు తాల్చినది. ఇందు వా రొదుగుతో కూడుకొన్న కంఠగత 
కోమలత్వమును శబ్దమున సన్నిధాపించినారు. రూపచ్శితఎతో కూచి సాకారతను 
భజించిన నాట్యాధినయుములు రంగాజి (పబంధమునందలి గేయములనుుడి కదలి 
పోవుచుండును. 


ఈ తరమున ద్విపదరచనలు చేసినవారు తరికుండ చేఎక ఎంబ తో నరుంరు, 
యక్ష గానములు చేసినవారును నామెతో నిద్వరే. ఆధ్యాత్మిక త యామెతో కావ్యాను 
భవమున పత్యక్షమెనది ఈ యుగలక్షణము “తను (పోగుచేసి యుగ్గడింపవలె 
ననిన, ఆదికవయి;తులై న వీ రందలును మార్షదేశిచ్చందస్సులలో వివిధి మార్గముల 
తను కవితారథ మును నడిపించినారు. పురాణములు, కావ్యములే కాదు- |పబంధ 
ములు, యక్షగానములు అను శాఖలను వెలయించిరి జాతీయములు, సామెత 


లును పొదువుటలో తమకు తామే సాటి యైనారు. అంతమా'తమే కాదు_ 


Vili 


సమీక్ష 


తమ కల్పన లన్యకవిరాజన్యుల కనల్ప కథాశిల్పమాతృక అవునట్టు దిద్ది తీర్చినారు. 
ఇది యా యుగమునకు గల (పత్యేకలక్షణము. తేనె సోకనోరు తియ్యన యగు 
రీతి తోన నర్గ మెల్లదోచు నట్టు' పలకని కావ్యము 'మూగ చెవిటి వారిముచ్చట 
యని ముదలకించి 'కందువమాటల సామెత లందముగా గూర్చి చెప్పినపుడె, 
తెనుగున కవి పొంద పొంకమై వీనుల విందగు' గని చెప్పిన మాట చెల్లించి 
చూపినారు. [దణువల్తభుం సాహసగాథ లకు కవితాచాతుర్యముము దోడుచేసి యా 
శ్ఞరిస్ట ౧ సతతము కల్పించి మాన్యలై నారు. పండితవాచముల పట్టు చూపి, జయము 
చేపట్టి, సరస్త్వతీపీ రముము తంజనగరమునకు తరలించినారు pg విద్యానగర ము 
కవులకు కొలువై నట్టు, నేడు తంజానగరము కవమ్ముతులకు పట్టుకొమ్మయైనది. 
మొత్తముపై సంస్కతపు చవి యెక్కు వై నది.వి విపులకావ్యకవిత యీ యుగధర్మ 
మసిపీంచినది 


మజల తెర యొత్తుసరికి, రంగము నలంకరించునది వీరేశలింగ మహితుని 
యాన్ధానము' ఇందు ముందు రానున్న అన్ని విధము లగు కవిత్వశాఖలకును 
ంది జరిగినది. ఇది సంధియుగ మని మున్నె పేర్కొని యుంటిమి. స్రీ విద్యా 
పణాళికలు, [పబోధములు | పవ ర్తిల్లిన పీ సమమయముననే అథఃపతనమై యున్న 
ంఘవ్యవస్థను చక్కు బజచి సంస్క-రించుఓ తై ద్రీలచే నడుపబడిన అనసూయ, 
ందూసుందరి, సావి ౪ ప తికలు బయలువెడలిన వీ యుగముననే కదా! సీరము 
భ[దమ్మగారి యందు వివిధ కావ్యకవితయు, పులుగు ర్ర లశ్లీ్మనరసమాంబగారి 
యంచు పురాణకవితయు పొలుపు సెందినవి. శతకములు విస్తరిఃచిన దీ కాలము 
వనే. అప్పటి శతక మిప్పటికిని (పణుతి గొనుచునె యున్నది. కవిత్వాభా్యసము 
కొజకై యందజు నేదో యొక శతకము చేసేరా యనిపించును. వయసున చిన్న 
దైనను, కాళ్లకూరి మహాలక్షిసుందరి నీ యుగముననే చేర్చవలసివచ్చినది. 
ఆంగ్లమందు కవిత్వ మల్లిన మగువ యీ యుగమున నీమె యొకతెయె యగపడు 
చున్నది . వెన్నెలకంటి హనుమాయమ్మగారి సంస్కృతకావ్య నేతృతావిశిష్టిత 
విస్మరింప దగినది కాదు- జ్ఞానమాంబగారి రచన మొక తృతీయఃపంథా యైనది- 
ఆ కావ్యరత్నములతో సరికూగగల కావు మింకొక టె గన్సడదు. ఆ మహాయోగిని 
కొక నమస్కారము చేసి సాగిపోవలసినదే. ఈమె మొదలు మహిళా సారస్వత 


ఖ్‌. 


బ్రో న్‌ ర్స్‌ జా 


ix 


ఆంధ కవయి | తులు 


మున గూడ [(బహ్మసమాజ మతవాసనలు అలమికొన్నవి. వచన[గంథ రచనారంభ 
మును ఈ కా౭ముననే జరిగినది. 


తరువాత తరువాత, సారస్వతముకందలి అన్ని కాఖలును (_బబ్బికొన్నవి. 
కావ్యములు, |పబంధములు, ద్యిపదులు, ద్విపదలు, శతకములు, నవలలు, గ'టక్ష 
ములు, వకాంకికలు, కథానకములు,గల్పికలు ఖండకావ."..ల మున్నగున వెన్నో 
పోను పోను (పోద్బలము నందినవి. శ్రీ కనకమ్మ, గుడిపూడి ఇందుమతీదేవి 
సరన్వతీదేవి, సీతాంబగార్హ రచనలలో ఆధ్యాత్మిక కావ్యములు, పురాణములు, 
'పబంధములు, నాటకములు, ఖండక్సతులు, నవలలు ముసురుకొన్నవి. పోణకా 
కనకమ్మ. దోణంరాజు లక్ష్మీ బాయమ్మ గార్ల భగవడ్గీతానువాద మొక స్వర్దఘాపి. 
సరస్వతీ రామాయణముతో శ్రీల రామాయణవిలు ముచ్చటగా మూ డని యీ 
వంశే ముచ్చటించి యుంటిమి. 


దేశరాజు భారతీదేవి, గంటి కృష్ణవేణమ్మ ఓలేటి సిత్యకళ్యాణమ్మ 
మున్నగు వాది రచనలలోను ఇంకను ఇతరుల కొందు రచనలలోగు వీరనాయక 
స్మృతులు, పండుగ (పశస్తులు, రాష్టో9దోధకలు స్వాతంత్య రేఖానముద్దీపన 
ములు మనము కాంచగలము. పుట్టపర్తి కనకమ్మ, దేవులపల్లి నత్యవతమ్య్ము , 
చర్ల నగరాజకుమారి, రాజేశ్యరిగార్డ రాతిరథము, సత్యాగ౧ హోద్యోధము, బొబ్బిలి 
బెబ్బులి, లవణసాగర మథనము, వీరచం,దావతి శీర్షికలలో దేశభక్తి తీవరించి 
యున్నది. మదమంచి అనంతమ్మగారి రాష్ట్ర పబోధము పద్ధతియే వేరు. గండ 
రించిన వారి రచనాశిల్పమునందలి కావ్యమూర్తులు సజీవముల్తె. వ్యక్తులతో ఎట్టి 
ఎదుట నిలువబడి పలుకరించి యుపదేశ ము చేయుచున్న వా యను నట్టుండును 
ఆది యెవ్వరు ;పయత్నించియు [పా ప్తించలేనిఏ. వారి జాతీయ కవిత్యమున కొక 
జోహారు. మొ త్రముపై మదమంచివారిది మంచి కవిత్వము. శ్రీ బురా కమలా 
దేవిగారి ఖండకావ్యముల (_పశ_స్రి యొక (పత్యేకస్థానము న్యాకమించినది. ఆంధ 
సారస్వతమున ప్రభవించిన [రం సాపదాయము చక్కగా |పతిఫరించినచి, 
శ్రీ దేవులపల్లి కృష్ణళాన్రిగారితో ఏచి పూచిన విషాదకావుగానము వీరీయందు 
స్పందించినడి, కృష్ణళా గ్రీగారిది అనుభవ మందక పడిన ఆవేదనము. కమలాదేవి 
గారిది ఆనుభవము చాలక పొందిన ఆకోశనము. ఏమైనను, చరమపరాకాస్ట 


న 


సమీక్ష 


పొండిన వీరి విషాదవీణా [(శుతీనిక్వాణమున (పతివారి అనుభవములును ఏదో 
విధముగ (పతినినదించుచునె యుండును ఇ-తకును సారస్యతమున వారి ఖండ 
కృతుల కొక చక్కని స్తానమున్న దనట నిర్వివాదాఎశము. 

థి 


సోదరి స్థానాపతి రుక్మిణమ్మగారి రచనలు చం్నదునినుండి తొరగి పారిన 
యమృతమువలె కళామాధుర్యమున తొణికిసలాడుచు, ఆహ్లాదకారణవు లగుచున్న వి. 
శ్రీమతులు విశ్వసుందరమ్మ, రాజ్యలశి్మ, బంగారమ్మగారల గులాబి, కప్ప పెళ్ళి 
మున్నగు భావకవితంపు పలుకుబడులు చవిచూచి యుంటిరి. 

ఈ భావకవితా (పాబల్యము యువకవులలో ఎక్కువ |పోత్సాహమును 
రేపినది భావకవిత్వమున పరిణత పజ్ఞు లగువారి నాదర్శముగ పెట్టుకొని, యా 
క విత్వవుశకు మనసిచ్చిన వా రందటెందరో కలరు. భారతదేశ స్వతం|త 
సముపార్దనమునను, రవీంద్ర, గాంధీజీ యిత్యాదుల మహాపురుషుల మృతినిర్వేద 
ములవలనను గలిగిన ఉత్తుంగ భావ సంచాలనములు కావ్యజగత్తును కదలించివై చె, 
కమ్మని రచనల కాధార పాయములై నవి. భారతీదేవి, గిడుగు లక్ష్మీకాంతమ్మ 
మున్నగు కొందజి రచనలలో నివి కొల్లలుగ కనుపించును. 


అష్టాదశ వర్ణనలతోడి మహాకావ్యముల కంటె, ఆల్పార్థ సం పయోజనము 
అగు ఖండ కావ్యములు హెచ్చు (పచారము నందినవి. అంత కంటిను రసప్పుత 
ములుగ ఖండికలు బహుళ పశ స్త్రి నొందీనవి, 


వీనివలన కావ్యధర్మము కుంటుపడిన దచువారు కొందజు, వీని వలననే 
కాజ పయాోజనము ఎకు్యూడుగ సిద్ధించిన దనువారు కొందఆు నై వాదోపవాద 
ముల బెంచిరి కాని, సిద్ధాంతమును భావికాలమునకే యప్పగించిరి. కావ్యమేరై నను, 
తధ్గతభా వార్థములే కద ముఖ్యార్థములు. అట్టియెడ, సై మహాకావ్యమా, ఇండ 
కావ్యమా, భా వక విత్యమా, పబంధకవిత్యమా ఆను చర్చ పండితమ్మన్యు లగు 
వై తండికుల పనియే కాని వేరొండు కాదు. ఒకానొక నిర్దిష్ట మగు ఛందమున 
కేయోపాదకము లగు కావ్యార్థము వివరించి [పచలింపజేయచే పరాయణము- 


ఇంతలో నాటకమునం దంతర్నాటకమువలిె, శ్రీ శ్రీ, చలంగార్డ (పవేశ 
ముతో రంగము [కొత్త రంగులు దొడిగినది. వీరు వెలయించిన బాటయే గేయ 


Xi 


ఆంధ క వయ్యితులు 


సారస్తతము- దీని లక్షణము వెనుకనే బాగుగ తఅచియుంటిమి. అభ్యుదయ 
గీతాలు, “నందాో మున్నగునవి రచించిన [శ్రీమతి వట్టికొాశాండ విలాక్షి లలిత 
మున్నగువారు కవితాసభితో స్నేహసంబంధపవ. తళుకొత్త జెసినారు. ఆమెతో 
బాటు ఆంగ్లసారసంతమున కవిత్వము చెప్పువారు మూగురు. తక్కినవారు మహా 
లక్ష్మీ నుందరియు, బుురా కమలాదేవియునై యున్నారు. బ్యురా కమలాదేవితో 
సంన్మ్యుతమున కవిత్వము చెప్పినవారును మూగురే, శ్రీమతి కాంచనపల్రిక నక మ్మ 
గారు ఎ.కోమలమ్మ అను వారలు-తకిసనవారు లలిత తురుష్కభాషాతుషిత కూడ. 
సరేగిక౭రు డిట్టి మహనీయాభరణముల 7౦౭కు (పసాదించుకు గాక! కొమ్మూరి 
పద్మావతి యొకతె చలంగారి శిష్యురాలుగ కనబడుచున్నది. సోదరి పద్మావతి 
నిశిత 'పతిభాశాలిని. అనేక ఉద్యమములలో నామె ,పజ్ఞానిర్వాహకము లారి 
తేరినవి. _బహ్మ సమాజభావవ్యాప్తి, శ్రీల నటన లల (పవేశాభిలాషలు, 
చలంగారి భావానుకరణములు వీరి రచనలలో కొసరి ముసరికొన్నవి 


ఇన్ని తరములు, ఇన్ని శతాబ్దములు గడచనిన పినప సింహావలోకము 
చేసి చూడ, న్రీవాజ్మ మున శతక మెరకుూవ జలగ పదా యనిపించుచున్నది, 
కావ్యములు, [పబంధములు, నవలలు, ఖండ కావ్యములు, నాటక ములు. ఇట్లు 
వరునగా లెక... ౨పవచ్చును, ఇప్పటిలో చ్యాసర చనము, వీని నన్నిటిని మించినది 
కథాసాహెత్యము, లేథఖాసారసన్యత మొకటి _ చెప్పదగినది- హెచ్చు పాలు 
గొనుచున్నడి. గీతము మొదలు వృత్తములు, కందములు, సీసములు, గేయములు, 
ముత్యాలసరములు గను వివిధచ్భందములు పీరి చేతులలో సుడులు దిరిగినవి. 


క్రళాహృదయము కుసుమకోమలు లగు తరుణులకు సహజ సిద్ధము. ఏ 
దేని రమ్మ;భావ, పకటన చేయవలె ననిన, త[తృయత్నము పురుషులకు కృతకమె 
యనవలెను  ఆపాతమధురమును, ఆలోచనామృతమును అగు సంగీత సాహిత్య 
ములు సరసాంగులకు అనభ్య స్త సం: పాప ములును, అశిశీ త పటుత్వ పాక ములు 
నగు సవాజశిక్షలు. విశ్వమున గల మృదులతను, మధురతను, రమణీయకతను, 
కమనియకతను, కాంతా సమధర్మ ముగ తత్త్వవేత్తలు నిర్ణయించిరి. 
విశ శేయస్క_ర మగు కావ్యధర్మము కూడ కాంతాసమ్మి తముగనె యుపలశ్షించుట 
దీనికి పబలోదాహరణము. కాని, మహిళాలోకము అనవకాశ బాధితము. ఐనను, 


Xi 
GE 
ష్‌ Sa 
లే 


సమీక్ష 


ఓపినంతవటు లి ట్రీ సార్వస్వత మహోద్యమమును హృదయపూర్వకముగ 
నాహ్వానించుచు. నెప్పటి కప్పుడు వినూత్న రచనా వ్యవసాయధురీణ లగుచున్న 
 కవయితు లెందతో అందును మనకు వంద్యమానలే యగుచున్నారు. ఇట్టివారు 
సరస్వతీ సేవానుర క్రలుగనే కాక, దేశమాతృ కళ్యాణ రేథాలంకారకారిణులుగ కూడ 
పౌగడొంద గల్లుచున్నారు. 


పరమపిత యగు నేకేశు డెప్పుడును దనివోని కళాసంపదతో నీ యమృత 
వ్యవసాయికురాండ నాచం[దార్క మాశీర్వదించును గాత! 


మహిళా సారస్వత మనల్పమై, మహీయస గౌరవాస్పదమై యాశాశ్వతము 
వర్శిల్హును గాత! 


““సహనావతు సహనౌభునక్తు సహవీర్యం కరవామహై- 
తేజస్వినావధీత మస్తు మావిద్వషామ హై.” 


కం శాంతి శాంతి శాంతికి, 





ముదణ ! శివాజి (పెన్‌ సికిం దాబాద్‌. 


